శ్రీ) పార్యతీ రాజరాజేశ్వరాభ్యాం నమః 


బ్ర నిలకంఠ భాష్యము 


(ఆం|ధకరణము జ (పథమాధ్యాయము) 


ద్వితీయ సంపుటము 





అనువాదకులు = (ప్రకాశకులు 
నిర్మల శంక రశౌశ్మ్రి 


సర్వస్వామ్యములు - (పకాళకులవి. 


“శివ ఏకో ధ్యేయః శివంకరః సర్వమన్యత్‌ పరిళ్యజ్య” 





(త శి వాది ప్రత సిద్దాంత (పవ ర్హకులు 


శ్రీ నీలకంఠ శివాచార్యులవారు 
కాశేశ్యరము. 


4 


శ్రీ మన్నీ లకంఠ భగవత్సాదులవారి యవతార సమయమును గూర్చి. దిగువ 
విధముగా (గ్రహించి శైవులు తదితర సండిక |ప్రకాండులును తమ సందేహమును 
విడనాడుదురు గాత! 


కలియుగాది ౨౦౪౪ సంవత్సరమున స్వభాను సం॥ చైత్ర కుద్ద దళమి, 
సోమవారము, పుష్య నక్ష తమున కర్కాటక లగ్నమునందు శ్రీవారి ప్రాదుర్భానము, 


జన్మలగ్న కుండలి 
THe 
క బు ళు 
ee ననన WE 


కర్కాటకము గు 


జన్మలగ్నము 
న 
ల్లో॥ చతుశ్చత్వారింశ దా త్త_సహ న ద్వితమయాత్మసు, 
కలౌ వరేషు వు తేషుఎసఇభాను కుభవత + రే॥ 
ము చు మాటు 3 
మాసి చై శే వళకే హి-పకేజథ దశమీళిథొ, 
పుష్యమ్యా మిందువారే చలగ్నే కర్కటకాహ్వ్యయే॥ 
గురౌ కర్క టరాశిపే_కుజే మీనంగతేఒపిచ, 


మేషే రనౌ బుధయుశే_నృషే మందయుతే కవొ 
అభినంద్య సుతం జాతం_సన్నిభం జాత వేదసా॥ 


(గంథక న J 





BRasHTRAPATI BHAVAY, 
కవల Dram. 


mh జ్యా, 
Ry 


August 29, 1963, 


Dear Sri Sastri, 

Thank you for your letter 
and the book. It is & valuable 
piece of work, explaining the 
significance of the first 
four sutras. 


With the best wishes, 
Yours sincerely, 


Ua he) 


Sri Sankar వ్‌. Nirmal' 
184, Marred న 
Secunderabad (Andhra Pradesh), 





Am hm] ttm] ram tam mT. ccm యమాయ 


ఎతద్భాష్యానువాదమును ఆమోదించిన పండిత పకొండులచే 
(పేరేపింప(బడి రాజ రాజ పోషకులుగా 
విశేష సన్మానమును గావించిన 


మహోదారులు 

శ్రీయుతులు 
నరాలసత్యనారాయణ, వెంకయ్య గు ప్తగార్లు, 

[పొయి టర్స్‌ 


మారుతీ వీడీ కార్యాలయము, 
దూదిగామ, మరియు నిర్మల, 
౪౦ (ధ్ర (ప దేశ్‌, 


అయాాాాయ్‌ాాాయ్‌ావాయయడాాాయయాయా యిలా ద చ చూ చూ ద 
అయా um చూ చచ ద చూ దు దూ దూ దా చా 


hs] a osm wa] mms eed Pam bcm Ob cane 0 


(శ్ర గణేశాయ నమః 
(శ్రీ శివాయ గురవే నమః 


పండితా ఖవ్మిపాయములు 


బ॥ క. వి. సుబ్రహ్మణ్యమ్‌ ర. 2.106 
| పిన్సిపాల్‌ శుక్రవారము. 
మున్నాలాల్‌ సంస్కృత కళాకాల, 
లాలాగుడి, సికిం [దాబాద్‌ , ఆం, (వ. 
పంచ పద్య పుష్పోపహారః 
శో ఆచార్యస్య శివేకరకతిసటోః శీ నీలకంఠ (పభోః, 
భాష్యం విశ్వజనేష భ క్రిజనకం క్ర ర్తుం వ్యవస్యన్‌ ద్విజః | 
ఆంధ్యా దె శికభాషయా సరళయా పూర్ణాను వాదం వ్యధాత్‌ , 
(బ్రహ్మీ పరిశోభితో విజయతే (శ్రీ శంకరః పుణ్యదః॥ ౧ 


కో॥ లోకే విశ్రక నామ యస్య సుజనాః కుణ్వంతి రోమాంచితాః, 
చేతో యస్య సదా స్మరత్యనుకలం (శ్రీరు దపంచాక్షరీమ్‌ | 
అంబయ్యాఖ్య మహానుభావ గరిమా సంకల్పసిద్దస్య భో, 
తస్య (పేమపదానుజో ఒద్య తనుతే (శ్రీ సీలకంఠ ప్రథామ్‌॥ ఖై 


కో॥ వ్యాసప్రోక్త మహావిభూతి లసిత (శ్రీ బ్రహ్మసూ శ్రాణ్యహో, 
భా ప్యెర్భాంతి మహోజ్వల రశయుతై 8 సంఖ్యా త్రిభి ర్భారశే | 
తత్ర (శ్రీ శవపారమేశ్వర మహాభూతి ప్రసిద్ధం శుభం, 
భాష్యం సార్వజనీన మద్య దయయా (శ్రీశంకరాక్యో వ్యధాత్‌ ॥ ప్రి 


ల్లో (శ్రియః సంస్కృత భాషాయాః.దధతం భాష్యపోషణం, 
శంకరార్యకృతం (గంథం.పూజయంత్నితి సజనాన్‌॥ జ 

జి 
శ్లో॥ పప్రార్థయన్‌ భగవంఠం చంప్రార్థయే మనసా శివమ్‌, 
భాష్యానువాద (గ్రంథన్య-ళత్కర్తుశ్చ (శ్రియై భువః॥ 


7 
బి, ఓ. యల్‌, సంస్కృత కజా సము శ్రీర్ణా పరాభవ నం॥ మార్గశీర్ష కృ॥పంచమీ 


నిర్మల నీలకంఠ రామనాథ సోదరౌ రవివావరః 
184 మారేడు పల్లి, సికింద్రాబాదు. 


శో భవానీశంకరొ వందే = (శ్రద్దా విశ్వాస రూపిణొ | 
యాభ్యాం వినా నపశ్యంతి నా హృదయసౌ పరాత్సరౌ॥ 
@ 
ఆయి భోః కొంభవదీకితాః వివశ్చిత 8 ! 


త తభవతాం విదితచర మేవ; యత్‌ స్ట శై_వసిద్ధాంతం పంతిపాదయతి 

షు నీలకంరీయం సూతరిభాష్యమ్‌; 

శ్రీ శివయోగినః మహోపాధ్యాయ బిరుదాంకితాః ముదిగొండ నాగలింగశొన్ర్రి 
ఆరాధ్యవర్యాః భాష్య స్యెతస్య శివచింతామణి సమాఖ్యాం వ్యాఖ్యాం విరచ్య శివాదై షత 
స్వరూపం శై వానాం జిజ్హాసూనాం వ్యుత్పన్నహృదయానాం సమ్యక్‌ జ్ఞాపయామాసుః; 

తర్గి తత్‌ గ'ర్వాణీ పరిజ్ఞాన ప్రాచుర్యవతామేవ సుగమమితి మత్వా శ్రైవాగ్ర 
గణ్య సంపే9రితాః అంధ్రిజిజ్ఞాసూనా ముపకృత యే అస్మత్పితృవ్యచరణాః (శ్రీ నిర్మల 
శంకర శా స్ర్రిణః ఆంధిభాషాయాం మనోజ్జం సనీలక6రీయ దంహ్మసూత 9) భాష్యస్యాను 
వాదం సము న్ల్‌త్య చతు; సూతీ9 పర్యంతం res ps 

"అపిచ . 

సంపీతి Saal పర్యంతం ద్వితీయభాగ క్వేన వ్యయప9ియాన 
క్రేశం సహం౦ంతః ప్రక టీకుర్వంలి ౪ ఇత్త మయంగ 9౦థః ఆస్మాద్భకానాం గె ర్వాణీ 
సిణయనాం - ఆంధగిజననీ స్త సనంధయానాం దుర్‌ జేయ స్వమత సిద్ధాంత పరిజ్ఞానం 
వీతన్వన్‌. మముకూణాం సర్వేషాం అవళ్యవఠనీయః ఆచంద)కారార్కం పా 
మిత్యాళాస్వ శే బౌ 


"హీశ్వర మాహేశ్వర బందరు 
సేవాపరాయణు(డు, బుట్టాయి వేట 
(శ్రీ ముదిగొండ ము క్తిలింగళాస్త్రి, 47.1001 


శ్రీ లోకారాధ్యులె న మల్లికారున పండితా రాధ్యుల నిర్మల శంకరళాస్త్రీగారి 
pa © ఖా ఫ్‌ a ఆ 
పొదపద్మముల నన్నిధికి 1 


8 


ముదిగొండ ము క్రిలింగళొన్త్రి అనేక శరణులు సమర్పించి చేయు విజ్ఞాపనము! 
మాహేశ్యర (ప్రవరా | 
తాము రచించిన నీలకంఠ భాష్యానువాదములో మొచటిభాగమును సారితోముగ 
చదివినాను. సంస్కృతభాషయందే గాక ఆం;ధ్రమునందు గూడ అపారమైన పరి 
శ్రమను చేసినట్లు తమ యనువాద గింథమే చెప్పక చెప్పుచున్నది. తమ 'గగింథము 
మాదృ్భశులకు 'కొంగుబంగారమువంటిది. ఈ (గంథముమ చదివిన తరువాతనే 
సంస్కృత భా ష్యములో గల దుర్‌ జ్రేయవిషయములన్ని యవగతము లగుచున్న వి, 
సంస్కృతము రాని యాంధురీలకు మీ యనువాదము నేతగ్గిమనుటకు సందియములే ము, 
ఇదేవిధము భాష్యము నంతయు శీఘరికొలములో ననువడించినయెడల మీ యశస్సు 
భూమంకలమున సర్వత వ్యాపించుట ధృవము, మీ పితిభ6 గురించి “జగ మెటిగిన 
బాంహ్మణునకు జందెంబేళా?” అన్నట్లు సర్వులకు తెలిసియే యున్నది గాన నేను 
పీక్యేకముగా వచింస నవసరముండదు. 
| ఇతి సర్వం శీవమ్‌, 


SR 
(బ॥ ముదిగొండ ఆంగీర సశర్మ పరాభవ సం॥ 
శెలుగు పండితులు | పొష కృ॥ ఏకొదళి, 
[పభుత్వ మాధ్యమికోన్నత పాఠశాల, సంగారెడ్డి 5.2. 1967 


తరతరాల భారతీయ చరిత్ర పుటలలో శైవమత ప్రాబల్య పారిభవములు 
జగద్వి భ్యాత ములుగా విలసిల్లినవి. పరమాత్మ స్వరూప స్వభావాదులను బుషలు 
వేదయు కి అనుభవాత్మక విద్యతో సమన్వయముంజేసి భారతీయ త త్వ్వకాస్ర్ర సౌధము 
నకు ఉన్నత శిఖరము నేర్పరచినారు. 


అట్టివారితో (శ్రీ నీలకంఠ శివాచార్యు లొకరు; వారి మేధానంపత్తికి మూలమే 
శ్రీ నీలకంభభాష్యము; అట్టి మహాభాష్యమును తెవిగించి తెమగున్రజకు క్రై వమత 
మౌలిక పిద్దాంతమును చెబపవలయునను సత్క్మాంక్షయే (ప్రస్తుత యనువాద 
మహోద్యమము, 

ఆద్యకన సంస్కృతాంధ నిషాతులలో నగ శేజికి చెందిన శాస్త్రిగారి వైదుష్య 
మఘ (పతిభా వ్యుత్పత్తులను నే బేర్కొనుట జగమెరిగిన Hg wag జందె 
మన్నయట్టుండును, 


9 


ఇ(క (ప్రస్తుతము ఈ యనువాదము శె శై వవాజ్మయోద్యానవనమున వికసించిన 
కుసుమగుచ్చము. తెలినీటి తేబవాంకవలె సాగిన వీరి యనువాదసరణి (గాంధికులను 
పామరులను మెప్పింప గలిగినట్లు యున్నదనుటలో నిసుమంతయు యతిశయో క్రి లేదు, 


శైవమత సిద్దాంతములను యందలి విశిష్టతను దెలిసికొనుటకు శీ శాస్తిగారిచే 
చేయ(బడిన యీ [ప్రయత్నము సంపూర్ణాంధ (పజానీక గౌరవాదరణములను పొంద 
వలయునని, (శ్రీవారింకను శివపారమ్యమును( జాటు రచనా వ్యాపారమును నిర్విఘ్న 
ముగా కొనసాగించవలయునని ఆ శివమూ రిని ప్రార్థించుచున్నాను, 


నాయందలి (పేమాభిమానములచే యీ యవకాశము విచ్చిన (శ్రీ శాస్త్రిగారికి 
యెంతయో కృతజ్ఞుడను. 


విదేయు(డు : ఆంగీరస 





(శ్రీ అంబారిపేట విశ్వనాథారాధ్యులవార్‌ ధర్మపత్ని, శ్రీమతి కామాక్షీదేవి, 
లచ్చు వేట, మెదక్‌ జిల్లా, 


(బ్రహ్మశ్రీ లోకొరాధ్యులె న (శ్రీ కంఠ విద్భాభూషణ, సంస్కృత సాహిత్య 
రత్న, పండిత, నిర్మల శంకరళాన్త్రిగారు తెనుగించిన నీలకంఠ_ భాష్యమును నా భర్త 
గారు చదువగా విని సంతసించితిని, ఇద్దానినీ నావలె ఆంధ్రమహిళలు చదివి వివియు 
సంపూర్ణ ఆంధ భాష్యమును తెలుసుకొనుటకు కతూహల పడుదురుగాత | 


“దీసమున్నపుడే ఇల్లు చక్క పెట్టుకొ నవ లె” నను సామెత ననుసరించి దేహ 
ములో జీవాత్మ యున్నపుడే శారీరక (బ్రహ్మమీమాంసా సూత్రముల సారమును గురు 
తెగి తమ యజ్ఞానమును పోగొట్టుకొనవలసి యుండును. సతికి పతిభక్తి ముఖ్యమై 
నట్లు ముముతువుల కియ్యది బాహ్యాభ్యంతర కుద్దివి కలుగజేసి శాంభవ దీక్ష సాఫల్యము 
నొ న(గూర్చునది. మరియు న్వల్పజ్ఞానవతులై న నాబోటి సోదరీమణులకు కరదీపిక 
వంటిది. 


(శ్రీ శాస్త్రిగారి ఆంధ్రీకరణము సర్వశాస్త్ర సమ్మతమై శ్రీ కంతమలే “భా 
మయాళమను పేరుతో విరాజిల్లుచు +శివాద్వ్వైత సిద్ధాంతమును శైవ సంప్ర 
దాయమును విశదీకరించుటలో నపమాన మైనదని మత్చా;ణేశ్వరువి సమ్మతితో నా 
యాశయము నిట్లు బయలు పజచితిని, 


10 


వ్యాకరణ విద్యావవీణ, భాషాప్రవీణ, ధీమనరము, 
శ్రీ బులుసు సూర్య పపకాళశా స్త్రి, పశ్చిమ గోదావరి జిల్లా. 
తెలుంగు పండిళుడు, తేది 8.12.61 


C/o (శీ) మానేపలి సూర్యమాణిక్యంగారు, భీమవరం 


య 


ఆ స్తిక మహాశయుల కొక మనవి 


పురుషార్థములు నాలుగు, ధర్మ, అర్ధ, కామ, మోక్షములు : అందు మోక్షము 
పరమ (ప్రయోజనము. అందులకు సాధనములు శ్రవణ మనన నిధి ధ్యాసములు, 
వానిలో |ప్రథమము (శ్రవణము. (శ్రవణమనగా గురువులకడ వినుట. ఏమి వివవలె 
ననగా ఉపనిషత్తులు, (బహ్మసూతములు, భాష్యము. ఈ (దిహ్మసూత్రములకు 
సీలకంఠాచార్య శివయోగీంద్రులు, శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యు 
లను వారలు భాష్యములను (వాసిరి. భాష్యములయందు వారివారి మతములను ఆచార్యుల 
వారలు వ్య క్తము చేసి యున్నారు. వానిలో నీలకంశాచార్య శివయోగీంద్రులవారిచే 
(వాయదిడిన భాష్యము సీలకంఠభాష్యము. అందు శ వమతము చక్కగా ప్రకటింప 
బడెను, నీలకంఠ భాష్యమును (దిహ్మ (శ్రీ నిర్మల శంకరశాస్ర్రీగారు తెనుగు 
బాస ననువడించిరి. నేను నీలకంఠభాష్యము ఆనువాదమును చూచితిని, పఠించితిని, 
(శ్రీ నిర్మల శంకరళాస్త్రిగారి యనువాదము నాలుగు సూత్రములు మాత్ర మే చదువుటకు 
లభించెను. మతములు భేదముగానున్నను గమ్య స్తాన మొక్కటియే. (క్రీ శంకరళా స్త్రీ 
గారి యనువాదముమధురము ఆదరణీయమనుటలో సందేహము లేదు, ఇతర మతముల 
వారలు గూడ చదువుటలో దోషము లేదు. సర్వమతములును సమాదరణీయములు. 
స్వమతమును మాత్రము వీడరాదు. శీ శంకరళాస్త్రిగారి సీలకంఠభాష్యానువాదములో 
నీలకంఠభాష్యము చక్కగా టపతిఫలించినది. కొన్ని స్థలములలో వారి మతమును 
సులభముగా (ప్రతిపాదించిరి. కావున సమాదరణీయము, పాఠ్యము. ఇట్లు నీలకంఠ 
భామ్యము వంతటి ననువదించి (పకటించెదరు గాక యని భగవానుని ప్రార్థించు 
చున్నాను, 


శ్రీ నీలకంఠ భాష్యము 


వేదవ్యాసరచిత |బహ్మసూత్రములకు శ్రీ నీలకంఠాచార్యులవారు రచించిన 
భాష్యంలో చతుస్సూతి కి (మొవటి నాలుగు సూ తాలకు) ఇది తెలుగు అనువాదము. 
లోగడ ముదిగొండ నాగలింగళాస్తిగారు నీలకంఠభాష్యం మీద “శివచింకామణి[ పభ” 
అనే సం స్కృత వ్యాఖ్యానం రచించి భాష్యూర్హాన్ని సుగమం చేశారు, ఆది అందరికీ 
ఆందుబాటులో లేదని యీ తెలుగు అనువాదానికి ఈ (గ్రంథకర్త పూనుకొన్నారు, 
పెక్కురు సండితులు వీరి అనువాదరీతిని మెచ్చుకొన్నారు. శ్రీ నాగలింగారాధ్యకృత 
దడీణామూరి స్తోతము ఆం ధకాత్సగ్యంతో నిందు సంకలితం అయింది. శీ) నీల 
కంఠాచార్యులవారు శీ శంకర భగవత్స్పూజ్య పాదులకంటె ప్రాచీనులనుబకు కొన్ని 
యుక్తులు వీరు చూపినారు. అది విశేష విమర్శ విషయం. 

సూక్ష్మ్మచిదచిద్విశిష్టుడగు కారణరూవశివుడు స్తూల చిదచిద్వి శిష్ట డెన కార్యరూవ 
(పపంచరూప) శివుడు ఒక్క డేయని శివాదై ్వత సిద్ధాంతము, నారాయణ (విష్ణు) 
నామ వినిమయమా(త భేదంగా వై ష్షవ సిద్ధాంతం ఇంతే. కార్యరూపమైన విశ్వం 
కేవలం మాయాకలితం మిథ్య. కార్య సాపేక్షంగా కల్పిత మైన కారణత్య మే కొని 
వస్తుతః పరమాత్మయందు కారణత్వంకూడా లేదని శంకరాదై్వతం నిరూపిస్తుంది. 
పరస్పర విభిన్నములైన యీ పస్థానాలు మూడింటికీ వేదములే ఆధారంగా 
ఉన్నాయి కాన యివి ఆస్తిక మతములుగా ఉపాదేయములై వున్నాయి. 

ఎటొచ్చీ శివళబ్రమే (దిహ్మపరం ఆని శే వులు, నారాయణ శబ్దమే [దిహ్మ 
పరం అని వైష్ణవులు అన్వయించి వ్యా్యానించుకొన్నారు. అది ఆళద్రిం అన్నారు 
శంకరులు, ఆ న్రాయివి ఆందుకోడానికి ముందు ఉపానన భక్తి స్థాయిలో శై వ వై ష్షవ 
[స్థానాలు ఆందరికీ ఉపాదేయాలే, నాయనార్ల, ఆళ్వార్ల స్తోత్ర (గంథాలలో ఉన్న 
భ్‌ క్రి రస మధుర సారస్వతం అంతా సర్వులకు ఆస్వాద్యం, ఆలాగే ఆయా శవ 
వై ల్‌ సిల్ఞాంత రీతులుకూడా అందరూ ఆవగాహనకేసికోవడం చాలా ఆవసరం. 
అది దోష మేమీ కాదు. ఆ దృష్టితో తేట తెనుగులో చక్కగా వివరింపబడిన యీ 
(గ్రంథాన్ని అందరూ చదువవలసిందే శాస్త్ర మర్యాదలతోడి యీ (గ్రంథం తెనిగింపు 


కూడ సులభంగానే ఉన్నది, (పళ్నో త్తర రూసంగా శాస్ర వాదోపవాదాలుకూడ తేలిక 
భాషలో [వ్రాయుట విశేషమే, 


జా దీ&ీ తులు 


ఆంధ్ర పభ, 
121007 | 


-; ఆంధ నీలకంఠీయము ఫ్‌ 


థ్రీ నీలకంఠభాష్యము 

తా నొక భాష్యంబ యగుట. దత్చవచన మాం 
ధ్రానీక హృదయగోచర 

మౌనట్లా లేఖ్య రుచిర మౌక్కతి వెల సెన్‌ ॥ 
భాష్య ఫకిక( బాయని భాషలోన( 
బిరువులె త్రిన నిర్మలపండి తేంద 9 
శంకరారాధ్యలేఖిని శాంకరియయి 

తత్వ వేదిక లాన్య నృత్యమ్ము( జూపు, 
ధన్య మీ యాంధిలోకమ్ము తరుణచంద)9 
శేఖరా ద్వైత సిద్దాంత శేవధియయి 
సీలకంఠీయ మౌంధా9న నిరుపమాన 

సరణి వెలయింప మీరలు శంకరార్య. 


మూలం వలి 
ne) 


చంద శేఖర శర్మ, 
25.1.1967. 


a ఇగ 
dar fara artim ల ఇ ఇళ gar ఇ 
గళ్గాఖంర ఇంగా ఇ FETA Nex ఇళిగా qq ఇఇ? సి 


Tg గై | ఇజ్‌ ఇం (గారాల Tr TI ఇభ! ¥% qa 
Tar జైల? Eu ఇళళి ఇగ? ATH Tw ఇళ? gd క | 


-_ అ 


ఇగగా-కా[ ఇషా H fer areal xr afi wT 
aq గాగ ఇఇ ఇ read wt ఫి qa గ qaqa 
Rar ఇ ఇగ్గాంళాగా?ా ఫె fT TY ఇరా! Ix aT ఇగ 
EE Taq ana gr af aa ‘qq 4 fared 
ఇ @ ఇషా గగ fear Tar ప్రీ ఇళ Zea ఇగ dit 4a 
mr faq ng A గగ! @ | xqaae గె Zar ఇ 7- 
ఇాదాగ am mI qu Ix fear క్షి, కాకర Jeg ఇ 
dasa adi ganar శ fax a ra ల Ta క్షి | 


చెళ్‌ ఇళ agua FT fer ఇగో ఇ 
qaqa GH Ix TTT ఇ Tia § | 


dart 
16-11-60 | వాళ ఇ mia, 


CHAGANTY SANKARASASTRY, M.A., B.L. Phone : 34897 
Senior Advocate, Secretary 3-4_866, Barkatpura, 


Sri Saiva Mahapeetham Hyderabad-27 (A.P,) 
Date.: 12-2-1967, 


Appreciation of Neelakantha Bhasyam Translation 
Author: Sri Lokaradhya Nirmala Sankarasastry 


The author, Sri Lokaradhya Nirmala Sankarasastry, who 
belongs to an orthodox Aradhya Family of true piety and devotion 
to Parama Siva, a family which traces ils descent from Sri Malli- 
kharjuna Panditha, one of the Twelve distinguished Aradhyas of 
the Andhra Desa held in suhlime reveren:ze, is an erudite Sanskrit 
Scholar with profound proficiency in Saivaite Cult and religious 
lore. Sri Nilakantha-Acharya, him- elf one of the Historic Twelve 
Aradhyas is a superb exponent of Siva-Advi:ha Philosophy and 
Saivism, seated on a throne of unsurpassed fame, and adoration. 
His commentary on the Holy Sage Vyasa’s 982002 Suthras, tbe 
renowned Nilakantha Bhasyam which unfolds and upholds the 
Supremacy of the said Philosophy or Sidhanta and religion, is a 
treatise of highest authority, commanding high respect and reputa- 
tion in the realm of religion, and is sovereign where it reigns. His 
interpretations and Siddhanthas are indeed recognised by the 
Saivaites as the only correct ones. Sri Lokaradhya Nirmala 
Sankarasastry has rendered urique service by bis able and impres- 
sive translation of Sri Nilakantha’s Brahma Sutra Bhasyam into 
Telugu, making the Divine Knowledge embodied therein accessible 
to all the Telugu-knowing people, and also enriching the religious 
literature in general thereby. The first part of his work was 
published previously, and won wide approval and appreciation, This 
gecond part is now ready, and 1 hope that the public will receive it 
with equal acclamation deriving therefrom the valuable enlightenment 
which it is certain to impart to whoever will endeavour to obtain it 
and avail himself of its spiritual treasures. 


15 


The public at large, inclusive of those who belong to diffe- 
rent schools of thought, philosophy and religious practices, will 
without any detriment to or disparagement of their own cherished 
firm faith in them, have an insightinto the intrinsic excellence of 
the great Saivaite d3ctrine, by a dispassionate study of these works. 
Since the testimosy of disinterested thinkers of western culture 
invariab:y commands more respect and inspires belief in modern 
Times, and it will not be treated or under estimated as partisan, 
partial or blind, it may be advantageous to extract in this context 
a few such opinions as samples. “106 philosophy (Saiva Sidhanta) 
offers an excellent example of a total philosophy. Bo-‘h by defini- 
tion and development the Saiva Siddhantha philosophy claims to be 
the acme of religious thought”. ‘John H. Piet PH D.)y “The Saiva 
Siddhantha System is the most elaborate, influential and undoubtedly 
the most intrinsically valuable of all the religions of India”. 
(Dr. G U. Pope 19th Century). 


Members of the Saiva Community in particular will do well 
to bear in mind that in the words of Rev. 600616 “1118 system of 
Saiva Siddhanta possesses ihe merit of great antiquity ——. Asa 
system of religious thought, as an expression of faith and iife, 
Saiva Siddhanta is by far the best judged by its intrinsic merits 
the Siddhantha represents the high water-mark of Indian Thought and 
Indian Feeling’, Such of them amorg us, who have the capacity 
to do s0, therefore owe it to themselves and to the hoary commu- 
nity to which they belong, to examine this so highly admired 
Siddanta independently, be convinced of its infalibility and ardently 
practiceas well as propagate the religion and the philosophy by 
making such contributions, as is done by our distinguished author 
Sri Lokaradhya Nirmala Sankarasastry and by his example, or as 
best as possible otherwise. Such of them amc ng us, Who have not 
such capacity, owe it to ౧1611 progeny, and are hereby exhorted, 
to implicitly respect their wise ancestors whose unswerving spiritua- 
lity and spiritual fervour are their safest guide and anchor at all 
times, and to transmit to that progeny the noble herdity and tradi- 
tion which those ancestors transmitted to themselves, by following 
and fostering that ancestral religion and philosophy, giving no 
room for its slightest disregard discard or desertion. It ig 
essential for us to remember that what 13 one’s own is always more 
cagducive to happiness and harmony, than any other one, borrowed 


16 


from outside and external. In an illustrious article on research in 
Ayurveda written recently, a great scholar practitioner of Ayurveda 
of high ability and ardour for that 22001621 Science, Pandit Sri Sri- 
rangam Subbarao Doctor of Ayurveda brought to light an interesting 
eternal truth enunciated by our Divinely inspired Rishis. He 
wrote that it is embodied in Charka’s Cri:p dictum tbat 


యస్మిన్‌ చేశేహియోాజాతః 
త్యస తజ్ఞాషధమ్‌ హితమ్‌. 


whoever is born in a particular country, to him the drug grown in his 
Native Soil is suitable”. If drugs of one’s Mother Earth are so effi. 
cacious in mending and weeding out bodily ills, religious faith, precept 
and practice, inhered from and nourished on the sacred soil of one’s 
own mother pedigree, heredity and tradition, must undoubtedly be 
more efficacious and exclusively potential to eradicate all the 
accumalated spiritual ailments or sins, and confer the blessing of 
spiritual bliss of far greater moment on every such individual, 
and sect. 


Turning once again to our learned Author Sri Lokaradhya 
Sankarasastiy, no enccmiumbtstowed on, or encouragement exten: 
ded to him will be an adequate acknowledgement of the deep debt 
of gratitude due to him for his valuable spiritual contributions. 
Finding none else better, { blend both my palms to offer my 
Pranamams to him in humble recognition of his scholarship and 
service (to the Saiva Community as well as the wider humanity). 
That scholarship and service are both of high order for which 
these two parts of tianslation of Nilakantha Bbasyam and his other 
similar works of sternal worth and everlasting vitality will be self 
evident elequent proofs. 


SIVAYA NAMAHA. 


CHAGANTY SANKARASASTRY 
Advocate, Secretary 

Saiva Maha Peethanm 

స “$22196? 


జు 


(3) 17 


శిష్టాః సర్వే శివం [పపన్నాః 





(బహ్మ(శ్రీ॥ లో॥ మూలం పల్లి శివలింగారాధ్యులవారు 
తత్సతిమణి చండికాంబగారు 
నివాసము _ లచ్చుపేట, మెదక్‌ జిల్లా (ఆం. (ప్ర) 
థో మూలంపల్ల్యబ్ది సంభూతాన్‌ -_ సాంబయారా ధ్యసంభవాన్‌, 
నాగాంవాగర్భము కాభాన్‌ _ శివలింగాఖ్యయోగినః | 
గణార్చనరతాన్‌ వందే _ శౌతశైవ గురూ నహమ్‌॥ 
లచ్చుపేటయందు పూర్వము టబ॥ మూలంపల్లి సొందియారాధ్యులవారు అఖండ 
తసః సంపన్నులై నిరంతర మాహేశ్వరాన్నదానమును షట్కాల శివపూజనమును 
చేయుచుండెడివారు, 


18 


(పతివత్సరము మహాశివరా క్రినీ రుదిస్వాహాకొరములను సూర్య (శూన్య 
సింహాసనము పె గురుచరేశ్యరారాధనమును తమ జీవితాంతము వరకు గావించిన 
శివయోగనిష్టా గరిష్టులు; 


(శ్రీవారి జ్యేష్షపుత్రులు మన శివలింగారాధ్యులవారు. వీరును జనకువివలె 
నిత్యన క్రవితము శివనంచాక్షరీజనము మొదలగు కఠిన నియమములతో శివ ప్రీతికి 
పాతులగుచున్నవారు. మజియు (ప్రతివత్సరము మాఘ బహుళమున శీ వగణార్చన( 
జేయుచు అప్రతిమ కీర్తి నార్జించినవారు. ఉదారహృదయులున్ను; 


వీరి యనుజుని పత్ని యగు భమరాంబగారు సరళహృదయురాలు, వీరి 
జ్యేషపుత్రు(డు |బ॥। రాజమల్లయ్యగారు, ఇ:క కనిష్టప్పుతు(డు _ (బ్ర॥ రాజ శేఖరళా స్త్ర 
అనువారు; న్యాయము వేదాంతము ఆయుర్వేదము ఇత్యాది విద్యలలో నిష్టాతులగు 
(శ్రీ శౌస్రిగారు విజయవాడ, వరంగల్లు మొదలగు చోట్ల విద్వత్సభలయందు భాష 


ప్రవచనాదుల నొనర్చి పండిత పికాండులను నిరు త్రరులం చేయుటయే గాక ముగ్గుల 
గావించిన ప్రతిభతో విరాజిల్లువారు. 


వతాదృశగుణగణములతో అపూర్వ ప్రభావమతోడను (శ్రీ శివలింగారాధ్యుల 
వారి కుటుంబము ఆచంద్రతారార్కము విలసిల్లుగాత యవియు (శ్రీ ఆరాధ్యులవారు 
ఈ ముద్రణకు విశేష సాహాయ్యము నొనర్చిరనియ తెలుపుటకు సంతసించుచున్నాను. 


(గ్రంథకర్త, 





ఇఒ. ౮ 


శ్రీ గురుమూర్తి, విద్వాన్‌, కామర్చు చందషవం ఫా ఆరాధ్యులవారు, 
మరియు వారి ధర్మపత్ని, విదుషమణి, కామర్సు కమలాదేవి, 
నిజాంసాగర్‌ , ఆంధపదెళ్‌. 





జ wind, WA AIA ఇక గళ, 
at. maziaat, fait. 





సౌభాగ్యవతి కామర్సు కమలాదేవి, 
( (బ॥ కామర్సు చంద్రమౌళి శాస్రిగారి ధర్మపత్ని 


మహారాజ పోషకులు 
(బహ్మాశ్రీ లోకారాధ్యులై న విద్వాన్‌, 
కామర్సు చంద్రమౌళి శాస్త్రిగారు, లచ్చుపేట, మెదక్‌ జిల్లా, 


నంస్కృత సాహిత్యమునందు, ఆయు ర్వేదమునందును సంపూర్ణ |ప'వేశముగల 
వీరు దివ్యా శ్రీ॥ లో॥ కామర్సు సుందరారాధ్యులవారికి మహాసాధ్వియగు రత్నాంబ 


20 


యందు కవిస్టప్కతులుగా జన్మించిరి, వసిష్టగో [తికులు, వీరి జ్యేష్ట్గసహోదరులు 
(1) (ద లింగమూ ర్తిగారు (2) (ది॥ రాజమౌళి ఆరాధ్యులు (శ్ర) (ది॥ వీరమౌొళ 
గారు, ఇ(క నాలుగవవారే మన శాస్త్రిగారు. 


శ్రీ శాస్త్రిగారు బాల్యకొమారములయందు వేదశాస్త్రముల నభ్యసించి యౌవ 
నము మొదలుకొని యనేక సభలయందు మహోవన్యాసములను పురాణ [ప్రవచనము 
లను గావించిన యంశము సుప్రసిద్ద మైయున్నది. 

శ్రీశ్లై ల మహాక్షేత్రమన శివయోగము నభ్యసించిన |పతిభాశాలురు, శివభకి 
వీరికి, వీరిధర్మపత్నికిని కొంగుబంగారమువంటిది. 


వీరిధర్మపత్ని _ మైసూరురా స్తములోని పాండవపురమున భారద్వాజగో తికు 
లగు యన్‌. దాసప్ప, సౌ. వెంకటమ్మ అను వైదికపుణ్యదంపతులకు మూడన 
కూతురుగా జన్మించిన సౌభాగ్యవతి పేరు కమలాదేవి. 


అగస్త్యునికి లోపామ్ముద్రవలె (శ్రీ శాస్త్రిగారికి సహధర్మ చారిణియె తోడు నీడ 
వలె నుండును, ఇట్టి ఆదర్శదంపతులు కడుంగడు (పశంసనీయులని నివేదింపనై నది. 


(గంథక ర్త, 





శ్రీ) దురేశ పరస్వామివారి ఆలయమున 


ఏకళిలానగరము (వరంగల్లు) నందు . 
| చతు;సూతి అనువాదము (ప్రళమభాగమును నాతో 
(ప్రవచనమును చేయించి ద్వితీయభాగ ముద్రణజమునకై [పోత్సావా 

మును కలుగ (జేసినవారు, మరియు ఈ (ద్వితీయ భాగ) [గంథమును 
సముద్ధ్దాటనము(గావించు మహోదారులు. వణిక్‌ (పవరులు నగు 
శ్రీయుత పడిశాల వీరభద్ర '్రేష్టిగారు_శివాదై్వత సిదాంతాభి 
రుచిగలవారిలో న్మగగణ్యులనియు, (శ్రీముదిగొండ శంకరారాధ్యుల 

| వారి శివభజన క్రీ _ర్తనలు మున్నగు రచనల నచ్చొ త్తించి యా(గంథ | 
ములను మాహే బాశ్వరులకు నుచితముగా సమర్చించుచు (వతి 

శై వారాధ్యునకు నొక్కొాక్క సువర్ష(నవరస్‌్‌ ముదిక మున్నగు 

వాని నొసగి యపారకీ ర్తి నార్హించిన వారనియ తెలుపుటకు మిగుల 
సంతసించుచున్నాను. 


శ్రీ గణేశ కుమార వీరభదాది పరివార సహితులైన 
పార్వతీ రాజరాజేశ్వరులు (శేప్టిగారికి తదితర (ప్రముఖులకును 
చిరాయురారోగ్యభాగ్యముల నను[గ్రహించి యవ్వారిని సకుటుంబ 





ముగా ననవరతము రక్షింతురు గాత | 


(గ్రంథకర్త, 
ET Tn ల శి 


(క్రీ గణజేశాయనముః 
కీరిత 


న్యాయ వేదాంతాయు ర్వే దాభిజ్జులు 
(బ॥ మూలంపల్లి రాజశేఖరళశాొన్రిగారు, లచ్చు పేట 


(శీ కంఠ భాష్యాం ధానువాదము ప్రథమ సంపుటము తరువాయి 
వై విమర్శచే @) కంఠ భాష్యము శంకరభామ్యమునకంబు (పొచీన మైనద' 
సిద్ధ మైనది. 


శంకరాచార్యుల భాష్యరచశకు విశేషముగా తోడుపడినదిద్ది యే; “అధార్‌ 
[దివ్మాజిజ్ఞాసా” అను (పారంభమునుండి చతుః సూతియు ఆనంద మయా! 
కరణము, ద్వితీయా ధ్యాయం బు శాంకరభావ్యమున ఇంచుమించు (శ్రీ కం 
శివాచార్య గళానుగతిక మనకు తప్పదు. 


శంకరుండు సూ [తగళార్థమునే నిరూపించెను గాని (శ్ర కంఠా చార్యు 
ననుకరింవ లేడననిచో కొన్ని మశములు సూ తకారుని యనంతరము మరికొని 
తత్పూర్వము శేర్పడినట్లు తలియుచున్నందున ద్వితీయాధ్యాయమున సూ, 
కారుడు నూత్రములచేతచే కొన్ని [పాచిన మతములను ఖండింపగా బౌద్ధ కైనా 
మక నిరాసమును (శ్రీకంఠాభి వేతముగా శంకరుడు వివరించుటను తత్తర 
కరణములలో చూడనగును. అశున నర్వాచీనములగు బజౌద్దజైన వాదము€ 
సూతకారుఃడు నిరసింపకున్నను (శ్రీకంకాచార్యులు తన్నిరాసమును (వా! 
వాడగుటచే సూ కానభి వేతార్థ పతిపాదకత్వము (శ్రీకంఠ భామ్యము; 
కళంక మగుననుట నరిగాదు. న్నూతకారుని కాలమున బౌద్దజైన నామము 
లేకున్నను తత్సద్భళ వాదములు వీజరూపమున పొడసూపగా నవ్వానిని తజ్ఞుం 
యా చార్యులు తదనంతరులగుటచే నవ్వాని నామ ధేయములః?బిట్టి త త్సాదృళ్య 
ననుసరించి వివరించి నిరసించిరి. అట్టి వద్దతినే తదొతర వ్యాభ్యాశలు [ఇ 
యున్నారు. అందువలన శంకరుల భామ్యరచనకు (శ్రీ) కంఠీయ భావ్యము మ 
దర్శక మనుటలో సందియము లేదు. 


జూ 


98 


“కథ మసతః సజ్జాయేత” అను |కుతి _- బౌన్టాంగీకృత అసత్కార్య 


'వాదమును నిరసించినందున “ బౌద్దమతము తరువాతిది [క్రుతి” యనుట బాల 
'భాషితము గాదా? - 


కావున (శ్రీకంఠ పథము రాజమార్గముగా ఇతరాచార్యులకు ఐనదను ట 
నమంజసమగుచున్నయది. 


శ) కంఠాభి పేత సూశ్రార్థ నిర్వచనము తాత్త్విక మగు నెడ నచద్దానినే 
[గహింపక శంకరాచార్యులు భాప్యూంతర రచన నేల యారంభించిరనినచో 
నాలకింపుడు. 


శంకరు(డు సమయోచిత [పజ్జ గలవాడు, సర్వత౦త నిష్టాతు(డు: అప్పుడు 
కుమారిలభట్టు ఖండించిన 'బౌద్దమక జ్యోతి చల్లార లేదు, లోలోన రాగా చుండుటను 
గమనించి బౌద్దులగు గోవింద భగవశ్చాదులను న్వవరమగురువులనుగా లోకమున 


' కరుకపటణిచి _బె'ద్దమతమునుండి మౌొయావాదమును [గహించి ఆ_స్తికళ్టిమును 


చు కాత. ఈ కాపాడెను. ఆయ్య వి కాపొడబడు నెడ “తదనంతరము వారు 
మాయావాద విరహిత కర్శజ్ఞాన సముచ్చయముతో (కూడిన) పరతత్రోపానన 
మార్గమునకు శంకుస్టాపన గావింతు” రని భావించీరి. 


లేనిచో “బుషిహృుదయమును గుళ్ధెరుగుటకు బుషియగువాడే తగు”నను 
నానుడి ననుసరించి బోధాయనవృ త్తి సూ తానుగత్మమెనదని (గహీంచినను 
అద్దానిని సమయోచితముగా శాదని వెరీతిగా స్వమకము నుపపాదించిరి. 
తథాఒపి శంకరాచార్యులు (ప్రతారకులనుటకు వీలులేదు. రోగికి తదిచ్చా౬నురూప 
వస్తు సమ్మిళితముగా. చేసి మందు నిడు వై ద్యునివలె బౌద్దమత రోగ [గ_స్ట లోకము 
నకు త దూ పక్రంచుకాంతరిత వై దిక ధర్మమును ఆ న్నిక్యమును బోధించుట దోషా 
వవాము కాదు. (పత్యుత గుణావవామె యున్నది, 


గోవింద భగవత్చాదులు జౌద్దుడెట్లనిన ? త|దచిత గౌడపాద కారికల 
యందలి మంగళాచరణము ఆస్తికులెల్లరి కచుంబితరీతిని “ద్విపదాంవరమ్‌” అనునది 
నిదర్శనము. ఇద్ది చేవతావి శేష నామఢేయము గాకుండుట గమనా రము. 


అన్తే అలాతోచావారణము, నిర్యాణము నంవృ తో మొదలగు పదజాల 
ములు, రచనా పద్ద తియు, బౌద్ద [గంథరీలినే విశదపఅచునవి. అక్తైునచో శంకరా 


24 
చార్యులు కారికలకు వ్యాఖ్యానము నందుకు (వాసీనారనిన అవ్వాని కన్యార్థ 
ములను కల్పించి స్వొఖిపేత చె. దిక మార్గమునకు లాగినారని వెననే నూచిం వ 
బడినది, 


శ్రీకంతు(డు శంకరభగవ త్బాదుల కేగాక రామానుజాచార్యులకును మార్గ 
దర్శకుడై నాడనుట వింతగాదు. 


(శ్రీ రామానుజాచార్య సమయమున శంకరా ద్వైతము విభిన్న పద్దతులలో 
మిక్కుటముగా తాండవ మాడుచుండెను. [శీ కంకీయము కనుమజుగై యుండెను. 
అట్టితటి (క్రీకంఠ శంకర భాష్యములలో నూ తానుగత మెద్దియో కనుగొన 
దలచి రామానుజుడు న్వ| పజ్జాజలంబున [శీకంఠీయ మే నూ తానుగత తాత్పర్యో 
ద్భాసితమని (గహించి శివపరత్వమును మా|తము [తోసిరాజని నూత వ్యాఖ్యాన 
మును నుక్కి=కి మక్కి ఒనగూర్చినాడు, 


ఒకానొక సర్వశాస్త్ర కోవిదు(డగు మశాచార్వ్యు(డు పరమత భాష్యమును 
నం గ్రహించిరనుట చెల్ల దనినచో స్వతం [త |పజ్జానంపన్ను లగు రామానుజ ఆచార్యుల 
దృష్టికి నీలకంఠీయాఖిన్న సిద్ధాంతము కనుపడినదన్నను నీలకర కా చార్య సిద్దాంత 
మున కలంకారమే యగును. 


అట్లుగాక నీలకంఠ శంకర రామానుజ భాష్యము లను నిష్పతపాత బుద్దితో 
చూచినచో ( శ్రికంకీయభావ్యము (పొచినమని యం గీకరింపవలనివచ్చును. మృదు 
మధురమైన గంగానిర్ల రిణివతె సాగిపోవుచు అల్బ'వాక్యమున విపులార్థ రచన 
గరిగి న్వమత పోషణము దక్క నితర మత ఖండనయందు తేత్సరత్యము 
లేకుండా (శ్రీకంఠభావ్యము కన్పట్టుఓకు హేతు వెద్దియని పరీతకుల దృష్టికి 
దోపకబోధు. అద్దానికి శాంకరమతము (శ్రీవారి కాలమున వుట్టకుండుట ఇాట్టి 
మతము నైకశ్యాస్త్రకముతో సమర్థించుట కారణముగా నా _సికమత నిరాసముతో 
మా(తము తృ_ప్రనందిరి, 


శంక రాచార్వ్యులవారి కాలమ౦ందుననో భాట్టమతము విశేషముగా: విజృం 
భించిన దె ఇద. వాస్రిత్వమునే నిరసించు నంతవరోకు జనుటవలన నచ్చానిని (వతిఘ 
టింప రెండంతలు బలమవ సర మైనది. దాన (పధానమల్ల నిబర్హణ న్యాయాదుల 
సమంజనఘ.లు గాకుం డెను, తదనంతర (బావము రామానుజ సీద్ధాంతమునకు 
అద్వైత మొక్కే కడు కంటక (పాయముగా నుంటమి 'అద్దియు (అర్వైతము) 


(4) 25 
తదనంత రా ద్ర్వైతులు (ప్రతిపాదించిన మెరుగులతో నాస్త్నికత్వసమాన [పతిప త్తీకి 


వీజరూపమగుటను గాంచి (శ్రీ రామానుజాచార్యులు నవిముర్శముగా నదె పత 
మును ఖండింపవలసి వచ్చెను. 


ఈ రీతిగా చూచినను (శ్రీకం కాచార్యులు (ప్రప్రథములనక తప్పదు. 
సూ తానుగత ఖావ్య మెద్ది? 


“బుషిత తత్త్వమును బుషియే కనుగొను” నని చెననే సూచింప బడినది 
గాన బాదరాయణ సూత్రములను బోభాయనవృ త్తి ననుసరించి (శ్రీకంఠా 
చార్యులు వ్యాఖ్యానమును రచించిరి, గీశాభాప్యుమును గూడ ను (వాసిరి 
గీతకు బోధాయనవృ త్తి యున్నట్లు (ఆనందగిరి ౨ అ. ౧౦ శ్లో) శాం కరగితా 
భాష్యమున వివరింప బడినది. ఆట్టి వృత్తి నేతదనుగత భాష్యమునే శంకరులు 
ఖండించియుండనోపు. 


(శ్రీకంఠ భావ్యము సంప్రదాయానుగత మైనది. (ప్రాచీన సం|పదాయ 
మును సరుకుగొనక కేవలతర్క- (పతిభ్యాఫభావమున విలసిల్లినది శాంకరము; 
అందువలన నదై్వ్వైలేతర పండితులు శంకరుండు |పచ్ళన్న బౌద్దుడనియు విదేశీయ 
విమర్శకులు శంకరుని వ్యాఖ్యానము నూ(ానుగత మైనది కాదనియు తెలిపిరి, 


భాష్యక_ర్తలందరు నూ[తముల ననుసరింపలేదు గాన శంకరుని 
భాష్యము సరిగాదన నేల? (పుట 8/0, సంపుటము 2, ఇండియన్‌ ఫిలాసఫీ) 
ఇట్లనుటలో తాత్సర్యము-ఇతరుల తప్పులను చూపుచు తన పిల్హవాని తప్పును 
సమర్శించు తల్లి చందమున వోస్యాస్సదమగును, ఇందువలన శేలినదేమనగా? 
సూ(త్రకారునితో శంకరు(డు ఖేదించినాడని విశ్వేశ్వరానంద రాధాకృష్ణులు 
గాక “నస్తామి తంవ్యాస మశేషమర్థం=సూత్రైః సనమస్మెర్నబబంధ సమ్యక్‌, 
వినాఒపి తైః సం(గ్రథి తాఖిలార్థం-తం శంకరం నౌమి నురేశ్వరంచ, “స్వాఖీప్సి 
"కార్భమును నిర్వచించని వ్యాసులను నమన్కరింపననియు వ్యానసూ[తములలో 
లేని విషయముల ననువదించి కూర్చిన శంకరుని సుకేశ్వరుని నమస్కరింతు” నని 
మధుసూదన సరస్వతి వా[క్రుచ్చెను. వై వివరణముచే సూత్రవిరుద్ధమైనది శంకర 
భామ్యమనుట నిస్సంశయము, మరియు ఆధునికులు పలువురు “శంకరుడు 
సూూతములకం సె శుతులకు సన్నిహితుడ”ని శెప్పినచో సూశ్రవిరుగ్రార్థము శ్రుతు 


26 


లలో లేనందున శ్రుతినన్నిహితుడగు శంకరు(డు వేద[ప్రతికూలములగు సూత్రము 
అకు. వ్యాఖ్యానము నొనర్చుట నిషృలంబగును. ఇంతి యేగాక వ్యాను(డును వేద 
విరుద్ద సూత్రములను రచించిన వాడగుటచే ప్రమాణభూతు(డు. కాకుండును. 

a 


వీరేగాక బౌద్దులును “పశేన ఆధునికానాం వేదాంతి బృవాళశా మపి 
మతం విజ్ఞాన వాదతుల్య యాగ శేమతయా నిర _న్తమ్‌” 
విజ్ఞానభికువు, సొం॥(ప్రకభా. ౧ 


[పాచీనాగమ పురాణ భగవద్లీతోపనిషదము లనేకముల ననేక పర్యాయము 
లుదావారించి (శ్రీ కంకీయము నంప్రదాయానుగతత్వమును చూపుచున్న ది. 


శై నమతము. త_త్త్యశాస్ర్రము, 
ఆధునికులు పాశ్చాత్య విచార దర్పణములచే భారతీయార్ష సం|పదాయ 
ములను విమర్శింప సమక ట్రిరి. వారి యూవాలు పా శ్చాత్యులకుగూడా నాళ్చర్య 
మును కలిగించునట్టి వి. ఇట్లు వరవిచారానుక రణ బద్దాదరుళలై: అనాది నం (ప 
చాయములనే విమర్శిం పంబూనిరి. 


ఆర్యులు భారతీయులు కారనియు అనార్యులే భారతీయులనియు వేద 
ములు ఆర్యులప్పుడప్పుడు పాడిన పాటలనియు ఆగమము లనార్వులవనియు 
ఆగమములు చేరు, వేదములు వేరు, ఆర్యులు వేరు, అనార్యులు వేరు, అని 
భారత దేళ పవిత్ర సంస్కబ్బతి వే విభజింప సమకట్టిన అంధులను నామార్గము నవలం 
వింప వెనుకాడని యంధ పరంపరను జూడ జాలి గలుగుచున్నయది. 


వైదిక సమాజ మొకరితిగా నుండవలెననిన విభిన్నతకు తావులేదని 
వారు మొదలు నిర్ణయించుకొని వేదవిమర్శకు కడంగవలెను. అట్లుగాక వేదము 
లలో నాగపూజనము వృకపూజనము వైన చెప్పబడిన నద్ది యనార్య. సంప్ర 
చాయమనియో లోకవేద విరుద్ద సంస్కృతికి సంబంధించినదని యో చెప్పుట 
యొ కానోొక (పవాత మెనది. 


ఒక నమాజమునందు సర్వవిధ (ప్రకృతులు గలవారుండవచ్చునని యంగీక 
రించిన వై దికకాలమునందు నిమ్న|శేణియందు గల దేవతలను పూజించుటయు 
' నమున్నత్యమైన వరమేళ్వరార్భనయు తత్త్వవి చారక ణి యుండచచ్చునని 


27 


యంగీకరింపవచ్చును గచా! బుగ్వేదమును చదివిన పాశ్చాత్యు లెందరో ననేక 
సలములందు త త్త్వవిచారము కలదని నుడువలేదు. 


“బుగ్వేదకాలమున తత్త్వవిచారము కలదను నెడల నట్టి తత్త్వవిచార 
మలవడు నెట్లు?! అట్లు స్ఫురించిన దనినచో నకా్యాలమున త త్వ్వవిచార మున్నత 
దశలో నున్నదని యంగీకరింపక తప్పదు. 


అని యరవిందభోసషు విమర్శించెను, 


త త్త్వజ్జానమునకు సంబంధించిన విషయము చాలా తక్కువ యనినచో మంత్ర 
సంఖ్య తక్కువ యున్నను త్త్వవిచార మెంత గొప్పదియో తెలిసికొనుట 
యావళ్యక ము, 


లోకమున త_త్త్వజ్ఞానుల సంఖ్య యితరుల కంశు తక్కువ యుండును. 
ఇతర (గ్రంథముల దృష్ట్యా త_త్త్వజ్ఞాన (గ్రంథములు చాల తక్కు వే గదా! 


వాబ్బయములో లేని విషయములను (గ్రహించి కుత్కరముల నొనర్చుట 
పాశ్చాత్య విద్యావిదుల రెండవదోషము. బుగ్వేదమున ఉప్పు లేదనియు ఉన్నచో 
నద్దాని నుదావారింప లేదనియు చేదపురుషునికి సముద్రము గుర్తు లేదనియు దోష 
భావమును (గహించినను పంజాబులో ఉప్పునకు సంబంధించిన ఖనిజరఠాసు 'లనే 
కములున్నవి గదా! 


ఇట్టి దుర్వాదములను దూర మొనర్చి విచారించినచో బుగ్వేదము సమస్త 
వస్తువులం జెప్పు నిఘంటువగునెడ బుగ్వేదమునందు సర్వవిషయములు నర్వవస్తు 
వులును రావలసి యుండును. (పసంగవశమున సర్వవిషయములు సర్వవస్తువులును 
సంపూర్ణ ముగా రావచ్చును రాకపోవచ్చును. బుగ్వదమునందు మొదటి మండ 
లముననె 99వ సూూక్తమున (1000) వేయి మంత్రములు నష్ట మెనట్లు కాత్యాయన 
బుషి యొక్క సర్వాను[క్రమణిక వలన ( చెలియు చున్నది. 


ప్రస్తుత వైదిక వాజ్బయము పరదేశీయుల దాడులచే యెంత నష్టమై 
యుండవచ్చును? ఇద్ది సామాన్య చరిత్రజ్ఞానము గలవారికి గూడా 'తెలిసీన దే; 
అవిచ్చిన్న సంప్రదాయము వేదమూల మైనదని మంగళా చరణమునకు న్యాయ 
వాదుల వాద మిచ్చోట గనుగొనగభరని శెలువుచున్నాడను., 


28 


చేద చేదాంతముల యందు చెప్ప(బడిన సిధ్ధాంత ములకు పూర్వము వానిచె 
గల విచారము (శంకానమాభానాదికము) తార్కిక దృష్టితో వివరింపంబడి 
యుండదు. తదనంతర విరచిత దర్శనములవ లె సొాధకజాధకములను విచారించి 
(వ్రాయబడినది కాదు. అందువలన వేద చేదాంతముల6€ జదివి యవ్వానియందు 
నిరూపింప (బడిన చెద్ది? యని విచారించుట తప్పుగాదు. కాని మానవచరిత నను 
సరించు వె_దిక వాజ్భయచర్చ చేయనలఅిననుట సరిగాదు. 


ఆధునిక పరిణామవాదులు-జడములు తదనంతరము చేశనులు జలచరములు 
పళువులు మానవులని చెప్పు న్వకపోలకల్పనల( చేయు వావము మరియు నాలు 
"గ దు వేలేండ కు పూర్వము సృష్టియే లేదను (క్రీస్తువాదము, లండు వేలేండ్ల కు 
లా గా 
పూర్వము లేమిచే వోస్యాస్పదము అగుచున్నయవి. ఇక ననాది సర్గమునకు (ప్రతి 
సర్షము€ జెప్పు వేదముల విషయము నప్రామాణిక మన. జెల్లునా? 


భాషాసాదృశ్యముచే సమాశజై_క్యమును సాధింప శెంచుటయు దోషమై 
యున్నది. స్వరయం।| తమునకు చెందిన మానవ (పకృతి సాదృళ్యమున విభిన్న 
వాసులకు సామ్యముగల పదములు కొన్ని యున్నంత మాత్రమున నేక దేశీయు 
లుగా చి(త్రింప నుంకించుటయు దోవమే గాన సంప్రదాయ సిద్ధచరి త్ర వలన నిర్ణ 
యింపబడిన దే సత్యము. 


ఆగమములు [శుతులు పరస్పరము సవాకారము కలిగి విరాజిల్లుచున్న 
యవి. వేదములకు శివాగమములకును భేదము లేదనియు పొచీనుల యాశ 
యము వేదములుండగా ఆగమము లేలయని? అధి శారి (ర) భేదము ననుసరించి 
శె లీభేదమేగాని అర్హ్‌ భేద మావంతయు లేదని విద్యాస్థానవినిర్ణ యమను [గంథమున 
మధ్గురువర్యులగు (బ| ముదిగొండ నాగలింగశా(స్తి) గారిచే సోవపత్తికముగా 
నిర్ణ యింప(బడినది. కావున ఆర్యానార్య భేదకల్పనము = భారతదేశ సంస్కృతి 
ఐక్య్టమును వినాళ మొనర్చు తలంపున కల్పింపం బడిన పొశ్చాత్య వై దుష్యమునకు 
తావీయకుండుకు (శ్రయోదాయకము. 


“ఆర్యుల చరిత్రము--- భారత డేశ చర్మితమగును, భారతీయ సంస్కృతి 
ఆర్యు లే మూలపురుషులు” అని ఇ+ వీ, వోవెల్‌ వండితుంకు "ఆర్యన్‌ రూల్‌ ఇన్‌ 
ఇండియా” అను (గంథమున (వా నెను, 


29 


“భారతీయ సంస్కృతి సర్వవ్వము వేద ములయందు గలదు. ఈనాటి [ప్రజా 
స్వామ్య పద్ధతికి నవనమాజ విర్నాణమునకుకు బీజము లవ్వానియందే గల”వని 
రాధాకుముద ముఖర్జీ "“గ్లింవెన్‌ ఆఫ్‌ వనిస్పెంట్‌ ఇండియా” అను [గంథమున 
వివరించిరి. 


“కువ్యతు దుర్జనః" అను న్యాయము నంగీకరించి విచారింతము, ఆర్యులు 
రాక పూర్వము భారత దేశ సంస్కృతి యెద్ది ? ఆర్యుల సంపర్కమున “వెంపొందిన 
దెద్దియా చూతము. 


మెవాంజోదోరోడ్‌ , హరప్ప మొదలగు సింధు(ప్రాంత భూగర్భ పరిళోధన 
లొనర్చిన వారిలో బిషప్‌ శాల్ల్వేల్‌, శ్రీనివాస అయ్యంగార్‌ ముఖ్యులగువారు. 

మరికొందరు మారిమన్‌ వీలర్‌ పిగ్గాట్‌ మొదలగువారు. ఆనాటి [ప్రజల 
నగర నిర్మాణ దవత, గృహనిర్మాణ విధానము, ఉపకరణములు, పాత్రలు, 
మృణ్మయ దర్పణములు, నీటిపారుదల, భోగములు, భూషణములు, ఉద్యాన 
కల్పనలు, వీధులు, కళాకాళశలము ఇ కాది వి శషములు (వస్తుత నాగరికులకు 
దిగ్భుమను కలిగించునవిగా యున్నవని తెలిపినారు. 


నురియు సంస్కృత ఛాషయందలి కదళీ కార్పాస నింబ జంబుక నారికేళ 
అలాబు శ్యామ పదములు నదీనామములు స్థల చామఢేయములును నిషాద భాష 
నుండి వచ్చినవే యనియు, వ్యవసాయము, బాటలు వేయుట, చెరుకు పండించుట, 
పంచేదార చేయుట, పసుపు కుంకుమ తాంబూలముల నిచ్చుటయు, నిషూదుల 
యాచారములు కావున నవ్వారి మత|పచారము లీనాడు భారతీయులందరిలో 
చెల్లుచు నేయున్నవి. వారారాధించు దైవములు-నాగదేవత, కాళీళ క్రి, శివలింగ 
ములు నైయున్నవి. వారి (వాత విజ్ఞులకుగూడ తలియరానిది. వివావోది శుభ 
కార్యములు ననార్యులగు [డావీడుల యాఇవారములని వివరించిరి. 


“భారతీయుల ఆర్థికవిధానము ఆచార వ్యవవోరములు, వేషభాషలు, 
మత నం|పదాయములును ఆర్యులకు పూర్వమే విస్పష్ట రూపమును ధరించి 
యున్నవి” ముజుందార్‌ , 


కర్హాటక భాషా నిఘంటు నిర్మాతయగు కిట్టల్‌ దొరగారి వివరణ (ప్రకా 
రము సుమారు 100 నిషాద శబ్దములు 450 ద్రావిడ శబ్దములును సంస్కృతమున 
గలవని శలియుచున్నది. 


30 


చి విశవములు నాగరికతా మూలమ్ములెన ననార్వ్యుల యాచారములని 
నుడువుట నుడిగిన మానవత్వముగూడ నుండునాయని విజ్ఞులూపింతురు గాత! 


అందుననే భారతీయ నంస్కృతి యన(గా* ఆర్య నంస్కృతి మా(తము 
కాదనియు భారతీయ సంస్కృతి వికాసమునకు నిషాద _ావిడజాతులే యార్య 
జాతికంచు నధికముగా దోవాదమును చేసినవనియు (క్రీ కబ్లూరి బసవేశ్వర రావు 
గారు ఆం(ధవ(తిక సంచిక 1968 లో [వాసినారు. 


శివుడు (దావిడుల ద్రైవము. కృష్ణుండు వైదిక చేవతయగు ఇం|దునికి 
విరోధి. విష్ణువు నల్లి నివాడగుటచే [(చావిడ దైవము. విప్ణువాహనమగు గరు 
తృంతు. డనార్యర్రైవము. అణ్‌, మంతి యనగా మగకోతియని [దావిడుల 
యర్థము. అద్దియే వికృతి. జెంది పానుమంతు€డా యును. ఆర్యులు 'వ్యత పుష్ప 
ములతో పూజించుశురు౯€గరు. హోమము నెరు(గుదురు. పూ. అను పదమునకు 
పూవవియు జె. యనంగా చేయుటయనియు పుష్పకర్మంజేయుట (The vedic 
age P.C. మజంచారు) “పతం పువ్పం ఫలం తోయమ్‌” అని దావిడాచారము 
భగవద్గితల వర కెగబాకినది. దుష్ట్రశితణ శిష్టరకణలకై యవతారము నొందుట 
నిషాదుల సిధ్ధాంతము, ఇదరితయుగాంచి విసుగొందిన రవీం[దనాధ శాగోర్‌ 
గారు ఆర్యుల పరత త్వ చింతనము [దావిడుల.రసభావమయ సృజనాత్మక మగు 
కళాళకితో సంగమించి నూతననృష్టి నవతరింపంజేనినది. భారతీయ సంస్కృతి 
ఆర్యనాగరికత కాదు. చావిడనా గరిక తయు కాదు. 


అయ్యది భారతీయ నాగరికతయే (ఎ. విజన్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరు. 


వావనకుండమునకు యోనిం గల్ఫించుటయు (క్రీ చక్రమునకు రెండు 
(తికోణముల నంయోగము నేర్పరచుటయు. జూడగా భగముగలవాడు భగ 
వరితు(డను నిర్యచనమును చేయనగును. ఇత్యాది విభిన్నాభిపాయముల నాధు 
నికులు కల్పించి [పొచీన హైందవ ధర్మవిశ్వానమును నాళ మొందింవ సమకట్టి 
నారు. ఇట్టివారిని చూచియే వేదము భయపడునది. 


"లిభేత్యల్ప కుశా ర్వేదో మామయం వవాశేదితి” ఏ |బావ్మాణులు 
భారత దేశమున వై దికమతమును స్థాపించినారో వాశే"చే డద్దానిని వాతమార్చు 
చున్నారు. ఇందుకు మన పూర్వులు తెలిపిన [పమాణము “రాక్షసాః కలి మాశిత్య 
జాయం తే (బవ్మాయోనిషు, * 


31 


“ఇ వమత మనార్యులది” యనుటలో ఇివుడనార్యు(డా 1 లేక మతము 
అనార్యులదా? అను |పళ్నలు షొడసూపును. అద్వ్వెకాచార్యులు వైదికమత 
స్థాపకులునగు శంకరులు శివావతారమునియే వారు. చెప్పుచున్నందున [పథమ 
పథము యు కముకాదు. ఇ(క రెండవది యెట్టిదనినచో శివలింగమును పూజించి 
'నందువలననే శంకరాచార్యులు (పాదుర్శవించిరని చెప్పుటవలన శై వమతంబు 
ననార్యులది కాదని బోధపడును. స్యూతక ర్త యనార్యుడగుచో తద్విరచిత 
సూత్రములు నభేద్యములగు నుపనిషదముల తాత్పర్యమును నిర్ణయించుటకు 
శిరోధార్యములగుట యెట్లు z 


కృష్ణావతార లీలలు బలరాముని సురాపానాది |వపంగములు భగళబ్ద నిరిష్ట 
మగు భాగవత నం|పచాయము పాంచరా తాగమములు నీవ్వానివై చూపని 
దోషములను శైవులవై (వదర్శించు నెడల సమాధానమును చెప్పెదము, 


శై_వమతము ఆసేతు హిమాచలము విరాజిల్లుచు వేదములకు వేదములను 
కనుగొనిన ఆర్యులకును [పాచీనమై సర్వతోముఖ వ్యా ప్రింజెందినది. ఈ యం౦ళ 
మును (పాచీన ఆర్ష నం|ప్రదాయాభిజ్ఞు లంగికరించు నెడల వేదముల యహౌరుషీ 
యత్వము కుంటుపడును గాన నవ్యాని [పాళ_్య మే సన్నగిల్లును. అందువలన 
ఆర్యానార్య చర్చను లేవద్‌సి అనార్యతా నిమిత్తముగా శివునకు శ్రైవమతము 
నకును న్యూనత 6 జూపుట పొాడికాదు. 


ము కినిరూపణ లేని వేడాంతమే లేదు, అే ధర్మ హీన మైనదియు లేదు. 
ధర్మము వెదవిహికాచరణ గలది. వర్ణాశ్రమ చతుష్టయ విశిష్టము. వీర వము 
చాతుర్వర్థ ర విభాగము లేనిది. ఆది- శై వులనంబడు తంబళులు తాం తికులగుదురు, 

(క్రీ నీలకంఠా చార్యుల: వారు అష్ట చ శ్వారిం శత్సంస్కారముల నంగికరించి 
యవళూ[చాధికరణమున శూ|దునకు (బహో్మపదేళమును చేయగూడదని నిర 
సించుట( జూడగా వారు వై దిక శె వము గూర్చియే [పస్థానములను రచించిరని 
విశదమగును; 


అపౌరుషేయములు ఈశ్వర క_ర్ధ్రకములునగు వేదము లనాదులగుటచే 
భిన్నకాలములకు( "జెందినవని [శుతులను విమర్శింవరా దు. ఇందవ౭ననే గదా 
బొొద్దుడెనను [పొచీనములను నిరసింపక నమరకోశమున నమరసింపహు(డు “ఇతి 
వేచా(న్రేయ (న్రయీ” అని చెప్పినాడు, 


33 


వేదాంతములన (బడు ఉపనిషదములలో పదింటిని [వమాణములుగా భావించి 
ఆచార్యులు భాష్యములను (వాసిరి, ఇట్టి దళోవనిషద ముల యందలి తత్వమును 
విచారించుటకు పురుమబుద్ది కల్పిత నిర్ణయములు సదోవములగునవి నూత ములను 
చాదరాయణులు (వాసియున్నారు. 


బాద రాయణు(డు పరమశై వుడు కావుననే గురువగు గౌతముని న్యాయ 
శాస్త్రమును ఖండింపలేదు. గెొతము(డును బాదరాయణ సూ తములను ఖండింప 
లేదు. ఉథయులును సమకాలికులు. అంతియేగాదు. (న్యా. సూ. 3.౧.౨౮*౩ ౦) 
అత్మ్మకుతి ప్రమాణమున తెలియునది. వేదాంత సిర్రాంత మిందు నూచింప( బడి 
నది. గౌతముడు చాలచోట్ల చాదరాయణుని భావములను సరిగా ననుసరించును, 
(చూడుడు న్యా, సూ. 1, రక, 8, 2, 14, 16,) గౌతముని శిష్యుండని (ప్రసిద్ధి 
బొందిన వ్యాను(డు ముఖ్యముగా న్యాయసిరాంత మీళశ్వరుని యంగీకరించున 
దగుటచే ఖండింపనవసరము లేదని తలచియుండనోపు., రాథాక్ళన్ల పండితు(డు 
“భారతీయ న్యాయశాన్హ్ర్య గత ద్వితీయా ఛ్యాయమునకు వేదాంతనూత్రములకును 
చెక్కు. సామ్యము కలదని సూచించెను, గాౌతమునకు ఆతపాదుండని నామాంత 
రము; వాత్స్యాయన ఉద్భ్యోతకర మాధవులును “గాతము(డు న్యాయనూ[్ర 
కర్త” యని నుడివిరి, 


పద్మపురాణము ఉ త్రరఖండము, స్మందపురాణము కాళికాఖండము. 
౧౭౨ గౌతముడు ధ్యానగతుడై నూతింబడి పోవగా నతనిని పరమేళ్వరుండు 
కరుణించి పాదమునకు నేత్రము నొసగుటచే యకవపాదుడన(బజ గెను. 


ఈరీతిగా పరిశీలించినచో గౌతముని తర్కము కణాదుని వై. శేషికము 
"రెండును శైవదూరములు కావని నిరూపింపవచ్చును. వైయాయికులు శేవు 
లనియు వై శేషికులు పొశుపతులనియు బెప్పుదురు. జినదత్తు డు వి వేకవిలాసము 
నందు (౧౩వ ళతాబ్దమ.న) న్యాయ వై శేషిక వాదులకు నిసష్ట్వదై వము శివు(డని 
చెప్పినాడు, ఉద్ద్యాతక రుండు పాశుపత మతస్సు(డు, సర్వజ్ఞుండు తన ఛ్యానమున 
మహేళ్వర సాజూ కారము నందినట్లు నుడివెను. ళివుండే పరబ్రవ్మాయని 
యుదయుని వాక్కు, 


రా ధఛాకృషమ్ణుండు- భారతీయ త త్త్వశా(న్త్రృము. న్యాయనిద్ధాంతము ద్వితీయా 
ధ్యాయము పుట 425, 


(5) 83 


న్యాయసారము, పుట 89, న్యాయకుసుమాంజలి 2-4, గుణరత్నునీ 
షడ్డర్భన సముచ్చయ వృత్తి పుటలు 4ఓ9-ర5,వారిభ|దుని పడ్డ ర్భన నముచ్చయము. 

అవపాదమతే దేవః-సృషి సంవహోరకృచ్చివః 

టు 

విభుర్ని తె కక సర్వజ్ఞ -నిత్యబుద్ధి సమాశయః॥ 

రాజశేఖరుని వడ్డర్శన సముచ్చయము.ఈ భావము'ే చెప్పునని “కీత్‌, ఐ. 
యల్‌, వి, పుటలు 262, 26” 

ఐతే న్యాయ వై శేషిశానుబద్దమై పాణిన్యాద్యార్ష పరంపరానుగత మై 
సూ[తానుగత మైన శివాద్వైతము, శై నమతము, శివేపాసనయు భారత దేశమున 
తదితర ఖండములలోను వ్యాపించియుండుట చారిత్రికులకు మరియు భూగర్భ 
పరిశోధన (ప్రవీణులకును సువిదితము. 


కాళ్ళీరశ్లైవము కాశ్శీరమున నభినవ గుప్తాది మవో మనీషిజన సమా 
చరితమైనట్లు లకులీళ పాళుపతనును శైవము సోమనాథమున ఘూర్జరమున 
నుం జెడిది, 


మవోరాస్ట్రిమున వారనాధ జ్ఞానేశ్వరాది యోగులచే రచింప6ంబడిన 
జ్ఞానేశ్వరి, అమృతానుభవము, మొదలగు |గంథములవలన వము మూర్దన్య 
మని కెలియవచ్చును. ఆం|ధదేశమున నన్నెచోడుడు; నన్నయ, సోమనాథు(డు 
మున్నగు కవితల్లజులచే శైవమతము 11-12 శశతాబ్దముల పూర్వము వరకు 
మహోన్నతముగా ఇాసింపంజేయ( బడినట్లు చరితవలన స్పష్టమగుచున్నది. 


జ్ఞా నేశ్వరుడు భాగవత సంప్రదాయ పరుడని కొందరు తలతురు గాని 
వారు జ్ఞా నేశ్వరిని అమృతానుభవమును చక్కగా చదువకపోవుటయై అందుకు 
కారణమని తోచెడిని. జ్ఞానేశ్వరుల ఆచార్యులగు నివృత్తి నాథులవారు తమ 
గురువులగు. గవానీనాథుల యోగ సం|వదాయమును మనస్స్ఫునం చిడుకొని కలి 
కల్మష వాధిత (పజల నుద్దరి౦ంప పూ ర్వొూచార్య పరంపరానుగత మైన ధర్మమును 
భగవద్గీతలయందు నువదేశింపుముసి యాజ్ఞాపించిరి. జ్ఞూనేళ్వరులు గురూఖదేశము 
ననుసరించి శివలింగనన్నిధిని జ్ఞానెళ్వరిని |చాయ(గడంగిరి. గీత 18వ అధ్యాయ 
మున శివాలయ నిర్మాణ మైనదనియు లింగ|పతిష్ట ముందు జరుగునని యు శివాలయ 
నిర్మాణము. గూర్చియు మరారీఓ వీలలో చెప్పిరి. శివలింగపూజ యనివార్యమనియు 
ఇివయోగము మానవునికి శరణోఫపాయమనియు నిర్వచించిరి. భగనర్ల్గీతజ్నశీ,కృవ్ల 


84 


|పో_క్షమగుట జేసి కృష్ణస్తోతమును గూడ గావించిరి. వామన వండితు(డు భగవ 
ద్లీతకు వ్యాఖ్యానము € "జేయుచు “జ్లై నేశ్వరులు భాగవతుడు కారనియు అన్య 
దేవతోపాసకులనియు జ్ఞానేశ్వరి ఆదిలోనే ఇతర ేవతాస్తవము లొ'నర్చిరనియు 
అందువలన జ్ఞానేశ్వరి భాగవతులకు ననుపాదేయ మనియు నిర్వచిం చెను, ప్రత్యుత 
జ్ఞా నేశ్వరిలో “ఓంనమో ఆద్యా” యని యోగసంప్రదాయమున శాద్యు( డగు 
శివుని గూర్చి మంగ ళాచరణమును చేసి భగవద్గీతా వ్యాఖ్యానము వాయ డెను. 
చివరన “ఇతి మాహేశ్వరాన్వయ సంభూతః” అని తన వంశమును మహేళ్వర 
వంశముగా నుడివిరి. శివలింగో త్తమాంగుడగు విళ్ణ లేశ్వరు(డు శివభక్తులలో నగ 
గణ్యుడని భావించి విర లేశ్వరుని పూజించిరని వారి యభంగముల వలన విదితమగు 
చున్న యది. 


ఇళ్లు (త్రిలింగదేశమున గూడా పోతనపూర్వులు పరమ్ముశెవులుగా నుండిరి. 
పోతనయు వారివారాద్ర్వైతవాది యనుటకు వీరభ[దవిజయము భాగవతమున్ను 
సాకులు, ఐతే శివ్నాద్వ్వైశము సర్వజనాంగీకృత మైనను కల్మిపభావమున నేర్పడిన 
వైదికావైదిక మతముల యార్భాటమున మబజుగుపడి తిరిగి [పకాశించుచు 
సూర్యనన్నిథ మగుచున్నయది 


ఇక నీ భాష్యమున |పమి శాధి కరణమున నూత్రములన్నియు శివపరాత్ప 
రత్వమును సమర్శించుచున్నవని స్పష్టముగా నిరూపింప6ఇడినది. అనీశ్వరవాదము 
నా నేశ్వరవాదము అనామక |బవ్మావాదంబు సూ తకారునకు తన్మూలభూత ఉప 
నిషదములయం ద|వ్రనిద్ధమగుటచే ననంగీ కార్యములనుట నిర్వివాదము. ఇశ్లే 
యనేక విషయములను చెప్పుచు (శ్రీ) నీలకంఠ శివాభార్యులవారు తము సూ[త 
థాష్యముర నితరనింద లేకుండా స్వమత సిద్ధాంతమును శేసియున్నవారు. ఇయ్యది 
నర్వభాష్యముల కందని ఫక్కియని యొప్పుకొనక తప్పదు. శ) నిర్మలళంకర 
శాస్త్రిగారి ఆం[ధానువాదంబు నా పద్ధతిలో నడచినది గావున అమరభారతిని 
సంపూర్ణముగా నెరుగని శైవులకు శివ్నాద్వ్వైత పరిజ్ఞానమును కలుగ జేయుటలో 
నసమానమని తెలుపుచు నా యీ పీకికను వి స్తరఖీతితో విరమించుచున్నాను. 


ఇట్లు 
మూలంపల్లి రాజశేఖర శాస్త్రి 
య 
ఆరాధ్యులు, 


నివేదన 

సరమేశ్వరుని యనుగ్రహమున మన్మథవత్సరమున నిర్మలగృహ మునందు 
(పారంభించి పదునొకండు వత్సరములలో శ్రీ సీలకంరీయ శారీరక బ్రహ్మ 
మీమాంసా సూత భాష్యమున చతుః సూతి యనువాదమును ప్రథమ సంపుటముగాను 


(పథమాధ్యాయ అనువాద మను ద్వితియ సంపుటముగాను (వాసి _ముదింపంజేయ. 
గరిగితిని, 
ఇక రెండవ యధ్యాయము మొదలుకొని భాష్యాంతమువరకు తృతీయ 


సంపుటముగా (వాసి ముదింప(జేయటకు వలయు సమయ సంపదలకే. నిరీకించుచు 
ఇద్ది నావలన నగునో కాదోనని యాందోళన. జెందుచుందును. 


మరియు గ్రీమద్భగవద్గితకు శివపరముగా నర్ధమును తెలుగున వ్రాయవలెనని 
విద్యన్మా హేశ్వరుల (ప్రోత్సాహము పొడగట్టుచున్నది, 

ఐతే ఈ యనువాదమున తత స్తతః కుYతులికు తదితరములకును తినుగర్హ 
మును (వాయలేదు. అంతమా[తమున నవ్వాని యర్థము ఇదే (గంథమున మరియొకచో 
లేదని కాదు. గై ర్వాణీకోవిదుల కియ్యది యనపేకీతమగుటయు ఆం ధభాషా౬భిజ్జో 
లకు యనువాదము _ అభిమానపా త్రము గాకుండుటయు (పాయశః అల్బజ్ఞులకు 
నర్గముగామి రుచింపకుండుటయు ఆనంతరానువాదమును [వాయ గడంగుటకు 
ననుత్సాహమును కలిగించుచున్న వి, 


తథాఒపి కొందరు శై వసం పదాయలోలురు పండిత (ప్రకాండాభిని వేశముగల 
వారు శివాద్వ్వైత సిద్దాంతజిజ్ఞాసకో బాసటగా నున్నందున వింతవరకీ యుద్యమమును 
కొనసాగింప( జాలితిని. శివాను గహము కలదేని సంపూర్ణముగా భాష్యము ననువ 
దించి కృతార్జుడను కాగలను. 


సరసహృదయులగు మాహేశ్వరుల సాహాయ్యము, మరియు శివభకు లగు 
ధనికుల ధర్మబుద్ధియ, మాతృభాషాఒభిమానులగు ఉదారుల తోడ్పాటున్ను శివాను 
గ్రహమును బలపఅచునవి యని నివేదన. 


నిర్మల శంకరళొఫ్ధ్రి 


విషయసూచిక 
— హమ్మా సి యస్తరైకో ౯ 
విషయములు 

ఈకత్యధిక రణము 
ఆనందమయాధికరణము 
ఇత రానుపస త్త్యధికరణము 
ఆంత రధికరణము 
ఆకాశ పాణాధికరణములు 
జ్యోతి రధికరణము 
ఇం ద్ర(ప్రాణాధికరణము 
సర్వత్ర ప్రసిద్దాధికరణము 
అనుస ప_త్యధికరణము 
అ తధికరణము 
గుహోఒధికరణము 
అంతరధికరణము 
అనవస్థిత్యధిక రణము 
అంతర్యామ్యధిక రణము 
అద్భశ్యత్వాధిక రణము 
వై శ్వానరాధికరణము 
ద్యుభ్వాద్యధికఠ ణము 
భూమా ఒధికరణము 
అకరాధికరణము 
ఈకతికర్మా ధిక రణము 
ధహరాధిక్షరణము 
(పమితాధికరణము 
దేవాధికరణము 
అపకూూ[దాధికరణము 
కంపనాధికరణము 
జోోతిరధిక రణము 


(ద్వితీయ పాదము) 


(తృతీయపాదము) 


టి 
ఖీ 
9. 20 
20. 26 
27. 34 
84 85 
86. 39 
89. 44 
4. 50 
51. 69 
50. 68 
69. 78 
78 77 
77. 79 
70. 88 
88. 86 
86. 92 
93. 98 
98.102 
103.106 
107.111 
112.121 
122.126 
128.132 
182.187 
187.1838 
140.142 


= EN 


ఫై 


విషయములు వుట 

అర్జాంతరత్వాది వ్యవ దేశా ధిక రణము 142.144 

"" ఆనుమానికాధికరణము (చతుర్దపాదము) 145.149 
చమసవదధికరణము 150.15? 
సంభ్యోపసంగహాధికరణము 162.156 
జగధ్వాచిత్వాధిక రణము 165.160 
వాక్యాన్వయాధిక రణము 161.171 
ప్రకృత్యధికరణము 172.189 - 
సర్వవ్యాఖ్యానాధికరణము 189.220 


మహారాజ పోషక ఛాయా చిత్రములు 


Cl మూలంపల్లీ శివలింగారాధ్యులవారు 
[ద కావర్సు చందమౌ? శాస్త దంపతులు 
(శ్రీమతి కామర్చు కమలాదేవి 


ది॥ లో॥ ఘాటేపల్లి నాగమల్లయ్యగారు మున్నగు (ప్రముఖులు 68 
(ది లో॥ రామగిరి శంకరారాధ్యులవారు 111. 
ది॥ ఆంబా ఏ పేట విశ్వనాథారాధ్య దంసతుల్లు 189 
శ్రీయుత దొంతుల గుండయ్య (శేషి దంపతులు 144 
© 
(శ్రీయత సి, వి. కొండా రెడ్డిగారు 161 
(శ్రీయుత బచ్చు బాపురావు (శేషిగారు 171 
© 
దః లో॥ తాడికొండ పూరమల్సికొరున ఆయ్యవార్లంగారు 181 
ఈఈ గ జ ౧m 
గమనిక 


ఇందు అచటచట అచ్చుతప్పులు కొద్దిగా ఉన్నందున తప్పొప్పుల పట్టకను 
వేయలేదు. సాధ్యమైనంతవరకు జాగరూకతతో నా యీ అనువాదమును నిర్దుప్ష 
ముగా సర్వాంగ సుందరముగాను ముదించి యిచ్చినండులకు నాగం 
పింటింగ్‌ [వెస్‌ వారి నంత యో అభినందించు చున్నాను. 


(గంథక ర్ల 


లాస్‌ 


ఈ భాష్యానువాదము నామోదించి సత్కరించిన గౌర వసీయులు 


1. శ్రీ రావుసాహేబు బూవగు మహదేన శేష్టిగారు, సికిం దాబొద్‌.. 
2. శ్రీ ఓనమాల వెంకయ్య (శ్రేష్టిగారు, 
8, శ్రీ బెల్లెజగదీశ్వరయ్య (శ్రేష్టిగారు, 
4. శ్రీ బెల్లి కుమారస్వామి (శేష్టిగారు, 
ర్‌. (శ్రీ ఆమ్మనబోలు రాజయ్య (శ్రేష్టిగారు, 
6, శ్రీ ఉప్పల గౌరీశంకర్‌ గుప్త (రాజయోగి) గారు, 
7. థ్రీ దాచేపల్లి నర్పయ్య (శేష్టిగారు, 
8. శ్రీ లింగా శేఖరయ్య శేస్టిగారు, 
9. శ్రీ రాచకొండ నారాయణ (శేష్టిగారు, 
18. శ్రీ రావుసాహేబ్‌ చిదిరా దూర్వాసులు (శేష్టిగారు, 
11. (శ్రీ ఉపలంచి బాబయ్య (శ్రేషిగారు, మారేడుపల్లి , 
12. శ్రీ తొడుపునూరి పావయ్య |శేష్టిగారు మారేడుపల్లి, 

(శ్రీ పి. యమ్‌, రామదాసుగారు, వీడి ఫ్యాక్టరీ, ముప్కాాల్‌ , ఆర్మూరు తా॥ 
14. శ్రీ బొంబై రాజారాం గు స్త మొదలగు శిష్యులు, సద్భక్కులున్ను 

(శ్రీ గోలి ఈశ్వరయ్య గారు, పేపరుమర్చంట్‌, సికిం దాబాద్‌ 


భాష్య (గంధథ(ప్రచార కులు 


1. (ద॥ లో॥ ముదిగొండ మల్ల య్యగారు, కవాడిగూడ, శంకర్‌ బాగ్‌, సికింద్రాబాదు. 
2 ములుగు పండితయ్య ఆరాధ్యుల వారు, (ఈమని) సికింద్రాబాద్‌ . 

క. ,,  కొడిమేల నాగమల్లికార్లున శర్మగారు, వరంగల్‌ 
4 , ముదిగొండ ఆంగీరనశర్మగారు, సంగా రెడ్డి 
ర్ట రామగిరి సిద్ధరా మేశ్వర శర్మగారు, లచ్చు పేట 
క్షి 


,» గూడూరు సిద్దరామేశ్వర శర్మగారు, 
(వీరు తమవాగ్గానముల నందజేనినారు) 
3. = ఇంకను ఆప్తులు, శిష్యులు, భక్తులున్ను. 


దు 
౧ 


స 


శ్రీ నీలకంఠాచార్య 


we TR 
Sats Rn] 
Vr AF, 





గంధక ర 


నిర్మల శంకరళా వ్ర ఆరాధ్యులవారు, తతు) టుంబమున్ను 


నివాసము = నిర్మల, సికిందోబాడ్‌. 


(ట్రీ సార్వతీరాజరా జేశ సరాభ్యాన్నమః। 
శ్రీ నీలకంఠ భగవత్పాదకృత 


శారీరక బ్రహ్మ మీమాంసా సూత్రభాష్యము 
[| ఆంధీకరణము ] 
చతుఃయా/తి తదువాయి 
“అథభాతో |బవ్మాజిజ్ఞాసా" మొదలుకొని “తత్తు సమన్వయాత్‌ ” 
వరకు గల నాలుగు సూ తములందు బాగుగా చెప్పంబడిన దహ్మలక్షణము 
|పధానము (|పకృతి) నందు వర్తిచునని యాశంకించి దిగువ నూత్ర 
మును (శ్రీ వేద వ్యాసభగ వాను లుదాహారించియున్న వారు. 


సూ, ఈత్ష తేర్నాశ్వమ్‌. తషుసువ 

శబ్బ పమాణముచే సాధింపరానిది _అకబ్దమనంబడును. అనగా 
[పధానము జగత్కారణము కాదు. [(శుతియం దీకుతిశబ్ద ముండుటవలన 
నని సూ తార్థము. 

“సేవ సౌ మేద మ్మగ ఆసీ దేక మే వాద్వితీయమ్‌” ఛాందోగ్యము. 

“తదై వత బహుస్యాం [పజాయయ” 

ఇంట సృష్టికి పూర్వమగు సత్ప దార్థము (బవ్మామా ? ప్రధానమా 
అని సందేహము. 

అప న్‌ ఆగ ఆన ర అధ ౧ 

(పశ్న : (ప్రధానము జగ త్కారణమగుట పొసగునది. ఎట్టనగా ( 


“అజా మెకాం లోహిత శుక్షకృష్ణాం 
బహ్వీం (పజాం జనయంతీం సరూపామ్‌” 

“ర క్త శుక్ల కృష్పవర్ణములతో రజః సత్త్వ తమో గుణములు 
కలదియు, నిత్యయు పకయు నగు (ప్రకృతి = తనతో సమానములగు 
రూపగుణములు గల యనేక (పాణులను పుట్టించునది” 

ఇట్లు (శుత్యంతరమున గానంబడుచున్నందున రజః నత్త తమో 
రూపిణియగు సాంఖ్య|పకృతియే జగత్కారణమని చెప్పవలెను. జీవా 


ర్‌ (శ్రీ నీలకంఠ భాష్యము 


తృయు (పకృతి ననునరించువాడగుటచే సచ్చబ్దవాచ్యు  డగువాడు, 
ఇట్టి (పకృతికి రజోగుణము యొక్కయు స_త్త్వగుణము యొక్కయు 
సంబంధమువలన' [కియాజ్జూనళ కుల సంయోగ మేర్పడుచున్నందున 
జగత్కారణత్వము నిద్దించుచున్నయది. (పధానము అచేతన మగుటచే 
జగ|దూపముగా పరిణమించుట పొనగునది. పర మేశ్వరుండు - చేతనుండు 
కూటస్థుడు నగుటం జేసీ జగదాకారముగా పరిణమించువాడు కాడు. 
సరిణామమనగా_ కారణమునకు కలుగు వి కారముగచా! ఇట్టి న్యాయము 
వలన (శుతిపమాణము వలనను (ప్రధానమే సచ్చబ్దవాచ్యం బై జగ 
త్కారణమగును కాదా? 

ఉత్తరము : “తదె కత బహుస్యాం | పజా యయ” అను వాక్య 
మున“ఆ బహ్మము అనేకము నగుదునుగాత యని తలచెను.”గల చేతనధర్మ 
మగు బహుభవన సంకల్పము - అచేతనమగు (పకృతికి నంభవింపదుగదా! 
“బహ్వీం (ప్రజాం” అను (ప్రమాణము ననుసరించి సాంఖ్య [పకృతి 
జగత్మారణత్వమును సాధింపరాదు. మున్ముందీ భావ్యమున “చమసవద 
విశేషాత్‌” అను సూూతవివరణమునందు - మాయ (|పకృ్ళతి) పరమేశ్వరు 
నాళశయించియే బహు|పజాజనయి[తి యగునని నిరూపింపగలము గాన 
నిట వి_స్తరముగా చెప్పకుంటిమి. 

మరియు రజఃస_త్త్వరూపిణి యగుటచే |క్రియోజ్ఞానశ_క్తి సంబంధము 
[పథానమునకు కలదని చెప్పుటయు నంగతము కాదు, సాంఖ్యమతమున 
(పకృతి - (తిగుణాత్చిక యగుటచే తమోగుణమును విడదీసి రజఃసత్త్వ 
సంబంధమును చెప్పకూడదు. “తమస్సు తీణించినపుడు రజఃస_త్త్యము 
లతిశయించుటచే (ప్రధానమునకు [కియా జ్ఞానసంబంధము పొసగు"”నని 
చెపుటయు సరికాదు, సత్త్త్వరజ స్తమో గుణముల మూడిటి సమాన 
మెన స్థితి = [పకృతి యగునని సాంఖ్యులంగీకరించినవారు. 


''కూటస్టుడగు పరమేశ్వరునకు జగదాకారముగా పరిణమించుట 
వికార పాతువగు”నని వక్కాణించుట _ అజ్ఞానవిలసితము. 


ఈచత్యధికరణము 8 


శివాదై ప్రత సిద్ధాంతమునందు పర మేశ్వరునకు సూవ్మము స్థూలము 
నను శెండు రూపములంగీకరింప(బడినవి, సూవ్మమనగా - నామరూప 
విభాగము. 'జందనిదియగును. స్థూలమనగా - నామరూపవిభాగము. 
జెందునది, ఇట్ట రూపద్వయము చిదూపిణి యచి దూపిణియునగు శక్తికి 
'యేర్పడునట్టిది. శ క్రితో నవినాభావసంబంధము కలిగియుండువాడగుటచే 
పర మేళశ్వరుండు సూత్మదశయందు కారణము స్టూలదశయందు కార్యము 
నగునని చెప్పునట్టి మా సిధాంతమునందు “కరారణము(దగు వికారము 
కార్యము” అను న్యాయము ననుసరించిన లోపము సంభవింపదు గడా! 


(పశ్న : ఓయీ ? “సచదేవ సౌ మేద మగ ఆసీ 'దేక మేవాద్వితీ 
యమ్‌” ఇత్యాది వాక్యముతో స్వదూపమగు వస్తువు ఎట్టి విశేషము లేని 
దని “ఏవి అను నవధారణవలన తెలియుచున్నది. ఇట్టితణీ [బహ్మము 
కారణమగునపుడు సూత్మ[పపంచముతో కూడియుండుట యెట్లు పొస 
గును * 


ఉత్తరము : “సదేవొ అను నవధారణవలన విశేషము తొలగింప( 
బడుటలేదు. నమరియెద్దియనగా - “అసద్వా ఇదమ గ ఆసీత్‌, తతోవె 
సదజాయత” “సృష్టికి పూర్వము అసత్తుండెను. ఇట్టి యసత్తువలన సత్తు 
జనించెను ఇట్లు [శుత్యక దేశమునందు వినంబడు అసత్కారణత్వము 
(భాంతి మూలకమని తెలుపుటకు “నదేవొ అను నవధారణ యుపయో 
గింప(బడినది, మరియు “సదేవ” అను వాక్యమునందు [బహ్మము నిర్విశేష 
మగుట యెట్లు పొసగును? “ఆసీత్‌” “ఉండెను” అనుటవలన ఉండుట 
యను |క్రియావిశషము కలదని తెలియుచున్నది. “అగ” “ముందు” 
అను కాలవిశేషంబు పొడకట్టుచున్న యది. “ఏక మేవి” అను నవధారణ 
వలన జగము నధిష్టించు వస్తువు రెండవది లేదని విశదమగునది. అద్వితీయ 
మనగా - రెండవ వస్తువు - తనకంశు వేరె నది - అవసరము లేకయే జగ 
మున కుపాదానకారణమగునది యని యర్థము, ఇందువలననే (బవ్మాము 
సర్వజ్ఞ ము అనంతళ క్తి విశిష్టంబు నగుచున్న యది. ఇట్టి సర్వజ్ఞ త్వ సర్వశక్తి 


4 (శ్రీ నీలకంఠ భాష్యము 


మ త్త్వ విశేషములు లేనిది [బహ్మాము జగమునకు నిమిత్త కాఠణమగుట 
యుపాదానకారణ మగుట యెట్లు పొసగును * అనంగా పరమెశ్వరుడు 
సర్వజగమును తద్గత విశేషముల నొకే పర్యాయము శెలునుకొనువా 
డగుటచే నిమి త్తకారణమగువాడు. సర్వవిధ శ కులతో నెడబాసియుండు 
వాడు కాడు కావున నుపాదానకారణము నగువాడని [గహించునది. 

సత్సదము - [పకృతి [పత్యయాత్మక మగుటచే నొకే వస్తువును 
'తెల్పునదని చెప్పరాదు. (పకృతితో నొక దానిని (పత్యయముతో మరి 
'యొకదానిని |పతిపాదించునట్టిది. ఎట్లనగా 

అభియు కసూ క్తి, 

శ శక్తిః శివళ్చ సచ్చబ్ద (పకృతి ప్రత్యయోదితౌ 

తౌ (బ్రహ్మ సామరస్యేన సమ స్తజగదాత్మకొ, 

సచ్చబ్దము( దగు (పక్ళతిచే శక్తియు [పత్యయముతో రివుండును అథవా 
(పకృతితో శివుడు (పత్యయముతో శక్తియు చెప్పంబడువారు. అట్ట 
శ క్రి శివులు కూడి అనగా సమరసత గలవారై [బహ్మామగుచున్న వారు. 
వారే సమస్త జగ|దూపముగలవారున్ను. 

ఇట్లు చెప్పుటవలన శేలినదేమనగా-స్థూలసూత్మ చిదచిత్పపంచ 
రూపిణియగు శ క్తితో నిరంతరము కూడియుండువా డగుటచె పరమేశ్వ 
రుడు కార్యము కారణంబునగుచు సత్సదమునకు విషయమగుచున్న 
వాడు. మరియు సజాతీయుండగు జీవాత్మ, విజాతీయమైన జగము, 
స్వగతములగు జ్ఞానానందాది గుణములు అను విశేషములు కలవాడగు 
టచే నిర్విశేషము [బవ్మాముకాదని విశదమైనది. 


మరియొక యాశంకను నివారించుట కీ సూ తము. 


2 సూ, గొణ శ్చన్నాత్మళద్ధాత్‌, జ్ర 
(ప్రశ్న : చేతనుని ధర్మమగు ఈకణము అచేతన మగు [పధానము 
నందు గణము (అ[పధానము) గా సమన్వయింప6 దగినది. ఎట్లనగా 1 
“త ల్తేజ ఐతత” “తా అప ఐకంత” “శేజస్సువిచారిం చెను” “ఉదకములు 


ఈథత్యధిక రణము ర్‌ 


యోచించినవి” ఇత్యాది వాక్యములందు వినంబడు వీక్షణము జల లేజస్సు 
లకు గెణమగునని యంగీక రింప(బడినట్లు [పధానమునకును గెణమగు 
నని చెప్పరాదా * 

ఉత్తరము : చేతనుని చెప్పు ఆత్మశబ్దముండుటవలన |పధానమునకు 
వీక్షణము గౌణమనికూడ చెప్పరాదు. మరియు వ సౌ మ్యేద మగ 
ఆసీత్‌” ఇత్యాది వాక్యమును పారంభించి క్‌ ఆశా తత్త్వమసి” అని 
యుపసంహరించుటవలన శేజస్సు మొదలగువానికి నీవతి శవణము 
గెణము కాజాలదు. ముఖ్యమె శే కానట్టిదియే గదా! పరమేళ్వరుడే 
తేజస్సు మొదలగువానిలో ప్రవేశించి ఆయా రూపములతో తద్భిన్న 
రూపముల నావిర్భవింపం "జేయువాడు. 

(ప్రశ్న : ఓయీ? చేతన వాచకమగు ఆత్మశబ్బమువలన నచేతనమగు 
(వధానము స| దూపము జగ తా-రణంబు కాజాలదని నిరూపించితిరి గదా! 
అచేతనమైన |పధానము ఆత్మశబ్దవాచరము కాదను నంళము సర్వసమ్మత 
మేను. చేతనుడై న జీవుడ తే ఆత్మశబ్ద వాచ్యుండగు వాడు కావున 
జీవాత్మ-స|దూపముగలవాడై. జగతా్కారణమగునని చెప్పవచ్చునా ? 
ఉత్తరము : 

సూ, తన్నిష్టస్య మోక్షోసదేశాత్‌, ౧-౧-౭. 

సత్సదచాచ్యమునందు నిష్టగల వానికి సంసారబంధమునుండి 
మోక్షము “తస్య తావదేవచిరం యావ న్నవిమో మ్యెజఒథ సంప త్య” 
అను |శుతివాక్యమునం దుపదేశింపంబడినది. కావున [పధానముగాని 
జీవుడుగాని యీ సందర్భమున సత్పదవాచ్యులు కాకుండును, [ప్రధాన 
మును జగ త్కారణముగా చెప్పునట్టి సాంఖ్యులుగూడ “పఛానమందు 
నిష్టగలచాడు ముక్తుడగు"నని యంగీకరించు వారు కారు. వారి మతములో 
జీవాత్మ యేనాటి,కై నను |వక్ళతిని విసర్జింపవలసి యుండును. 

జీవాత్మయందు నిష్టగలవానికిని మోకము సంభవింపదు. ఎందు 
కనగా? “శివ ఏకో ధ్యేయఃః శివంకరః సర్వ మన్యత్పరిత్యజ్య” అను కుతి 


6 శ) నీలకంఠ భామ్య ము 


వాళ్యమునందు---శివం అనగా నిః_శేయసమును కలుగజేయు 9వ 
నొకనిని ధ్యానింపవ లెను. శివేతరమగు చేతనాచేతనమునంతయు ధ్యాన. 
మున పరిత్యజింపవలెను. ఇట్లు శివేతర ధ్యానము ని షెధింపంబడుచున్న ' 
యది, 

తన్ని ప్ట్రయనగా వస్తువును కనుగొనుట మా(తముకాదు; తన 
యంతర్యామియని యుపాసించుట యగును. శ్వేత శకేతువునుగూర్చి 
“త త్వమసి” సత్స చార్థము ఆత్మగా కల వాడవని యుపబేశించి “ఆచార్య 
వాన్‌ పురుపోవేద” అట్టి సత్సదార్గమును కనుగొనుటకు ఆచార్యునా[ళ 
యింపవలెనని యుపాయమును నిశేశించి “తస్య తవచేవచిరంయావన్న 
విమో క్వే౭_ థ సంపక్స్య" “పారబ్ద కర్మాథీనముగు శరీరమునుండి 
విడిబడుట యే తడవుగా శివోపాసకుండు శివుని పొందును” “అస్మాచ్చరీరా 
తృముక్రాయ పరంజ్యోతి రువసంపద్య” అను వాక్యాంతరమునగల శరీర 
విమోచన పూర్వకముగా (బహ్మ్మపా_ప్పి యనంబడు ఫలము ఇట విళదీక 
రింప(బడినది, 

ఇట్ట నిష్ష-- “ఆశ్మావారే (దష్ట్రవ్యః (శోతవోర్ట మంతవ్యో 
నిది ధ్యాసితవ్యః ఇత్యాది (శుతి వాక్యముల ననుసరించి [(శవణమనన నీది 
ధ్యాసన రూపమగు శివారాధన మని తెలియుచున్నది. 

మరియొక స్పష్టకారణమును |పధానమును నిరాకరించుటకు 
వా|కుచ్చుచున్న చారు. 

సూ, "హేయత్వావచనాచ్చ. తందెపెలో: 

ఇట (వధానమే సత్సదవాచ్యమై జగత్కారణముగా చెప్పంబడి 
నచో సాంఖ్యమతము ననుసరించి [ప్రధానము త్యాజ్యమని చెప్పవలసి 
యుండెను. అట్టి 'పహాయత్వము చెప్పంబడనందునను “త త్త మసి” ఇత్యాది 
వాక్యముతో సత్సదవాచ్యము మోక్ష పాతువగుటచే ధ్యానింపందగినదని 


'ఆలుపంబడినందునను [ప్రధానము జగ త్క్కారణము కాదనుట సమంజసం 
బగుచున్న యది. 


ఈతత్యధికర ణము 1 


మరియు [పథాన పక్షమున విరోధము కలదని చెప్పుచున్న వారు. 


సూ, (ప్రతిజ్ఞా విరోధాత్‌. ౧-౧-౯. 

“ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి” అను |పతిజ్ఞకు విరోధ 
'మేర్పడుచుండుటచే [ప్రధానము సత్పదవాచ్యము కానట్టిది. “యేనా 
(శుతం [(శుతం భవతి” ఇత్యాది వాక్యముతో 5 సత్సదవాచ్యమగు 
త్త మును తెలుసుకొనుటవలన తత్కార్యములగు చేతనాచేతన వస్తువు 
లన్నియు తెలియునట్టిపి, అని [పతిజ్ఞ గావింపంబడుచున్న యది. (పథా 
నము కారణమగునెడ నీ |పతిజ్ఞ సార్గకము కాకుండును. చేతనునకు 
(పథానము కారణమగుట [పమాణయు క్తి దూరమగునుగచా ! 

(ప్రశ్న: కారణమగు [పధానము తెలియునెడల జాడ్య వికారా 
స్పదము తత్కార్యమునగు ఈ [వపపంచమంతయు తెలియునది. ఎట్లనగా? 
మన్ను శెలిసినచో మృ త్కార్యమగు ఘటాదికము తెలియును. కావున 
(శుతిపో_క్త |పతిజ్ఞకు విరోధ మెద్దియు గానరాదు. 
ఉత్తరము : 

సూ. స్వాహ్యయాత్‌, ౧-౧-౧౦. 

“స్వప్నాంతం మే సౌమ్య విజానీహి యై తత్పురుపః స్వపితి 
నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వమపీతో భవతి తస్మాదేనం 
స్వపితీ త్యాచవలే” “సౌమ్యుడా ? నావలన స్వప్నాంతమును అనగా 
సుష్తుప్లిని తెలుసుకొనుము ! ఎప్పుడి పురుషుడు సత్పదార్థమగు పర 
'మేశ్వరునితో కూడియుండునో అప్పుడు తనను మటిచును. అట్టితటి 
త_త్త్వవె_త్తలీ యాత్మను స్వపితియని చెప్పుచున్న వారు.” 

ఇట్లు చేతనుడై_న జీవుడు [బహ్మముతో కూడియుండుట అనగా 
స్వవృ త్తి లయము జఇందియుండుట స్వాప్యయ మనంబడుచున్న యది. 
అప్యయమనగా - (పళయము. ఇట్టి [ప్రళయము చేతనునకు నచేతనమగు 
(పధానమునందు సంభవింపనట్టిది. కావున (ప్రధానము సత్తు కాజాలదని 


సిచాంతము, 
ద 


8 (శ్రీ నీలకంఠ భామ్యము 


(బహ్ముమునకు జీవుడు శరీరమగుటచె జీవాత్మను విడిచి యొకప్ప 
డును |బవ్మాము వేరుగా నుండనిదగుటవలన జీవాత్మ - స్వోపాదానమగు 
శివునియందు వృత్తి లయము జెందుట పొసగుచున్న యది. జీ వేశ్వరుల 
కనన్యత్వము - (వేలాడు చెవులుగల దేవదత్తుడు అనుచో లంబకర్ణములు 
దేవదత్తుడు వేరువేరుగా నుండనట్లు నప్పథక్‌ సిద్దమైనదిగా చెప్పండు 
చున్న యది. “నీలోమఘటః” “నీలత్వ విశిష్టఘటము” అనుచో నలుపు, 
కుండయు కూడి యేర్పడుచున్నవి గదా! ఇవ్విధముగనే జీవేశ్వరులకు 
కార్య కారణ భావము అనన్యత్వము వ స్త్వనేకత్వంబును కలిగియుండునది, 
లయమనగా - స్వరూపవినాళము కాదు. స్వకీయ వ్యాపారమును విరమించి 
స్వాంత ర్యామియందు వి శాంతి. జెందుట యగును, 

జీవేశ్వరులకు బొత్తుగా భేదములేదని చెప్పునెడ “సుషుప్ప్యు తాం 
తో్టర్ఫేదేన” అను సూ తముయొక్కు భాష్యమున సిర్ధాంతీకరింపంబడిన 
జీ వేశ్వర భేదము విరోధించును కావున నవినాభావముతో కూడిన భేదము 
గలవారు జీ వేశ్వరులని [(గహింపవలెను. 

సచ్చబ్బముతో పరమేశ్వరుడే (పతిపాదింపంబడుచున్న వాడు. |వథా 
నము కాదని చెప్పుచున్న వారు. 

సూ, గతి నామాన్యాక్‌ ౧-౧-౧౧ 

ఈ ఛాందోగరమునందు సత్సదము పరమేశ్వరుని చెప్పునది యని 
యెట్లు గతికలదో అస్లు [శుత్యంతరములందును గానంబడుచున్న యది. 

“పురుపోవై రుదః నన్మహో నమోనమః” 

“పురుషుండగు పరమేశ్వరుడు నత్పదవాచ్యుండు, తేజోమయుం 
డును. ఇట్టి పరమశ్వరునకు నమస్కారము.” 


సూ. (శుతత్వాచ్చ ౧-౧-౧౨ 

“ఆత్మతః [పాణ ఆత్మత ఆకాళః” ఇది మొవలుకొని “ఆత్మన 
ఏవేదం సర్వమ్‌” అను వాక్యమువరకు పర మేశ్వరునివలన [పాణ ఆకాశాది 
సర్వంబు నావిర్భవించుచున్నది. ఇట్లీ ఛాందోగ్యోపనిషదమునం దే వినం 


ఆనందమయా ధికరణము 9 


బడుచున్నది కావున జగత్కారణము సత్పదవాచ్యంబు (బహ్మ మకాని 
(పధానముకాదని విశద మునది. 

బహుభవన సంకల్పము చేతన ధర్మమగుటచే [ప్రధానము జగ 
త్కారణముకాదని నిరూపింపంబడినదిక చా 1 పరమతమున జగము (భాంతి 
మూలమగుటచే స్థాణ్వాదులు |[భమారధిష్టానము లగుటవలనను మిథ్య 
యగు (పధానమును నిషేధింపరాదు కావున శివాదై ప్రతమునందీ సమ 
రనము సమంజసం బగుచున్న యది. ఇయ్యది ఈకుత్యధికరణము. 


ఆనందమయాధికరణము 
శాస్త్రము వలననే గు_శ్తెరుగదగు జగత్కారణత్వ లక్షణము 
పధానమునందు వృర్తింపదని నిరూపించి చేతనుడైన జీవునియందును 
జగత్కారణత్వము చెల్లనేరదని |పతిపాదించున దీ యధికరణము. 


సూ, ఆనందమయో౬ఒభ్యానాత్‌ . దగరక 

“తస్మా దా ఏతస్మా దాత్శన ఆకాళః సంభూతః” మొదలుకొని 
“తస్మా ద్వాపతస్మా ద్విజ్ఞాన మయాత్‌ అన్యోం౭_ తరఆత్మా౭_ 2 నందమయః" 
వరకు ఆకాశాదిసర్యభూత కారణముగాను అన్నమయాది కోశములనంబడు 
కవచములలోన చాగియుండు వాడుగాను ఆనందవ లి యందు వినంబడు 
ఆనందమయు డై న ఆత్మ - జీవుడా ? పరమేశ్యరుడా ? అనిసంచేహాము, 

(ప్రశ్న : జీవధర్మములు నిటు పతి పాదింప( బడినందున ఆనంద 
మయుడు జీవాత్మ కాదగును, ఎట్టనగా ? “పృథిన్యా ఓషధయః, ఓషధీ 
భో్టఒన్నం, అన్నాత్పురుషః” ఇత్యాది వాక్యములతో ఐదు నంగములు 
గల శరీరము మొదలగునవి నిరూపింపంబడుచున్నవి. 

ఈ సందర్భమున అన్నమయమనగా శరిరమగును. [పాణమయ 
మనగా శరీరాంతర్వ_ర్తియగు |పాణము; మనోమయమనగా |పాణములో 
నుండు మనస్సగును. విజ్ఞానమయమనగా మనుస్సులోని బుద్ది; ఆనంద 
నుయుడై తేనో అన్నమయాది సర్భకోశముల కా|శ్రయుండగు జీవుండేను; 


10 (శ్రీ నీలకంఠ భాష్యము 


అన్నమయాది కోళశములకు తలకాయ, రెక్కలు, వెన్ను, నడుము అను 
నవయవములను కల్పించుట యుపాసనకొరకని [గహింపవలెను. అన్న 
మయాది కోళములను [బవ్మాముగా భావించుటవలన అన్నాది సమృద్ది 
కలుగునని ఫలముగూడ చెప్ప(బడినది. 

“సంసార నమ్ముదములో మగ్నుడె బాధపడుచున్న జీవున 
కానందమయత్వ మెట్లు సంభవించు” నని శంకింప( గూడదు. “ఆనందో 
(బవ్మా” అని |శుతి [పతిపాదించుచున్నందున ఆనందము వర్మబవ్మా 
మగును. మయట్‌ ప్రత్యయము వికారార్థక మగుటం జేసి దిహ్మా కార్య 
మగు జీవుడే ఆనందమయుడు కాదగునని చెప్పవలసియున్నది. నిత్యము 
శివత్వముతో కూడియుండు |బవ్మాము ఆనందమయమని అంగీకరించు నెడ 
“అన్నమయ [పాణమయ మనోమయ విజ్ఞానమయాఇఒనందమయా మే 
శుద్దరం తామ్‌” అను శుద్ది పార్థన - వ్యర్థమగునది. కావున ఆనందమయు( 
డగు ఆత్మ జీవుం జేను, పరమేశ్వరుడు కాజాలడు. 

ఉత్తరము: అనందమయుండై న ఆత్మ - పరమేశ్వరుంజేను 
ఎట్లనగా * (బవ్మోనందము మిక్కిలి |శేస్మమెనదని |శుతీయందు వక్కా 
ణింప(బడి నది, 


“నై షా౭౭నందస్య మీమాంసా భవతి” అని | బారంభించి మనుష్య 
(శష్టుడు మొదలుకొని చతుర్ముఖ [బవ్మూవరకు “మను ష్యానందముకన్న 
గంధర్వానందము శతగుణ మధికము"” అను రీతిగా చెప్పిన పిమ్మట 
“న వకో |బవ్మాణ ఆనందం” బ్రహ్మానందము నిరతిశయ మైనదని యభ్య 
సింపంబడియున్నది. ఇట్టి అత్యంత శేప్ట్రమగు (బహ్మానందము కలిగియుం 
డుట సంసారియగు జీవునకు సంభవింపనట్టిది. 

“ఆనందమయుడు పరమాత్మయగుచో నిత్యశుద్దుడైన ఆనంద 
మయుని గురించి చేయబడు విశుద్ధి పార్థన యెట్లు పొసగునను ఆశంకకు 
సమాధాన మెమనగా ? 


సంపూర్ణ [పకాళము గల చం|దునకు నాచ్చాదకమెన మేఘము 


ఆనందమయాధికరణము 11 


తొలగిన యెడల [ప్రకాశము (వసరించుటవలె నిత్యశుద్దు డై న పరళివునీి 
సాజాత్కారమునకు [పతిబంధకమగు తన యజ్ఞానమును పోగొట్టుకొను 
రకు శుద్ది (పార్థన సంగతంబగునది కావున నానందమయు (డు పర మేశ్వ 
రుండేను. 


“యతో వాచో నివ ర్హంతే” అను వాక్యము మనో వాక్కుల 
కందరాని నిరతిశయత్వమును [బవ్మోనందమునకు సమర్థించు చున్నయది 
“రసోవై సః, రసగ్గ్‌ ప్యావాయం లఫ్హాఒ౬నంది భవతి” “పరమాత్మ 
రస స్వరూపుడు, ఇట్టి పరమాత్మను పొాందియే జీవుండానందము ననుభ 
వించు వాడు” ఇద్దియే పరమపురుషార్థము - కావున తత్పూర్వము జీవుడు 
సంసారియగుటం జేసి యానందమయు.డు కాజాలకుండును. 


ప్రశ్న: ఆనందమే (బహ్మమని శుతులందు చెప్పంబడుచున్నది 
గదా! అట్టితఆీ అనందవి కారము గలవాడు ఆనందమయుడు కావలసి 
వచ్చును. మయట్‌ (ప్రత్యయము వికారార్థము గలదగుటవలన ఆనంద 
వికారము గలవాడు పరమేశ్వరుండగునని చెప్పునెడ (బహ్మము తద్భిన్న 
మగును. అట్టంగీకరించినచొ పర మేశ్వరుండు వికారరూపము కలవాడగును 
కావున ననిత్యుడగును. 


సూ, వికారశబ్దాన్నేతిచే న్న(ప్రాచుర్యాత్‌ ౧-౧-౧౪ 


మరియు అన్నమయ [పాణమయ మనోమయాదులు అన్న|పాణమనో 
వికారరూపము లగునట్లు ఆనందమయుండు నానందపికారము కలవా 
డగును. ఘటాదులు మృద్వికారము లై మృణ్మయము లనంబబిగుచున్న వి 
గదా! ఇట్టితటి పర మేశ్యరుడానందమయు(డని వికారము నాపాదించుట 
సమంజసము కాదు గావున జీవుండనియే చెప్పవ లెను. 

ఉత్తరము : ఇట మయట్‌ శబ్దము (పాచుర్యమను నర్థము గలది 
యగును. అన్నమయ [పాణమయ మనోమయముల వరకే మయట్‌ _ 
వికారార్థమును బోధించును, విజ్ఞానమయుండనగా - విజ్ఞానము మిక్కుట 


19 శ్రీ నీలకంఠ భామ్యము 


ముగా కల జీవాత్మయగును. ఆనంచమయుండనగా - అనందపరిపూర్ణుడగు 
పర మేళ్వరు(డగును. 

మయట్‌ శబ్దము వికార[ప్రకరణమునందు పఠింపంబడినదగుటచే 
సన్ని విధములుగా వికారార్థము సముచితంబగు- నను నాశంకకు సమా 
ధాన మీ నూ తము. 

సూ, తద్దేతువ్యపదేశాచ్చ తతత 

“ఏవ హో వానందయాతి” అను వాక్యము జీ వాత్మల నానంద 
పబిచువాడగుటచే పరమేశ్వరు. డానందమయు:డని చెప్పుచున్న యది. 
స్వయముగా పూర్ణానందము కలవాడు ఇతరుల నానందింపంజేయుగచా ! 
ఇందువలన పరమేశ్వరుడే ఆనందమయు డగువాడు. 

మయట్‌ పత్యయమునకు వికార |పాచుర్యార్గములు సాధారణ 
ములు కాగా “ఏష ప్యావానందయాతి” అను వాక్యశేషమువలన (పాచు 
ర్యార్ధ మే చెప్పందగియున్నది. చెవమానవాది జీవు లనుభవించు విషయా 
వందము [బవ్మోనంద లేశమగునని “పతనె ్రపానందస్యాన్యాని మాతా 
ముపజీవంతి' అను వాక్యము తెలుపుచున్నయది. లోకమున సంపూర్ణ 
[శ్రీమంతుడగువాడు పరులను ధనికులను చేయంజాలునుగచా ! 

ఆనంద |పచురు(డగు పర మశ్వరుండానందమయుండని చెప్పినను 
[బవ్మాభిన్ను (డని తెలియుచున్నది. ఎట్లనగా ? “| బిహ్మపుచ్చం (ప్రతిష్టా. 
అను వాక్యమువలన ఆనందమయునకు [బహ్మమా ధారమగునని బోధ 
పడునుగదా! పరమేశ్వరుడు [బహ్మము వేరువేరని యంగీకరించునెడ 
(బహ్మాము పరతం| తమగును కావున జగ త్కారణత్వాది లవణము లువ 
పన్నములు కాకుండును. 

ఇందువలన ఆనందమయుడు జీవాత్మయను పక్షము సమీచీన 
మైనదను శంకకు సమాధాన మీ సూ[తము, 

సూ. మాంట్రవర్థిక మేవచ గీయతే ౧-౧-౧౬ 

మం|తవర్గ్ణ మునందు “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అను 
వాక్యము చే చెవ్ప(బడిన (బహ్ముమే “అన్మోఒ౦తర ఆత్మాఒ౬నంద 


ఆనందమయారికర ణము 18 


నుయః” అను వాక్యమువలన నానందమయముగా వక్కాణింపంబడు 
చున్నయది. “| బహ్మపుచ్చం (ప్రతిస్టా అను వాక్యములోని |బవ్మాశబ్దము 
[పణవమును బోధించునది. ఇట్టి (ప్రణవము పరమేశ్వర వాచకంబగుటచే 
పర మేశ్వరున కాధారంబగుచున్నయది.. 

“ బహ్మవిదాప్నోతి పరమ్‌ ఇత్యాది వాక బ్రములతో ఆనందవల్లి 
యందు నిరూపింపంబడిన విషయము నంతయు సూచించున దీ సూ తము. 
ఎట్లనగా? [బ్రహ్మము ఎద్ది * [బహ్మమును తెలుసుకొనుట యెట్లు 1 
[బహ్మాజ్ఞానమువలన లభించు పర మోత్కృష్ట్ర ఫల మెద్ది? అను (పళ్న 
[తయమునకు “సత్యం జ్ఞానమనంతం [బహ్మ” “యోవేద నిహితం 
గువోయాం పరమే వ్యోమన్‌ “సో౭ళ్ను తే సర్వాన్‌ కామాన్‌” అను 
మూడు వాక్యములు సమా ధానములుగా [పతిపాదింప(బడియు న్న వి. 

ఇవ్విషయ మై కొందరిట్లు అభి పాయపడుచున్న వారు. 

సకల పపంచ [పకృతియగు చిదంబరశళ క్రి - అనందమయముకాని 
జగన్నిమి త్తమగు విశ్వాతీతమైన పర|బహ్మాము కాదు. ఎందుకనగా 1 
“సత్యం జ్ఞాన మనంతం” అని [బిహ్మాము (పతిపాదింపబడినది. “తస్మాద్వా 
పతస్మా దాత్మన ఆకాశ? సంభూత8” ఆకాశాది [పపంచమునకు (పకృతిగా 
చెప్ప(బడిన పరమా కాశము (చిదంబరము) ఆనందమయము కాదగును. 
“ బహ్మాపుచ్చం (ప్రతిష్టా. అను వాక్యము _. ఆనందమయ చిదాకాశ 
మునకు _ [(బహ్మ్‌ మాధారంబని తెలుపునది. “య దేష ఆకాశ ఆనందో 
నస్యాత్‌ ” అను వాక్యము - ఆకాశాది (ప్రపంచ (పకృతియగు పరమాశా 
శము ఆనందమయంబని విశదీకరించినది. ఇందువలననే “సపకో [బహ్మణ 
ఆనందః” ఆనందము (బహ్మాశితమని (భుతి (సతిపాదించుచున్నయది. 

మటల నిట్టి యానందమే “ఆనందో [బహ్మాతి వ్యజానాత్‌ , 
అనం దాస్థ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే” ఇత్యాది [కుతి వాక్య 
ములతో సమ _న్తజగత్కారణముగా పేర్కొనంబడుచున్నయది. 

ఇట “ఆనందో (బహ్మ'" అను వాక్యముతో ఆనందమునకు చేయ' 
బడిన |బహ్మాత్వవ్యవ హారము [బిహ్మాధర్మంబగుటచే నానందము |బహ్మా 


14 (శ్రీ నీలకంఠ భావ్యము 


భిన్నమను నుచ్దేశముతో గావీంపంబడీనది. మరియు “సైపా భార్షవీ 
వారుణీ విద్యా పరమేవ్యోమన్‌ ,పతిష్టితా” [బవ్మాధర్శ స్వరూపము 
గలదియు, పరమానందరూపము, [పపంచ పకృతియు పరమశ_క్తియు నగు 
చిదూపమైన వరమాకాశమునందు వారుణి (బహ్మా) విద్య సమాప్తి 
జెందినదని చెప్పబడినది కావున నిల పరమళ క్తి - ఆనందమయంబనియు 
పర[బవ్మాము - ఆనందము ధర్మముగా కోలదగుటంచేసి యానందమయ 
మున కాధారమగుననియు తెలియుచున్నది. విజ్ఞానమయుడు |బహ్మో 
పాసకుండగు జీవుండగును. 

(వతిష్టయు ధర్మియు నగు [బహ్మామునకు ధర్మము శ క్యాత్మక ౦బు 
నగు ఆనందమయమునకును భేదము గానరానందున నానందమయుడు 
(బవ్మాంబను నభి పాయముతో సూ[తకారుడు  “అనందమ యో౬ 
భ్యాసాత్‌ "అనునీ సూ[తమును వచించినవాడాయెను. 

“సత్యం జ్ఞానమనంతమ” అను వాక్యములోని యానంత్యమును 
కారణ్యప్రతిపాదక [కుతి వాక్యము లనేకములు నిరూపించినవి, ఏవం 
అన్నమయాది కోళచతుష్టయాంతర్వర్రియగు _గువా-| బహ్మమునకు 
నివాసముగా అన్న మయాది వాక వ్రములు చెప్పుచున్నవి. 

మరియు ఆనందమీమాంసవలన సర్వకామావా ప్రిరూపమయిన 
ఫలము విశదికరింవ(బడినది, వాదయ గువోంతరాళమున |బవ్మోనివాస 
(పదేళశముగా నిరశింప(బడిన పరమాకాశము-ఆనందమయం  బనియు 
అందుండు (దిహ్మాము తదాధారమనియు [పణవముకాదనియు తెలియునది, 

భూమివై నుండు పర్వతము భూధరమగునట్లు స్వళ_క్రియగు పర 
మాసనమందుండు పర[బహ్మము ఆనందమయ చిచ్చ క్తికి (ప్రతిష్ట యగు 
టలో విరోధ మెద్దియు గానరాదు. 

ివునివల శివసంబంధముగల దిచ్చక్రియు సృష్ట్యాదిపంచకృత్య 
కారణురాలు కానగును, పర మేళ్వరు(డు శక్తివిశిష్టుడెతన శుద్దము 


అశుద్దమునగు సమ స్త పపంచమునకు. జెందిన పంచకృత్యములను గావనింప( 
జాలువాడు,. 


ఆనందమయాధికర ణము 1క్‌ 


ఇందు కీ దివపురాణ శ్లోకములను కాననగును. 
శక్తిః సాక్షన్మహాదేవీ మహాదెవస్తు శక్తిమాన్‌ 
తయో ర్విభూతిలేశో వై సర్వమేత చ్చరాచరమ్‌, 


వస్తు కించి దచిద్రూపం కించిద్వస్తు చిదాత్మకమ్‌ 
ఇదం శుద్ద మశుద్దం చ పరం చాపర మేవ చ. 


యత్సంసరతి చిచ్చక్ర మచిచ్చ[క్రసమన్వితమ్‌ 
త దేవాళుద్ద మపర మితరత్తు పరం శుభమ్‌. 
అపరంచ పరంచై వ ద్వయం చిదచిదాత్మకమ్‌ 
శివస్యచ శివాయాశ్చ స్వామ్యంచైత త్స్వభావతః, 
యథా శివ స్తథా దేవీ యథా దేవీ తథా శివః 
నానయో రంతరం విద్యా చ్చం(ద్రచం(దికయో రివ. 
చంద్రో నఖలు భాత్యేవ యథా చందద్రికయా వినా 
న భాతి విద్యమానో=పి త్రథా శక్త్యా వినా శివః, 
ఏవం పరస్పరాపేక్షొ శక్తి శకి మతోః స్టితిః 
న శివేన వినా శక్తి ర్నళక్త్యాచ వినా శివః, 
శకో యయా శివో నిత్యం భుకౌ ముకౌచ దేహినామ్‌ 
యామాహు రఖిలేశస్య తె నె రనుగుణై ర్లుణెః, 

యా వై యి NM 
సమానధర్మిణీ మేవ శివస్య పరమాత్మనః 
యథా నజాయతే పుత్రః పితరం మాతరం వినా, 
తథా భవం భవానీంచ వినా నైత చ్చరాచరమ్‌ 
ప్రీపుంస్సపభవం విశ్వం స్రీపుంసాత్మక మేవచ, 
ప్రీపుంసయో ర్విభూతిశ్చ ప్రీపుంసాభ్యా మధిష్టితమ్‌ 
తస్మా తృహ తయా శక్యా హృది పశ్యంతి యే శివమ్‌. 
తేషాం శాశ్వతికీ ముక్తి ర్నేతరేషా మితి (వ్రతిః, 


16 


from outside and external, 10 an illustrious article on research in 
Ayurveda written recently, a great scholar practitioner of Ayurveda 
of 126 ability and ardour for that ancient Science, Pandit Sri Sri- 
rangam Subbarao Doctor of Ayurveda brought to light an interesting 
eternal truth enunciated by our Divinely inspired Rishis. He 
wrote that it is embodied in Charka’s Cri:p dictum tbat 


యస్మిన్‌ చేశిహియోజాతఃః 
త్యస తడ్జాషధమ్‌ హితమ్‌. 


whoever is born in a particular country, to him the drug grown in his 
Native Soil is suitable’. If drugs of one’s Mother Earth are so యిం 
cacious in mending and weeding out bodily ills, religious faith, precept 
and practice, inhered from and nourished on the sacred soil of one’s 
own mother pedigree, heredity and tradition, must undoubtedly be 
more efficacious and exclusively potential to eradicate all the 
accumalated spiritual ailments or sins, and confer the blessing of 
spiritual bliss of far greater moment on every such individual, 
and sect. 


Turning once again to our learned Author Sri Lokaradhya 
Sankarasastry, no encomiumbtstowed on, or encouragement exten: 
ded to him will be an adequate acknowledgement of the deep debt 
of gratitude due to him for his valuable spiritual contributions. 
Finding none else better, I blend both my palms to offer my 
Pranamams to him in bumble recognition of his scholarship and 
service (to the Saiva Community as well as the wider humanity), 
That scholarship and service are both of high order for which 
these two parts of translation of Nilakantha Bhasyam and his other 
similar works of eternal worth and everlasting vitality will be self 
evident elequent proofs. 


SIVAYA NAMAHA. 


CHAGANTY SANKARASASTRY 

Advocate, Secretary 

: Saiva Maha Peetham 
కశ స మ్ల నై జట్ల 12-2-1967, 


ఆనందమయాధికర ణము 17 
సా దేవీ మాయయా సర్వం ([బ్రహ్మాద్యం సచరాచరమ్‌ 
మోహయత్య(ప్రయత్నేన మోచయత్యపి లీలయా. 
యా సా మాహేశ్వరీ శక్తి ర్లానరూపాఒతిలాలసా 
వ్యోమసంజ్ఞా పరాకాష్టా సేయం హైమవతీ తథా 
సేయం కరోతి సకలం తస్యాః కార్య మిదం జగత్‌ - 

న కార్యం నాపి కరణ మీళ్వర న్యేతి సూరయః. 
నెషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తి ర్నిరంజనా 
శాంతా సత్యా పరానందః పరంపద మితి (శుతిః. 


అస్యాః సర్వ మిదం జాత మతై వ లయ మేష్యతి 
ఎషెవ సర్వభూతానాం గతీనా ముత్తమా గతిః, 


జ్ఞానానంద స్వరూపిణియు, ఎల్హ కాలము సూవ్మరూపము కల 
దియు శక్తి యనంబడును. చందశఖరుడై న శివుడు శ_క్తిమంతుడని 
చెప్పంబడును. మవాత్తు మొదలుకొని ఆదిశేషుడువరకుగల తత్త్వములు 
[(బహ్మాది మూ ర్తులును తదితరము సమ స్తంబును శక్తి కార్యములగు 
చున్నవి. [బవ్మోది [పపంచమునంతయు తన విచిత్ర సామర్ధ్యముతో 
న|వయత్న ముగా మోహింప(వేయునది, విలానముగా విడుదలంజీయించు 
నదియు శక్తియే యగును. జ్ఞానము స్వరూపముగా కలదియు మిక్కిలి 
యనురాగము కలదియు చిదాకాశమను సంజ్ఞ్ఞక లదియు ఛ్యానముందగు 
వరమావధియునగు మహెశ్వరుని శక్తియే హైమవతి యనంబడును. ఇట్టి 
పార్వతీదేవియే సమస్తమును గావించుచున్న యది. 

_ వస్తుతః మ హెళ్వరుడు స్వయముగా (శ క్రిచ్వారా గాక) నేమియు 
చేయువాడు కాడు. అట్టి మాహేశ్వరీ శక్తి- ఎట్టి పుణ్యపాపలేపము 
లేనిదై మహేశ్వరుని యధీనురాలుగా నుండునది. మరియు శాంత 
యనియు, సత్వస్వరూపిణియనియు, "గెరియనియు, పరానందమనియు, 
పరమపదమనియు '[శుతులయందు పేరొనంబడుచున్న యది, ఈ [పపంచ 
మంతయు మహాశ్వర పేరిత యగు శక్తి వలన నావిర్భవించునది. శక్తి 


18 (శ్రి నీలకంఠ భాష్యము 


యందే నూత్మదళ((పళయము) నుపొందునది. ఇట్టి శక్తి యే | పాణులందరు 
తాము గావించు శివోపాననలో మొదట చూడదగిన చిదంబరమగుటం 
"జేసి గతులలో ను త్తమగతిగా భావింపందగినది. 

ఇట్లు శివలింగ కూర్మపురాణాదులందు శ క్కి శివులకు (ప త్యేకముగా 
చెప్పంబడిన నృష్ట్యాది వంచకృత్యములు- వరస్సరా పేకతో నెరవేరునవి 
యని [గహింపవలెను. శివునికై నను శక్తి కైనను నిషెధింపంబడిన పంచ 
కృత్యములు పరస్పరా వెళ్లలేని స్థితియందు వర్ణి ౦వంబడినవని తెలియునరది, 

తథాపి శివుడు సర్వాత్మనా న్వతం తుడనియు శక్తి శివుని 
విషయమై మా[తము పరతంతురాలుగా నుండుననియు దిగువ సమా 
ణము విశదీక రిం చుచున్న యది, 


నైకా పరా చ చిద్రూపా శక్తిః (ప్రసవధర్శిణీ 
విభజ్య బహుధా విశ్వం విదధాతి శివేచ్చయా 
ఏవ మేషా పరాశక్తి రీళ్వ రేచ్చానువర్రినీ 

స్థరం చరం చ యద్విశ్వం సృజతీతి వినిశ్చయః. 

(ప్రసవము ధర్మముగా గల చిచ్చక్తి యొకతే శివేచ్చ ననుసరించి 
(ప్రపంచము ననేక రీతులుగా విభజించి నిర్మించుచున్నయది. మరియు 
వర మెళ్వరాజ్డూబద్దురాలై చరాచరమునంతయు  విపులీకరించుచున్నది, 
కావున శ క్తిశివులకు గల [బవ్మాభావమునందు విశేషణ విశేష్యత- అనగా 
శక్తికి విశేషణాభావము శివునకు విశష్యభావంబును |గహింవందగినవి. 
ఇందువలననే శక్తిశివుల నారాధించుటలో పూర్వాపర[కమమును శివ 
పురాణము విధించుచున్న యది. 

యథా దేవస్య దేవ్యాశ్చ కుర్యా త్స్నానాదికాం (క్రియామ్‌ 
నతు కళ్ళి ద్విశేషోఒ స్తి తత్ర కౌ సదృశొ యతః. 
(పథమం దేవ ముద్దిశ్య కూర్యా త్సానాదికాం (క్రియామ్‌ 
పళ్చార్షైవ్యె (పకుర్వీత దేవదేవస్య శాసనాత్‌, 


శ క్రికి శివునకును స్నానము మొదలగు నుపచారములను సమర్పించు 


ఆనందమయాధికర ణము అ 19 


టలో విశేషమేమియు గానరాదు. ఎందుకనగా *? పూజ్యభావమున శక్తి 
రివ లుభయులును సమాన (ప్రతిపత్తి కలవారు. కాని శివునకు మొదట, 
శక్తికి తరువాత స్నా_నాదులను సమర్పించవలసియుండును, ఇద్ది మహో 
చెవుని శాసనంబని (గహించునది. 

ఇందుకు శ్వేతాశ్వతర మంతము (పమాణముగా చూవంబడు 
చున్న యది. 

“యు జేవాం [బవ్మాపూర్వ్యం నమోభిర్వి ల యంతి పథ్యేవ 
సూ లేః, (శుణ్వంతి విశ్వే అమృతస్య పుత్తా ఆయే ఛామాని దివ్యాని 
తస్టుః 

“శ క్తి శివులారా ? వాం - మీ యిరుపురిలో పూర్వం - విశవ్య 
మగుటచే మొదటిదియు ముఖ్యంబు నగు |బవ్మా - శివన్వరూపమును 
న మోథిః - (శివుడు సర్వనమస్కారపర్యవసానభూమి యగుటచే) నమస్థా 
రాంకితములగు శ్లోకములతో యుజే - అనుసంధింప(జేయుచున్నాను, 
(పొర్థించుచున్నా నని భావము. 

నూశేః _ శివస్వరూపమును తెలుసుకొనుటవలన ముక్తుడనగు నా 
విశ్లోకాః - వివిధ వర్ణనములు గల శ్లోకములు వాచిక శివనమస్కార 
సందర్భరూపము గలవి “అవాం క్లోకక్ళృతి ” ముక్కకృత్యములుగా [శ్రుతి 
(పసిద్దములై నవి పథ్యేవ-మార్షమున హితకరములగు మంచి గుజ్జములవ లె 
యంతి - నిరర్షళ ప్రవాహము వలె బయలు వెడలుచున్నపి, అమృతన్య - 
“ఏశాని హవా అమృతస్య నామధెయాని" |శుతి[పసిద్ద అమృత నామ 
ధేయము గలిగినట్టి పరమేశ్వరుని యొక్క విశ్వపుత్రైః - “దివ్యాగణా 
బహురూపాః పురాణాః” ఇత్యాది (శుతిపసిద్దులగు స్కంద నంది కేశ్వ 
రాది పుత్రులందరును [శుణ్వంతి - (నా క్లొ'కములను) ఆదరముతో విను 
చుందురు. యే - స్కందనంది కేశ్వరాదు లెవరో వారు దివ్యాని - చిదా 
కాశరూప్యమెన నిత్యక్రై లాసమున నుండు ఛామాని _ భవనములను 
శయించియున్న వారు. 


] ఆత స్థుః = ఆ 
ఇట్లు శ క్రి శివులకు [బిహ్మ భావము స్సురించుచున్నను నీవునకు 


20 స (శ్రీ నీలకంఠ ఛామ్యము 


పూర్వభావముండుటచే విశేష్యత యేర్పడుచున్నది. కావున శ క్రి విశేషణ 
విశిష్టమగు |బహ్మామును భావించుటలో తచేకదేశమగు శ క్రికి (బవ్మాత్వము 
వ్యవహరింపందగినది కాని (పత్యకించి శక్తికి (బహ్మాత్వమును భావింపరా 
దనియు, ఆనందమయము చిచ్చకర్తి యనియు తదాధారము పర[బహ్మ 
మనియు శేచిత్సకసారాంశము, 

మరికొందరు దిగువవిధముగ తమ నిర్వచనము దెలిపినవారు. 

“అస్మాల్లోకా [క్పెత్య పత మన్నమయ మాత్మాన ముపసం[కమ్య” 
ఇత్యాది [ళుతి వాక్యములందలి అన్నమయాదికోశములకు (పళ్యేకము 
చేతన వాచకమగు ఆత్మశబ్దము సంబంధించుటచే  సంసారబంధమునుండి 
విడిబడిన ము కృ్కపురుషునకు నన్న మయాందికో శానుమిత వృథి వ్యాది పంచ 
భూతముల నధిష్టించు [బహ్మ విష్ణు రుద మహేశ్వర సదాళివులనంబడు 
కారణపురుషులు వరుసగా పొందతగినవారు. (ఇట్టి ఐదుగురును శివస్య 
రూపులే యగువారు) అన్నమయాది ఆత్మల కాధారమగు సదాళివుం 
డానందమయుం డగువాడు. ఇట్టి సచాళివునకు పరమశి వాఖ్య మైన 
[బవ్మాము కారణ మె (పతిషఘ్టయగుచున్నది. సదాళివు(డు శివునితో నభిన్ను( 
డగుటం జేని పర్మబహ్మముగా వ్యవవహారింప(బడు చున్న వాడు. 
ఏతాదృ్భృశ మత్మృతయమందు నానందమయు.డు శ క్రితోడ నవినా 
భావము గలిగియుండునట్టి సదాళివుండుగా వ్యవవారింప(బడునట్టియు 
పర మేశ్వరుండే యగుచున్న వాడనియు జివాత్మ ఆనందవముయుడు కాడ. 
నియు ఈ మూడువిధములలో నెర్రానిని స్వీకరింపవలెనను విశేషవిచా 
రము నిష్పయోజనమనియు విశదమెనది. 


ఇతరానుపపత్త ్రిధిక రణము 
పరమ శివాఖ్యమగు (బహ్మామునకు జగ త్మారణశ్వాది లశణము 
సమన్వయముతో నేర్పడినదిగదా ! అట్టి లకణము [పధానమునందును 
జీవునియందును సంభవింపదని బాగుగా నిరూపించి జీవసమస్టి స్వరూపు 


ఇత రానుపపత్త్యధికర ణము ల్లి! 


డగు హిరణ్యగర్భునియందును పొసగజాలదను నుర్దేశముతో దిగువసూ|త 
ముదావారింప(బడినది. 


సూ, “నేతరోజఒనువ శేః. ౧-౧-౧౭. 
“యతః (ప్రసూతా జగతః (ప్రసూతీ 
తోయేన జీవాన్‌ వ్యససర్ణ భూమ్యామ్‌, 
యదోషదధీబిః పురుషాన్‌ పళూంశ్చ 
వివేశ భూతాని చరాచరాణి” న 
జగమును వి_స్తరింపంజేయు పకృతి - పరమాత్మవలన నావిర్భవించు 
నట్టిది. మరియు పర మేశ్వరుండు భూలో కాదులందు జల|పధానములగు 
పృథి వ్యాది [దవ్యములతో చేవమానవాది |పాణులను సృజించుచున్న 
వాడు. ఓషధులు మున్నగు స్థావరములను సురనరాది పురుషులను పళు 
పత్యాది _తిర్యగ్దంతువులను చరాచరభూతముల నన్నిటి నంత ర్యామిగా 
(పవేశించుచున్న వాడు." 
ఇట జగ త్పనసూత్యాది కర్తగా వినంబడు పురుషుండు పరమె 
శ్వరుడా ? ఇతరుడా ? అని సందేహము. . 
ప్రశ్న : హిరణ్యగర్భుడే (పతిపాదింపం దగినవాడు. ఎట్లనగా + 
ఏకార్ల వతు తై 9లో క్యే -(బహ్మా నారాయకాత్మకః 
భోగిశయా్యాయుత శేతే అ తెలోక్య-(గ్రాసబృంహిొతః, 
---విష్ణుపురాణము 
లోక|తయము సము[దమయమగునపుడు (బవ్మా దేవుండు మూడు 
లోకముల నొక కబళముగా పర్మిగహించుటం జేసి గొప్పదగు నారాయణ 
స్వరూపముగలవా డై. సర్పశయనమున పవళించువాడు. 


ఇట్లు ఎప్పుటవలన చతుర్ముఖునకు సము[దశాయిత్వమను లవణము 
విదితమగుచున్న ది, 


“యమంతః నమ్ముచే కవయో వయంతి” “ పజాపతిశ్చరతి గశ్చే 


వలి (శ్రీ నీలకంఠ భామ్యము 


అంతః” అను (శుతి వాక్యముల వలనను సము[దశాయిత్వము నర్వాను 
[పవేశంబు ర యువనివ| తారంభమునందు వినబడుచున్న యవి. 

“సూర్యాచం[దమసౌ ధాతా యశాపూర్య మక ల్పయత్‌ దివంచ 
పృథివించ” ఇత్యాది సందర్భముతో నుపనంవోరమందు నూర్యచం[ దాది. 
సర్వజగత్కారణత్వము [(బహ్మ దేవునకు గలదని పొడగట్టుచున్నది కావున 
నుషక మోపనంపోరములందు బోధపడు హిరణ్యగర్భుడు నవాంతరము 
లగు సము|దశాయిశ్వాాది ధర్మములు కలిగియేయుండు వాడు. మరియు 
“అద్భ 59 నంభూతో హిరణ్యగర్భ ఇత్యప్టై” అనుచో హిరణ్య గర్భుని 
(పతివాదించు మరియొక సందర్భము యొక్క యుపసంహోరము గావింపఈ. 
బడినది. “అద్భ వీ సంభూతః” అనుచో “ పజాపతిశ్చరతి గర్భే అంతః” 
అను వాక్యము ననుసరించి హిరణ్యగర్భుడే [పతిపాదింపం దగినవాడు. 
"హిరణ్యగర్భః సమవ ర్త తా గే” అనుచో “పజాపతిరై స హిరణ్యగర్భః” 
ఆను వాక్యము+బట్టి చతుర్ముఖుండని యే (గహింపవలెను. కావున జగత్ప 
నూతి మొదలగువాని కారణముగా హిరణ్యగర్భుండే (పతిపాదింపంబకు 
చున్న వాడు. 

మహోపనిషదమునందలి పూర్వానువాకమునకు పురుషనూ క్ష 
మునకు నేక వాక్యత యుండుటచే పురుషసూక్తము నారాయణపర 
మగును కావున నీ యుపనిషదము హిరణ్యగర్భుని బోధించుట యెట్ల్టందు 
"రేని పురుషనూ క్తము విష్ణుపరము కాకుండుట యిట్లే విచారింతము. 

“సవా(సశీరా పురుషః” ఇత్యాది మంతములు - శ్వతాళ్వతరోప 
నిషదమునందు శివపరములుగా చెప్పంబడి యున్నందున నవ్వానితో 
పరమేశ్వరుని [ప్రశంసించి “తస్మాద్విరాడజాయత” పరమేశ్వరుని వలన 
విరాజమానమగు [బవ్మోండము యొక్కయు “విరాజో౬ధిపూరువః” 
(బహ్మాండమునుండి హిరణ్యగర్భుండను పురుషునియొక్కయు నావిర్భా 
వము చెప్పబడినది. 


ఇట్లు దివ్మోండోత్సన్ను డై స్‌; హిరణ్యగర్భుని యొక్క ముఖము 


ఇత రానుపవ త్త్యధికర ణము 28 


మొదలగు నవయవములనుండి (బాహ్మూణాది పజలు ఇం్టదచం దాది దేవ 
తలును జన్మించిరని విశదికరింపంబడినది కావున పురుషకూ కము పరమే 
శ్వర (పతిపాదకమై [బహ్మాండ హిరణ్యగ ర్భాద్యుత్ప త్తి ని విళదీకరించునదని 
(గహింపవ లెను. 


శ్లో. లోకానాం తు వివృద్ద్యర్థం ముఖబాహూరుపాదతః 
బాహ్మణం కత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్హయత్‌. 


పరమేశ్వరుని [బహ్మోండమనంబడు నుదరమునుండి యావిర్భవించిన 
| బహ్మ దెవుడు తన ముఖాద్యంగములనుండి (ఛావ్మాణాది |పాణులను 
పుట్టించెను. ఇట్లు మనున్మృతియు చెప్పుచున్నది కావున | బావ్మాణాది 
సృష్టి - శకేశవుని యవయవములనుండి కానట్టిది. మరియు “హీళ్ళ క్‌ 
లకీశ్చ” అనువాక్యము - ఉప్మక్రమగత |ప్రజావతిశబ్దము ననుసరించి (హీ 
పదము లజ్జా వాచక మనియు లవ్మీపదము | శేఘ్టగుణ వాచకమనియు తెలి 
యునది కావున ను తృరనా రాయణంబు [(బహ్మాపర మే యగునది. ఇప్విధము 
పురుష సూకృము మహోపనిషదనువాకములు నేకవాక్యత కలిగి 
యుండుటం జేసి యిట హిరణ్యగర్భుండే జగత్మారణముగా |పదిపాదింప( 
దగినవాడు కదా! 

ఉత్తరము : పర మేశ్వరభిన్నుండగు హిరణ్యగర్భు డీ సంచర్భమున 
జగతా్కారణముగా (పతిపాదింపందగిన వాడు కాడు. ఎట్లనగా 1 

“యతః [పసూతా జగతః (పసూతీ” మొదలుకొని “అతఃపరం 
నాన్యదణీయసం హి పరాత్పరం యన్మహతో మవోంతమ్‌, యదేక 
మవ్యక్క మనంతరూపం _ విశ్వం పురాణం తమసఃపరసాత్‌ ” ఇత్యాది 
వాక్యములవరకు చెప్పంబడిన సర్వోత్కృష్ట్రత్వము మరియు తమోమయ 
మగు (పకృతిమండలము నతికమించియుుడుటయు | బహ్మోాండాంతర్వ ర్తి 
యగు హిరణ్యగర్భునకు పొసగనట్టివి. మరియు “య వనం విదు రమృ 
తా స్టేభవంతి” “ఇట్టి తమో౭తీతుని తెలుసుకొనువారు ము క్తులగుదురు” 
అను వాక్యములో 'ఆలుపంబడిన ము క్రిజనకత్వంబును హిరణ్యగర్భునియం 


94 (శ్రీ నీలకంఠ భామ్యము 


దుపపన్నమగుట లేదు. “యదా చర్మవదాకాళం - పష్టయిష్యంతిమానవాః, 
తదా శివ మవిజ్ఞాయ ష్ణ దుఃఖస్యాంతో భవిష్యతి" అను [(పమాణమువలన 
శివజ్ఞానము మోతకారణమని విదితమగుటం జేసి ము క్రి పదత్వము పర 
'మేశ్వరున కసా ధారణలింగమగుచున్నయది. 

“ఉపక మోపసంవోరములంబట్టి హిరణ్యగర్భుం డి యువనిషదము 
నందు “పతిపాద్యుం డను నంళము ని షృయోజనమెైనది. 

(ప్రజాపతి ధాతృశబ్దములు - అనుపపత్తి కారణముగా హారణ్య 
గర్భుని విడనాడి పరమేశ్వరునే [పతిపాదించునవి. [ప్రజానాం - ద్విపా 
చ్చతుపాత్‌ పశువులకు పతిః - నియామకుండనియు ధాతా - జగమును 
వహించువాడనియు |గహించునది. “అద్భ్యః సంభూతో హిరణ్య గర్భః” 
అనుచో పరమేశ్వరుడే నిర్వచింపదగినవాడు. “యఈ* అస్య ద్విపద 
శృతుష్పదః” “ఆదిత్యవర్ణం తమసః పరసాత్‌ ” విశ్వేశ్వరత్వము విశ్యాతీత 
త్వంబు పరమేశ్వర లవణములగుటం జేసి జగత్మారణత్వాది లక్షణముల 
యుపపత్తివలనను (ప్రజాపతి ధాతృళబ్దవాచ్యుండు పరమేశ్వరుడే యగు 
చున్న వాడు. జగజ్జననియగు పరాశక్తి - పరమేశ్వరు నెప్పుడు నెడ 
బాయనిదై |ప్రపంచమవోవృతమునకు నంకురంబగునది. ఇట్టిది “|పజ్జాచ 
తస్మా|త్ససృ తా పురాణ” అను వాక్యమువలన పరమేశ్వరుని వలననే 
యావిర్భవించునది యని విదితమగుచున్నయది. “తదేవ [బవ్మా పరమం 
కవినామ్‌* పర మేశ్వరుం డసాధారణ [బవ్మాళబ్ద వాచ్యుండగుటం జేసి | త్రివిధ 
పరిచ్చేదరహితుండగువాడు. “తదేవ భూతం తదు భవ్య మాహుః” భూత 
భవిష్యద్వ రృమానమగు సమ ప్త్ర్య్రప్రపంచము స్వరూపముగా కలిగి యుండు 
వాడు పరమేశ్వరుండేను. _ఛాతృశళబ్దము - “అంభన్య పారి అను 
సూక్త ము(దగు నుపసంవోరము( జెందునదికాదు. 

“పురుషస్య విద్ద సహ సాకస్య మహో దేవస్య ధిమహి, తన్నో 
రు[దః |పచోదయాత్‌” 

“తత్పురుషాయ విద్మహే మవాోదేచాయ ధీమహి, తన్నోరు[దః 
(పచోదయాత్‌ ” ఇంతవరకు పరమేశ్వరుని నూ_క్తములు ముగిసినవి. 


ఇతరానుపప త్త రధికరణము - ల్‌ 


తరువాత రుదగాయత్రి త్మత్ర్పనసంగవళమున గణెళగాయ | త్రి మొదలగు 
నవియు స్నా నార్ధము దూర్వా ధారణార్థంబును (ప్రవృత్తములగుటచే 
పరమేశ్వర నూ_క్తములలో చేరవని భట్టభాస్కరుండు సూ _కృమర్యాదను 
'సెలకొలిపియున్న వాడు, 

ఇట్లు నుషక మోపనంవోర పరామర్శవలన (పజాపతి శబ్ల ముప 
(కమగతమైన నుపసంహారగత గుదమహాదేవ శబ్దములు |పబలములగుటచే 
నేతత్సూ క్తను పర మేశ్వరపరంబకుట నిర్వివాదాంశము. ధఛాతృపద ముప 
సంవోరగత మని యంగికరించినను మధ్యగత బహు [శుతిలింగముల ననుస 
రించి యోగమువలన పర మేశ్వరపరంబగునని యంగీకరింపందగినది. 

“వేదాహ మేతం పురుషం మవోంతమ్‌” అనుచో వినంబడు తమః 
పరత్వము, ఇతరముచే సాధ్యము శానట్టి శివజ్ఞానసాధ్యమైనట్టియు మోక్ష 
మును కలుగకేయుటయు, హిరణ్యగర్భునియందు పొసగకుండును, 
కావున నుత్తరనారాయణంబు శివపరమే యని విశదమెనది, 

పరమేశ్వరునకు హిరణ్యగర్భువకును భేదము లేనందున హిరణ్య 
గర్భుండు జగత్కారణము కావచ్చునను శంకకు సమాధాన మీ సూతము. 

సూ, భేదవ్యప దెశాచ్చ. reg ey 

పరమేశ్వరుడు కారణమనియు [బహ్మదెవుండు కార్యమనియు 
మహోపనిషదమునందు “యో దేవానాం (పథమం పురస్తాత్‌ - విశ్వా 
ధికో రుదో మవార్షి 9, హిరణ్యగర్భం పళ్యత జాయమానమ్‌” అనుచో 
పర మేశ్వర హిరణ్యగర్భులకు కారణ కార్య భేదము ని స్రైళింపంబడినది, కావున 
హిరణ్యగర్భాది సర్వపపంచమునకు కారణము పరమేశ్వరుడే యగు 
చున్న వాడు. 

మరియుక యాశంకకు సమాధాన సూ[ తము. 


సూ. కామాచ్చ నానుమానాపేకొ. ౧-౧-౧౯. 
“పజాపతి రకామయత |పజాః సృ జేయ” ఇత్యాది (శుతివాక్యము 
లందు హిరణ్యగర్భుడు జగత్స్భష్థిని సంక ల్సిం చినట్టు గానంబడుచున్నను 


96 (శ్రీ నీలకంఠ భాష్యము. 


జగత్కారణమని  యూహింపరాదు. ఎందుకనగా? ఇట్టి సృష్టికామన 
అవాంతరసృష్టి. గూర్చి (హిరణ్యగర్భుడు) చేయునది. కాని వస్తుతః 
' క | J " న 59 ఫ్‌ 

మున్ముందు భాష్యమున “సంజ్ఞామూ ర్తి క్ల ప్తిః అను సూతము దగ 
నధికరణమునందు పర మేశ్వరుంజే హిరణ్యగర్భుని ద్వారా అవాంతర సృష్టిం 
జేయు వాడని వివరింపంబడును. 


“అనేన జీవేనాత్మనా౭ను|పవిశ్య నామరూ పే వ్యాక రవాణి 
హిరణ్యగర్భస్వరూవముతో (ప్రపంచమును [పవేశించు. పర మేశ్వరునక 
హిరణ్యగర్భునకు నభీేదమే యంగీకరింపందగిన దను నాశంకకు సమాధాన 
మీ సూ తము. 

సూ. అస్మి న్నస్య చ తద్యోగం శాస్తి. ల ఆ | 

ఈ యుపనిషత్తం[తమునందె హిరణ్యగర్భుండు పర మేశ్వరుని! 
శేషమగువాడని “బవ్మోధిపతి [రృవ్మాణో=.ధిపతిః' అను మంతభాగము 
శాసించుచున్నది. కావున పరమేశ్వరుడే జగత్కారణమనియు హిరణ్య 
గర్భుడు తత్కార్యమనియు [గహింపవ లెను. 

“ఈశాన; సర్వవిద్యానామ” అను వాక ఫ్రముతో వే దాధిపత్యము 
“ఈశ్వరః సర్వభూతానామ్‌” అను వాక ముతో (బాహ్మాణాధి పత్యంబు 
నేర్పడుటవలన “ బవ్మోధిపతి [రృవ్మాూణో౭ధివతిః” అను నభ్యాసముళో 
హిరణ్యగ ర్భాధిపత్య మే విధింపంబడుచున్న యది. 

ఇట్లు చెప్పుటవలన (శుత్యంతములందు హిరణ్య గర్భుని విషయమై 
ఆభాసించు పరత్వము మరియు పరమేశ్వరునితో నభిన్నత్వంబు నిరసింప! 
బడు చున్నవి. 

ఏతదధికరణ నూత్రముల నానందమయాధికరణ శేషములుగా 
గావింపబడిన పరుల వ్యాఖ్యాన మనర్ధావహ మైనది. 

(శీభాష్యకారులై తేనో ము కజీవు ఉడానందమయ శబ్దబాచ్యుడు 
కాడని (వాసియున్న వారు. 

“ఆనందమయో౭ భ్యాసాక్‌” అను సూతమువలననే ముక్తా 


అంతరధికరణము బి7 


ముక్త జీవని పేధ 'మేర్పడుటచె శీభామ్య'కారుల వ్యాఖ్యానంబు నసంగతం 
బగునది, 

ఆనందధతీర్థులవారు - చతుర్ముఖాదు లానందమయ శబ్ద |ప్రతిపా 
దులు కారని చెప్పియున్నను హిరణ్యగర్భుండు జగత్కారణమని 
సూచించు సూ క్షములను స్వాభిమతమగు విషమ్ణపరత్వమునం దన్వయింప 
శక్యములు కానందున నుపేకింపవలని వచ్చెను గాన నీ వివరణయు 
(గాహ్యాము కాకుండును. 


అంతరధికరణము 

శివత త్త కము - సమస్తము నొకేమారు తెలుసుకొనునదియు, 
నిత్యతృప్తి కలిగియుండునదియు, ఆది చెప్పరాని పరిజ్ఞానము కలిగినదియు, 
తనకు తాను (పవ_ర్తించునడియు, లోపించని శక్తులు కలదియు, అవధి లేని 
శక్తులతో కూడియుండునదియు, [ప్రపంచమున కంతటికి నభిన్న నిమిత్త 
పొదాన కారణ మగునదియు, ఉపనిష త్తం తములన్నిటి సమన్వయము 
వలననే తెలియునదియు, తనకుందాం |బకాశించునదియు, నిఖిల (పపంచ 
ముతో కూడినదై నను తనను విడచి రెండవదిలేని స్వభావము కలదియు, 
సద్రూపము చిదూపము ఆనందమయంబగునదియు, చిత్తు అచిత్తు అనువాని 
కన్న వేరై నదియు పర బహ్మంబగునని యీ వరకు చెప్పంబడిన అధికరణ 
న్యాయములతో నేర్పడియున్నదిగడా ! అట్టి శివత_త్త్వ్రము యొక్క సాధ 
కుల సంసారవ్యాధి. బోగొట్టు నౌషధమువంటి, మనస్సు సమాధానపడు 
టకు వలయు ఒకానొక దివ్యస్వరూపమును [(పదర్శించునది యధికరణము. 


సూ, అంత _స్పద్దర్మోప దెశాత్‌. 1౧-౧-౨౧॥| 
+ “య ఏపో౭_౦తరాది కే హిరణ్బ్యయః పురుషో “దృళ్యత హిరణ్య 
శ్శ శు హిరణ్య కేశ ఆపణఖాత్సర్వ పన సువర్ణ స్తస్య యథా కప్యాసం 
పుండరీక మేవ మతీణీ”ఛాందొ గ్యము. 
నూర్యునిలోనుండు హిరణ్మయు డైన క ఈ! 
ఒకానొక చేవతయా ? అని సందేహము. 


28 (శ్రీ నీలకంఠ భాష్యము 


(ప్రశ్న: సర్వమున "కాధారమగువాడు సూర్యాంతర్వ ర్తి యగు 
టయు సర్వవ్యాపకుడు పరిచ్చిన్న మగు హిరణ్మయ రూపము కలిగియుం 
డుటయు నెట్లు పొసగును ? పర మేశ్వరుండు తన యిష్టముతో స్వరూపము 
గలవాడగునని యంగీకరించునెడ - “పుండరీక మేవ మథిణి “కమల 
సదృశములగు రెండు నేతములు” అను వాక్యమువల౫ మూడు కన్నులు 
కలిగియుండుట నియతము కాకుండును, ఒకవేళ సర్వరూపములను 
స్వేచ్చతో పరి|గహించువాడందు రెని జీవులకు చేవా[ప'వేశము దుఃఖమును 
కలిగించునట్లు పర మేశ్వరునకును శరీరస్వీకారము శక్లేశావహమగును. ఒకా 
నొకడు తన యిష్టముతో నిప్పునంటిన యొడల నద్ది కాల్చకుండునా ? 
అందువలన పరమేశ్వరునికి శరీరసంబంధమును చెన్సుట పొడికాదు. 


ఒకానొక చేవతయని చెప్పుట యు క్షమని తోచెడిని. 


ఉత్తరము : ఆది త్యాంతర్వ _ర్తియగు హిరణ్బయపురుషుండు పర 
'మేశ్వరుం డేను. 


Ge Ne 


సమ (8) సర్వేషాం లోకానా మ్‌ స్తై | సర్వేషాం 'కామానామ్‌ 
తస్యోదితినామ, స స ర్వేభ్యః పాష్మభ్య ఉదితః” ఇది మొదలగు 
వాక గ్రములతో సర్వలో శేశ్వరత్వము సర్వ కా మేశ్వరత్వము నర్వపాపరాహి 
త్యము మొదలగు పరమేశ్వర లక్షణములు |పతిపాదింప(బడినవి. మరియు 
“వకోరు దో న ద్వితీయాయ తస్టుః, య ఇమాన్‌ లో కానిళత ఈశనీఖి?” 
“ఏకో బహూనాం యో విదధాతి కామాన్‌” ఇత్యాది వచస్సులు 
పర మేశ్వరుండద్వితీయు(డనియు లోక శాసకు(డనియు ఉపాసకుల మనో 
ఖీష్టముల నన్నిటి నొసగువాడనియు విశదీకరిం చినవి. 

సర్వాధారుండు నర్వగతుండునగు పర మేళశ్వరుండు సూర్యాంతర్వ ర్తి 
యెట్లగుననగా * సాధకుల నను గహించుటకై_ ఒ కానొక హిరణ్మయ 
రూపము గలవాడగుట పరమేశ్వరుని సర్వవ్యాపకత్వమునకు సర్వాధార 
త్వమునకు భంగము నాపాదించునది కాదు. ఇందుకే నూర్యమండలము 
నధివసించు వాడు, 


అంతర ధికరణము 81 


నిరూపిం ౦పంబడుచున్న వాడు. సూర్యునికి ల ల సూర్య 
శబ్దముతో చెప్పబడుట సంగతమగునది. 


(ప్రశ్న : ఓయీ? నీలకంఠుడగు పరమాత్మ - సూర్యునిలో నుండు 
వాడు కాడు. ఎందుకనగా? “ధ్యయః సదా సవితృమండల మధ్యవ ర్త జ 
నారాయణః సరసీజాసన సన్ని విష్టః"' “నారాయణు(డు సూర్యమండల 
మధ్యమున కమలాసనమందు కూర్చున్న వాడుగా ధ్యానింపందగిన వాడు” 
అని తఅచుగా లౌకికులు పఠించుచుందురు. మరియు పుండరీకాకుండను 
(పసిద్ధివలన కమలములతో సమానములగు రెండు నేతముల సంబంధము 
నారాయణునకే పొసగును కావున మరియొకరితిగా [పతిపాదించు 
పరిశ్రమ 'యెందులకు ? 
ఉత్తరము: హిరణ్భ్మయపురుషునియందు గానంబడు పర మేశ్వరుని 
యనాధారణ లతణాములు నారాయణునియం దుపపపన్న ములు కావు. 
ఎట్లనగా ? నూత్ర విషయమగు వాక్యము సం దేహింపంబడినపుడు సందిగ్ద 
ములుకాని మరియొక (శుతి వాక్యములతో విషయనిర్హ యమును చేయుట 
సమంజసమగును. మహోపనిషదమునందలి “ఆదిత్యోవా ఏష పతన్మండలం 
తపతి” ఇత్యాది సందర్భమును విచారించెదము గాత! 


అందు “య ఏతస్మిన్‌ మండ లేఒర్చి ర్రవ్యత” అను వాక్యముతో 
సూర్యమండల కాంతిని వక్కాణించి “య ఏష ఏతస్మిన్‌ మండ లేఒర్చిపి 
పురుషః” మండలాభిమాని దేవత యగు సూర్యుని నిరేశించి “ఏపో౭ం౦ 
తరాదిత్యే హిరణ్భయ 8 పురుషః” హిరణ్మయస్వరూపము గల పురుషుని 
సూర్యాంతర్వ ర్తిగా నుపదేశించి తరువాత “ఆదిత్యోవై "తేజ ఓజో బలం 
యశః” “సూర్యుడే తేజస్సు పరాక్రమము బలము కీర్మియు నగుచున్న 
వాడు"అని సూర్యస్వరూపముగల పరమాత్మ యొ క్ష విభూతిని విశదీకరించి 
“ఏవ పురుష పవ భూతానా మధిపతిఃి అనుచో సూర్యాంతర్వ రియగు 
వాని భూతాధివతీగా వరి ౦చి మరియు హిరణ్భాయపురుషుం డెట్టచాడను 
డ “సర్వో వె వైర్ముద” అని యారంభించి “నమో హిరణ్య బావాచే 


3= శ) నీలకంఠ భావ్యు ము 


హిరణ్యపత యేఒ౦బికాపతయ ఉమావతయే" అని వపసంహోరముం 


గావింపంబడినది. ఇంట బాహుపదగహణము మొత్తము స్వరూపముున 
కుపలకమణ మగుటచే శివుడు హిరణ్యస్వరూపుండని భావింవందగినది. 
ఒంగారముతో సరివడు రూపముగల ఉమాపతి. ఆదిత్యమండలవ_త్తా & 


జాన్‌ ఓ 
కిలో 


యగువాడని విళదమెనది. 

ఈ నందర్శ్భమున నీలగీవత్వము ఉమాపతిత్వంబు మొదలగునవి 
ఒక మశ్వురుని విశేవలింగము లన(బజిగుచున్న వి, ఇట్టి విశేషములు వరము. 
క్యారునికంశు నితరులకు సంబంధింప; నట్టివి. “పండరీ కాజు “డను లక్షణము 
నాధారణమెనది. కకత నీ లతణమును గాననగును. 
కొమలాతీయగు వనిత, కమలలోచను(డగు పురుషుండు, అను [ప్రయోగ 


' 
hug 


ములు వెక్కు కలవు. కావున విశేష లింగముతో సామాన్య లింగము 
స గదా |! 
“ధ్యయః నచా” అను శ్లోకము భ క్తులచే కల్పెంపంబడినదగుటచే 
'లెకిక మన(బజగుచున్న యది. ఇట్లు చెప్పుటవలన _ సువర రృ సమానరూవము 
గలవాడును, [తిలోచనుండును, పు పా య లోకము 
లన్నిటియందలి కోర్కెల నొసగు అధికారము గలవాడును, నర్వపావ 
ములచే ని నెక ప్పుడును స్పృళింపంబడని వాడును, షడ్లు గ త శ్వ్దర్యసంవన్ను (డు 
నగు పర మేశ్వరుండే సూర్యునిలో నుండువాడై 'గాయ్యశ్రీమం(త్ర(వతిపా 
మ్యుడుగా ముముకువులు ధ్యానింవ(దగిన వాడని విశద మెనది. 


ఈ నూతమందలి చకారమువలన hee నారాయణుం 
డును పర మేశ్వకభిన్నుడని కేటవడును. "ధరయః సదా” అను శోకము 
హారాణికము, పెరు బయమునగును. మరియు విష్ణుపూజావసానమున 
సారాయి నాదిత్యమండలమున ఛ్యానింవవలెనని మాతము తెలుపు 
నస్‌ కాని హూ "ర్యాంత త ర్యామియని [పతిపాదించునదికాద్దు, 


Ae ఆదిత్యమండలాసీనం రుక్కాభం పురుషం పరమ్‌ 
ధ్యాయళజా- జపేత్తదిక్యేత న్నిషవ్కామో ముచ్యతే ద్విజః, 


అంతరరికరణము §8 


“ద్విజుడు ((వాహ్మణక్మతియ వైశ్యులు) పరశివుని బంగారువన్నె 
గలిగి సూర్యమండల ములో నుండువానిగా ఛ్యానించుచు శివపతిపాదక 
మగు గాయ|తీమం|త మును నిష్కాముడై జపించునెడల నంసారబంధము 
నుండి ముక్స్తు. డగును.” 

“ఆదిత్య మండలాంతస్థం - పరం [బవ్మోధిదై వతమ్‌.” 

“పర బహ్మము- సూర్య మండ లములోనుండునది, గాయ తీ మంత 
మున కధిదేవత యగునది” ఇత్యాది న్మృతివచనములు - గాయ|తీ (పతి 
పాద్యమగు పర బహ్మాను శివుడే యని విశదవణచుచున్నవి. 


ప్రశ్న: గాయ్మత్రీమం[తమునకు విశ్వామి[ తుండు బుషి యనియు 
ఛందస్సు గాయ।తి యనియు "దేవత సూర్యు డనియు సంధ్యావందనము 
నందు కలదు గావున పరళివుండు గాయ (త్రీ (పతిపాద్యుం జెట్లగును ? 


ఉత్తరము : నూర్యవాచకమగు సవితృపదము - నూర్యాంతర్వ ర్తి 
యగు పరశివునందు పర్యవసానము. 'జెందునది. “నవితుర్వరేణ్యమ్‌” అను 
పదముతో గాయ శ్రీ మం[తమునందు “శివుడు సూర్యునిచే నుపాసిరవ! 
బడువా” డని తెలియుచున్నది. “యేన సూర్య స్తపతి అేజసేద్దః” అను 
మంతము - సూర్యునకు తేజః (వదుడగుటచే నూర్యునిచెత నా|శయింప( 
దగినవాడు సూర్యాంతర్యామియు నగు పరమశివునే సమర్థించుచున్న 
యది. 

ఈ యధికరణము - శుద్దాదె ప్రతులకు సంగతము కానిది. ఇందు 
పర[బహ్మము - హెరణ్యరూపముగలదని నిర్ణ యింపంబడుటవలన నిర్గుణ 
త_త్త్వమునకు సరిపడకుండును. హిరణ్యరూపము కల్పితమనియు స్తుతి 
రూప మనియు (బహ్మాము సా కారమను నంశమును సమర్థించునెడ వేద 
పామాణ్యమున విశ్వానము లేనివారగుటంజేసి యా _స్తీకతయే భంగ 
పడునది, 

ఇక భగవానుండు హిరణ్యవర్ణము గలవాడని చెప్పుటచే మిక్కిలి 


నలుపువన్నె యొడలుగల లవ్మీపతి యట్టివాడు కానందున నీ యధికర 
3 


§4 (శ్రీ నీలకంఠ భామ్యము 


ణము (శ్రీ భాష్య కారులకును (పతికూలమగును. మరియు నంత రాదిత్య 
విద్యయం దుపాసింపందగిన తత్త్వమును నిర్ణయింవ( (బవ ర్తించిన మహో 
పనిషదమునందు చెప్పంబడిన భూతపతిత్వము అంబి కాపతిత్వము మొదలగు 
లక్షణాములు శివుని కసాధారణములగుటచే నారాయణునియందు సమ 
ర్థింపనలవిగానట్టివి. ఇందువలననే [శుతపకాశికా వేదాంతసార వేదాంత 
దీపి కాది |గంథక_ర్తలును మౌనము నవలంబించినవారై రి. 


ఆకాశాధికరణ [పాణాధికరణములు 


సర్వజ్ఞ త్వము మొదలగు గుణములుగల పర[బహ్మామగు శివుని 
పరమమంగళాస్పదమెనట్ట యుపాన్యరూపముమ నిర్వచించి నామరూడీ 
నిమి త్తముగా ఇతరవస్తువునందు పరశివుని లక్షణము వొడగట్టునను మంద 
బుద్ది గలవారి యాళంకకు సమాధానమును దిగువనూ[తములతో చెప్పు 
చున్న వారు. 

సర్వజ్ఞ త్వాది గుణవిళిష్ణ్టుండగు వర మేశ్వరుడు-లోకో త్తర సౌందర్య 
శాలి యగుటచే “య తాకృతి _స్పత గుణాః” అను న్యాయము ననున 
రించి పరమ మంగళ గుణములు కలవాడగుచున్న వాడు. 


సూ. “ఆకాశ _స్పల్లింగాత్‌.” ౧-౧-౨౩, 
“అత ఏవ |పాణక” ౧-౧-౨౪, 
“సర్వాణి వావా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే 
ఆకాశం (పత్యన్తం యంత.” 
“సర్వాణి వావా ఇమాని భూతాని | పాణమేవాభిసంవిశంతి 
(పాణ మభ్యుజ్జివా తే.” 
(వాణులందరి యుత్స త్తి స్థితి లయకారణములుగా [బాణా కాళ 


శబ్దములు పరమేశ్వర పరములా? భూతాకాళ [పాణవాయువులను 
బోధించునవియా ? అని నందేవాము. 


ఆ కాశాధికరణ (పాణాధిశరణములు §5 


(ప్రశ్న: “పాణాద్ద్యవ, ఖల్విమాని భూతాని జూయంతే, (పాణేన 
జాతాని జీవంతి. (పాణం (పయంత్యభిసంవిశంతి” “ఆకా శా చద్వాయుః” 
ఇత్యాది వాక్యములవలన సకల జగ త్కారణములుగా బోధపడుచున్నం 
దున [పాణా కాళము లే యిట [పతిపాదింప దగినవి గదా? 


ఉత్తరము : |పాణశబ్దముతోడ నాకాళశబము తోడను పర మేశ్వ 
రుంజే చెప్పంబడువాడు. సర్వకారణత్వాది లక్షణములు | పాణవాయువు 
నందు ఆ కాళమునందును సంభవింపనట్టివి, ఈ సందర్భమున ఆనందస్వరూప 
మగు (బిహ్మాము సర్వకారణమను వాదనునందు తాత్చర్యము గనంబడు 
చున్న యది. “ పాశాద్ధ్యవఖలు” ఇత్యాది (శుతివాక్యములు - “పాణ 
వాయువు న మను వాదమునందు తాత్పర్యము కలవి కావు. 
“బహ్మము జగతా్క్కారణ” మను వాదము ననువదించునట్టివి. ఆకాశము 
పంచభూతములలో చేరుటచే సర్వశబ్దముతోడనే గహింపబడునది కావున 
నాకాశము [పళ్యకము జగత్క్కారణమని చెప్పనలవి కానిది, “ఆత్మన 
ఆకాశః సంభూతకఃి అను వాక్యము- పరమేశ్వరుని వలననే ఆకాశాది 
సర్ణభాతము లావిర్భపించునవి యని తెలుపుచున్నది గావున భూతా కాళ 
బాణవాయువులకు సర్వభూత కారణత్వము ఉపవన్నము కాజాలదు. 

ఆకాశమునకు “భూత అను నుపపదము - పర్మపకృతియగు 
చిదాకాళము సర్వభూత కారణమగునను నంశము (పామాణిక మగుటం 
జెసి చిదాకాశముకన్న వేరెనది భూతాకాళంబని తెలుపుటకు సార్ధక 
మగుచున్నయది. ఐతే పరమేశ్వరుండెట్లు జగత్మారణమగుననగా? చిచా 
కాశమునకు పర మెళ్వరునకును భేదము లేనందున పర మేశ్వరుండని ఇెప్పం 
బడుచున్న యది. 

శుద్దమనియు మి[ళమనియు మలినమనియు తివిధముగా చెప్పం 
బడు భూతాకాశమునకు జగ త్క్కారణమగు యోగ్యత గానరాదు; 


పరబవ్మాము ఆకాశశబ్ద వాచ్యమగుట - శరీర శరీరిభావమునందే 
పొసగును కావున నిర్గుణ వాదమునందు శరిరాత్మభావము నంగీకరింప 
కుండుటచే నీ యధికరణద్వయము సంగతము కాకుండును. 


88 (శ్రీ నీలకంఠ భాస్యుము 


ఆకాళశచాయువులు పర మెళ్వరుని అన్టమూ ర్రులలో చేరుటవలన 
“పాణానాం గంధిరసి” అను వాక వము పర మేళశ్వరుండు [పాణ గంధి 
యగువాడని తెలుపుటవలన నితర వ్యాఖ్యలును సమంజస ములు కానట్టవి, 


జ్యోతి రధికరణము 


లోకములన్నిటి నేలికయు దోషములన్నిటి వాసనలనంబడు 
కళంకములన్నియు బొత్తుగా లేనివాడును మిక్కిలి గొప్పవగు మంచి 
గుణములకు సము | దమువంటి వాడు నుమాపతియునగు పర|బవ్మామునకు 
సూర్యమండలము ఒ కానొక నివాసస్థానమని యీవరకు నిరూపింప6ంబడినది, 

ఈయధికరణమునందు మరియొక నివాసము చెప్పంబడుచున్న 
యది, 

సూ, జ్యోతిశ్చరణాభిధానాత్‌. 1౧-౧-౨౫ || 

ఛాందోగ్యమునందు విషయ వాక్యము. 

“అథ యదతః వరో దివోజ్యోతి ద్దిస్యతే విశ్వతః పృ ్పేషు సర్వతః 
పృ ష్టేష్వను_త్తమేషు లో కేష్విదం వావ తద్యదిద మస్మిన్నంతః పురుషే 
జ్యోతిః” 

లోకములనన్ని టిని వ్యాపించు నట్టి, యంతరికము నతి కమించి 
యుండు పరంజ్యోతి - పరమేశ్వరుడా? ఇతరుడా? అని సందేవాము. 


(ప్రశ్న : ద్యుశబ్దము ఆకాశవాచకముగదా ! 'ఆకాశమువె నుండు 
సూర్యుండే పరంజ్యోతియని చెప్పవలెను. అథవా “అంతఃపురు షే జ్యోతిః” 
అను 'వాక్యమువలన పురుషునిలోనుండు జఠరాగ్ని యైనను జోరతి 
యగును కాదా? 


ఉత్తరము : సర్వోత్కృష్టమగు పరంజ్యోతి - పరమేశ్వరుంజేను; 


“పాదో౭స్య విశ్వా భూతాని” ఇట్టి పరంజోర్థతి యొక్క నాల్లవభాగ 
ముగా (బాణులందరు చెప్పంబడుచున్న వారు. 


జో్యతిరధికరణము వ్ర 


సూర్యుండు కాని జఠరాగ్ని కాని పరిచ్చిన్నము లగుటచే దివఃపర 
మగు జ్యో్యతిస్సు కాజాలరు, 

సూర్యునిలో నుండు సదాశివుడు తన్మండలమునం దెట్టుండు 
ననగా ? పర్యంకమున నుండు రాజు - మేడపై నుండువాడని వ్యవవా 
రింపంబడినట్లు పరమళివుండును సూర్యాంత ర్యామి మై సనూర్యమండలము 
నందు వసించు వాడని [గహించునది. 

“దివఃపరః' అను పదమునకు “నర్వో త్తరమ్‌” అని చెప్పుటవలన 
సంనారమండ లము నతి కమించి యుండువాడను నర్థము ఆలుపంబడినది. 
“తిపాదూర్హ్వ ఉదై త్పురుషః” అను వాక్యమున చరణళబ్దము చెప్పంబడు 
టచే చరణచతుష్టయాత్మకుండగు పరమపూరుషుండు జోోతిఃళబ్దముతో 
(పతిపాదింపంబడు వాడని విశదమగునది. 

“పరంజ్య్యాతి రుపసంపద్య స్వేనరూ పేణాభినిష్పద్యతే” అను శుతి 
వాక్యమునందు గల పరంజ్యోతిఃపదము పర మేశ్వరునే తెలుపుచున్న యది. 
నునొవాక్కులు నూర్యచం[ద నక్మతాదులు నపరజ్యోతిస్సులగును. 
“త మేవ భాంత మనుభాతి సర్వమ్‌ తన్యభాసా సర్వమిదం విభాతి” అను 
వాక్యము సూర్య చం దాది సమస్తమును [వ కాశింపంజేయు వాడగుటచే 
సమన్తసాషియగుటను పర మెళ్వరుండు పరంజ్యోతి యగునని విశదపబిచు 
చున్నది. 

“గాయ।| తీవా ఇదం సర్వం భూతమ్‌” “గాయ్మతీమం[త మే ఈ 
సమస్త చరాచరము” అను వాక్యముచే గాయ తీమం తము సర్వాత్మ 
కముగా ప్రతిపాదింప(బడుచున్నది కావున నిద్ది గాయ్మత్మీపకరణ మగు 
చున్నది. “పాదో౬స్య విశ్వాభూతాని” అను వాక్యము - [పపంచము 
గాయతిలో ఏకాంశమని చెప్పుచున్న దను నాళంకకు దిగువ నూతము 
సమాధానము. = 

ఛందోజభిధానా న్నేతిచేన్న, 
తథా చేతోఒర్పణనిగదా తథాహి దర్శనమ్‌ ౧-౧-౨౬ 


“గాయత్రీ వా ఇదం సర్వం భూతమ్‌” అనువాక్యముచే గాయ| తి 


08 (శ్ర నీలకంఠ భామ్యము 


యన(బడు ఛందస్సు చెవ్పంబడుటచే పర మేశ్వరుండిట (పతిపాదింపంబడుచు 
లేడను నంశళము (గాహ్యముశకాదు, గాయత్రి ఛందస్సుమా(తము కావున 
సర్వభూ తాత్మకము కాజాలదు. గాయ తమం[తానుఘ్రానము వలి పరమే 
శ్వర ఛ్యానమును చేయవలెనని యీ సందర్భమున శెలువ(బడినది, 
గాయ త్రీమం[తము - ఆరు నథరములు గల పాదముతో నాల్లు చరణ 
ములు గలది యగునట్లు పర మేశ్వరు(డు చతుష్పాద్విభూతి గల వాడగును, 
సర్వాత్శక త్వ లక్షణముతో గాయత్రీ ప్రకరణము బాధింవంబడును గాన 
పరమేశ్వరుడే జ్యోతియగు వాడు. 

చేతోఒర్పణ మనగా? అనునంధానము, భావన, ధ్యానము అను 
పర్యాయపదములతో పరమేశ్వరుని ఛావించుటయగును, గాయ |త్రీవదమును 
గాణవృ త్తితో పరమేశ్వరపరముగా వ్యాఖభ్యానించవలెను, గాయనీ 
మంత్రమును ప్రస్తావించు సందర్భముతోడ నేక 'వాక్యత(జెందియుండుటచే 
తత్చూర్వసందర్భము నందుండు (శుతిలింగములు వర మేశ్వరుండే గాయ 
శబ్ద వివకితుండగునని విశదపటచునవి. 


సూ. భూతాది పాద వ్యపదేశోవప శ్తేశ్రై పవమ్‌, ౧-౧-౨౭ 

(పాణులు పృథివి శరీరము హృదయము అను నాల్లుపాదములు 
కలిగియుండుట గాయ్యతీ ఛందస్సునకు పొసగ(జాలదు కొవున పరమే 
శ్వరుడె చతుష్పొద్విభూతి గలవాడని (గహింపనగును. సూ తగతమగు 
చశారమువలన “పతావానన స్య" అను పురుషసూ కృనుం తంబు సర| బహ్మా 
వరమని నూచింపంబడినది. మరియు వాదయక మల ధ్యేయమగు వరమా 
కాశ మనంబడు స్వర్గము భావలింగాత్మకమెై పరమేశ్వర రాజధాని యన; 
బఅగుచున్నది. ఇట్టి స్వర్గలోక మునకు చ్వారపాలురు |పాణవాయువు 
మొదలగునవి. ఇవ్వాని (బహ్మపురుషులనుగా కీ రించుట యనునది 
పర మేశ్వరలింగముగావున గాయ త్రీపదము పర మేశ్వర వాచక మేయగునది. 


సూ. ఉపదెళభేదాన్నేతి చే న్నోభయస్మి న్నప్యవిరోధాత్‌ 
| ౧-౧-౨౮ 
(ప్రశ్న : “పాదోఒస్య విశ్వాభూతాని - (తిపాదస్యామృతం దివి” 


- 


ఇం|ద|పా ణాధికరణము 89 


అనుచో ద్యుశబ్దముయొక్క |పత్యభిజ్ఞానము (గుర్తు) వలన జోోతిర్వా 
క్యమునందును పరమేశ్వరుండు |పతిపాదింప(బడుట లేదని చెప్పవలెను. 
“ తిపాదస్యామృతం దివి “పరోదివో జ్యోతి అను సప్తమీ షష్టీ విభ 
కులవలన నగు నువదేశభేదముచే పరమేశ్వరుని (పత్యభిజ్ఞూనము సిద్ధించుట 
లేదు కావున గాయత్రీ ప్రకరణము పర మేశ్వరపరమగుట విరుద్దముకాదా? 


ఉత్తరము: చె రెండు వాక్యములందును పరమేశ్వర |పతిపాదన 
విషయమై విరోధ మేమియు గానరాదు. ఎట్లనగా? “చెట్టకొనయందు 
'జేగవటీ, _ చెట్టుకొన వెన జెగపడి అని వ్యవవారించుట యందు 
నుభయత వృతపరత్వమే బోధపడునట్టు |పస్తుత |పకరణమునందును 
శెండు చోటులలో దివః పరత్వమే |గావ్యామగునది. 

ఇత్యాది సందర్భముతో పురుషనూ క్రమున వర్ణింపబడిన వాడు 
పరమేశ్వరుడే యని యేర్ప్చడుచున్నయది. “పాదో౭.స్య విశ్వాభూ తాని” 
“సమ స్స |పాణులు పురుషునికి నొక భాగము" ఇట్లు పురుషసూక్తము 
నందును కలదు కావున నిఖిల|పపంచము తన యేకాంశమునరేకే ముగియు 
నట్టి, సకలభువనాతీత (వ దేశమునందు (వకాశించు పరంజ్యోతి పర మేశ్వ 
రుంజే యగును. 

పురుషసూక్తము విష్ణుపరమని చెప్పుటకు చూవ(బడిన నెనిమిది 
కారణములను ఖండించి పదునెనిమిది యోగ్య హేతువులతో శివపర 
మగునని నిర్ణయించిన యంశమును మహోపాధ్యాయ (శ్రీ) శివయోగి 
ముదిగొండ నాగలింగశా(స్త్రిగారి వై పవపథ ప్రతి పషేధమునందు సహృాద 
యులు గాననగును, 


ఇం[ద(,పాణాధికర ణము 


పూజనీయమగు సూర్యనుండలమునందు (పత్యతముగా నుపా 
సింపందగినవాడని నిర్రేశింప(బడిన పర మేశ్వరునికి నంతరధికరణమునందు 
విశ్వాత్మకత్వము నిరూపింపణడినది. కావున తదితరులు పర మేశ్వరుం 


40 (శ్రీ నీలకంఠ భామ్యము 


డంతర్యామిగా కలవారగుటచే ఛ్యానింపందగిన వారగుదురు. అన్యథా 
నుపాస్యులు కాజాలరని విశదపటిచునదీ యధికరణము. 


సూ. [ప్రాణ స్తథాఒనుగమాత్‌ థిజతజకొ 

కాషీతకోపనిషదమునందు విషయ వాక్యము. 

“పాణో౭న్ని (వజ్ఞాత్భా తంమామాయు రమృత మీత్యుపాన్వ” 
ఇం దవచనము. 


ఉపాసనా విషయముగా |పాణళబ్దముతో నిశ్చేశింవంబడు వాడు 
ఇందుండా ? పరమేశ్వరుడా ? అని సందేహాము. 


(పళ్న : “ప్రాణో౭న్మి (పజ్జాత్మా తంమామ్‌” అనుచో పాణ 
శబ్దమునకు నిందునితో సమానాధికరణ భావము పొడగట్టుచున్నయది. 
“మాముపాస్వ” అను వచనము ఇందు నుర్దేశించి యుపాననావిధి 
జెప్పుచున్నది. ఇం దునకు [బాణత్వము ష్ష్‌ వర్ణ ముద్వారా సక ల| పాణులను 
కాపాడుట కారణముగా సమర్థింప(బడునది. “ఇందో రాజా జగతో 
యఈ'శ” అను [శుతి వాక్యమువలన గొప్ప ఐళశ్వర్యముకలవాడని లి 
యుచున్నందున సకలోపాస్యుండగువాడు గచా ! 


ఉత్తరము: పరమేశ్వరుండు |ప్రాణశబ్దముతో నిట చెప్పంబడును. 
ఎందుకనగా ? ఆనందము, జరారాహిత్యము అమృత భావము, (పొజ్డ 
త్వము మున్నగు పరమేశ్వరుని యసాధారణ ధర్మములు (పొణశబ్దవా 
చ్యుని యందు అనుగమించునవి. “పఏష్మపాణ ఏవ (పజ్జా త్భా౬నందో౬ 
జరో౭౬మృతః” అను (శుతివాక్య మిందుకు [పమాణము., 

“ఇం దోరాజా” అను (శుతివాక్యమునందు గల ఇం|దశబ్దము త 
(పకరణవశమున పరమెళ్వరవాచకమని బోధవడుచున్న యది. “ఇం[దస్యా 
తానం దళధా చరంతమ్‌” ఇత్యాది పూ ర్వాపరమం[తములు - పర మేశ్వ 


రుడు ఇం(దాంతర్యామి యని 'తెలుపుచున్నందున నిద్ది పర మేళ్వర (పక 
రణమే యగును, 


ఇం[ద|పాణాధికరణము 41] 

సూ. నవ క్తురాత్మోపదేశా దితిచే 

దధ్యాత్మసంబంధభూమా హ్యాస్మిన్‌. ౧-౧-౩౦ 

ప్రశ్న: ఇట నుపాన్యుడు వర మేశ్వరుండుకాడు. ఎట్లనగా? 
ఉపక్రమమున “మామేవ విజానీహి  తిశీకాణం త్వాష్ట్ర? మవానమ్‌” 
“మూడు శిరస్సులు గల వృ(తానురుని సంహరించిన నన్నేకనుగొనుము” 
ఇత్యాది వాక్యముతొ తాను జీవుడనను పరిజ్ఞానముగల ఇం|దు(డు తన 
నుపాసింవవలనినదిగా నుపదేశించినందున నుపసంవోరంబు నిం[దపరముగా 
నన్వయింపవ లెను, 


ఉత్తరము : ఉపక్రమము మొదలుకొని యూ (పకరణమునందు 
పర మెశ్వరలతణము లధికముగా చెప్పంబడినవి. ఎట్టనగా * “యం త్వం 
మనుష్యూయ హితతమం మన్యసే “మనుమ్యిపలడితుండగు |వతిజీవునకు 
మిక్కిలి హితకరమగు నుపాసన యెట్టిది” అని హితత మో పాననమును 
గురించి [పారంభించుట పరమేశ్వరు నుద్దేశించి యగును. మోతసాధన 
మగు పరమేశ్వరోపాసనమే హితతమమగునదిక దా! ఏత|త్సకరణ మధ్య 
మున - “ఏవ ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లో కేభ్య ఉన్ని 
నీషతే, పషపవాసాధుకర్మ కారయతి తం యమురో 'నినిషత స జీవాత్మ 
నీ లోక ములనుండి యయూార్ద లోక ములకు గాంపోవ(దలచునో అట్టి జీవు 
నితో మంచివనిచేయించువాడు మరియు నధోలోకములను పొందింవందగిన 
జీవునితో చెడువని చేయించువాడును పరమాత్మయే” ఇట్లు శుభాళుభ 
కర్మ కారయితృత్వము వినంబడుచున్న యది. మరియు “తద్యథా రథస్యా 
"రేషు నేమి రర్పితా నాథా వరా అర్పితా పవమేవె తా భూతమా తాః 
(పజ్జూమా[ తా స్వర్పితాః (పజ్షామా[ తాః (పాళ౬ర్పితాః” “రథచ[కము. 
దగు ఆకుల వె కమ్ములుంచబడును. ఆకులు నాధివలెనుండు వలయా కా 
రమునందు నెలకొలువంబడును. ణకు పంచభూతములు ఇం|దియములును 
జీవాత్మలయం డాధారపడియుండును. జీవాత్మలు - (పాణకశబ్ద నిర్జిమ్టుండగు 
పరమాత్మయందు వి శాంతి(జెందువారు” ఇవ్విధము చేతనాచేతన నమ్మి 


42 (శ్రీ నీలకంఠ భామ్యము 


[(శమగు నకల పపంచమున కాధారమగుటయు గానంబడుచున్నయది, 
ఇదియు సర మెళశ్వరధర్మం బెను. కావున నిట పర మేశ్వరధర్మ బాహుళ్య 
ముండుటం జేసి యుపాస్యుండు ఇం[దుడగుట లేదు. 

'దేవేందుడు ఒకానొక జీవాత్మ యగుటచే నుపాసింపందగినవాడు 
కాడుగదా! ఐనను తన నుపాసింపవలసినదిగా యెట్లువదేశించు నను 
ఆశంకకు సమాధానము దిగువ సూత్రము. 


సూ శాస్త్రదృష్ట్యా తూపదేశో వామదేవవత్‌. ౧-౧-౩౧ 


“అనేన జీ వేనాఒత్మనా౬ను[పవిళ్య నామరూప వ్యాకర వాణి” 
“జీవాత్మ ద్వారా [పవంచమును [పవేశించి నామరూపముల నేర్పణచు 
వాడను” అను వాక్యమువలన జీవగత నామరూపకరణము తనవరకు 
నవధిగలదని భావింపందగినదగుట చే పర మేశ్వరుండు శబ్దములన్ని టితో 
చెప్పంబడువాడని తెలియుచున్నది. ఇంట నిందుండు తా శరీరముగా 
కలవాడగు పర మేళ్వరుని స్వశబ్ద వాచ్యుని గా నుపాన్యునిగా నువ దేళించెను, 
కావున నిం దళబ్దముతో వర మేశ్వరుని శా స్త్రదృష్టితో బోధించుట యని 
(గహింపవలెను, 

శా స్త్రదృష్టి యనగా _ శాస్త్రము మూలముగా గల దృష్టి; పర 
మేశ్వరుడు సర్వాత్మకుండు అని వక్కాణించు శాన్రుము నవలంబించి తన 
యంతర్యామియగు పరమేశ్వరు ననుసంధించు భావన యనంబజగుచున్న 
యది. ఇవ్విషయమై చామచేవుని దృష్టాంతమును గాననగును, 

పూర్వము వామదేవుండను బుషి - స్వాంతర్యామి పర మేళ్వరు, 
డను భావనతో “అహం మను రభవం నూర్యళ్చ” “నేను మనువును 
నూర్యుడనై తిని”. 

ఇట్లు మను నూర్యాది [పపంచ మంతయు తానుగా నిర్చేశించి 
నట్లు ఇం|దు(డును (పతర్షనుండనువానికి నుపదేశించిన వాడు. 


ఇంతియ గాక మరియొకవిధముగా నివ్విషయమును [గహింప 
నగును, 


ఇం ద(పాణాధికర ణము 48 


వేదాంతములను తెలుసుకొనుటవలన నేర్చడునట్టి శివజీన సామ 
రస్య భావనతో, మరియు భక్త మా హేశ్వర [(పనాద (పాణలింగ కరణ 
ఐక్యములనంబడు ఆరు భూమికలలో గావింవంబడు కివోపాసననతోడను 
త్వక్‌ చతుః [శోత జిహ్వా (ఘాణములు మొదలగు నింద్రియములందు 
నవ్వాని | పేరేపించువాడుగా నుండునని థావింపంబడు ఈ 
సాహిత్యముతోడను శివభావమును పొందినవాడును మనుప్యాదిదవా 
సంబంధముగా నేర్చడిన యహంకార సంకోచమును పోగొట్టుకొనిన 
వాడును విశ్వాకారమును బొందియుండు పరఠరాహంభావము కలవాడు 
నగు వామదేవుడు తాను సర్వగతుండనని తెలుసుకొనినవాడగుటచే 
మను సూర్యాది (పపం చభావమును వెల్లడించినవాడు. ఇట్లు ఇందు! 
డును సర్వాత్మభావనతో |వతర్ణనున కుపదేశము నొనర్చినవాడని 
తెలియునది. 

“పాణో౬స్మి (వజ్ఞాత్మా” అనుచో పాణశబ్దముతో పర మేశ్వ 
రుండు చెప్పంబడుచున్న వాడు. పర బహ్మము - ఆనందనస్వరూపమగుటం 
జేసి చరాచరము నంతయు నుజ్జీవింప జేయునది. “పాణ ఏవ |పజ్ఞాత్మా 
22నందో౭ జరో 2.మృతః” “|పాణమే (వజ్జాత్మ యనియు ఆనంద 
మనియు జరామరణములు లేనిదనియు పర్కొనంబడును' అను [శుతి 


వాక్య మిందుకు (పమాణము. మరియు “అహాం (బహ్మా౭స్మి" “చూ 
ముపాస్వ” ఇట్లు [బవహ్మోత్మభావనతోడ నువచెశించుట సరిపడుచున్నయది. 
ఇవ్విధ మే శ్రీకృష్ణుడు మొదలగువారు అర్జునుండు మున్నగు వారికి 
“మన్మనా భవ మద్భకో మ ద్యాజీ మాం నమస్కురు” “సర్వధర్మాన్‌ 
పరిత్యజ్య మామేకం శరణం [వజ “అపాం సర్వస్య (ప్రభవః మత్తః సర్వం 
(పవర్శళ” (బవ్మోత్మభావనా దార్హ్యవళశమున న్వశబ్ద నిన్టళముతో గీతల 
నువ దేశించినవారని [గహింపవలెను. 


సూ, బీవముఖ్య (పాణలింగా న్నేతి చెన్న ఉపాసొ 
తై విధ్యా దాశితత్వా దిహా తద్యోగాత్‌. తత కః 
(ప్రశ్న: జ్ఞానాత్శకమగు ద్రహ్మోోపాసనతో (బహ్మ భావమును 


44 శ నీలకంఠ భాష్యము 


పొందినవాడును జీవభావము తొలగినవాడును |బహ్మన్వరూపమునందు 
గల నిష్టతో తానుపాన్యుడగుటను సర్వాత్మభావము కలిగియుండుట 
నుపదేశించుట యుక్తం బేను. కాని యిట “త్రిశీరాణం త్వాష్ట్ర మహా 
నమ్‌ “యావదధ్యస్నిన్‌ శరీ"రే [పాణో వనతి తావదాయుః” “ తిశిరస్కు 
డైన వృ తాసురుని( జంపితిని” “ఈ శరీరమున (పాణవాయువుండునంత 
వరకు జీవిత మనంబడును” ఇత్యాది సందర్భమున జీవలింగము ముఖ్య 
|పాణలత్షణంబు కన(బడుచున్నయవి కావున పె రీతిగా ఇం|దు(డు |ప్రతర్ణ 
నున కుపరేశించుట యు క్తముకాదుగదా ! 


ఉత్తరము : |బిహోోపాసనము మూడు విధములగుట కారణ 
ముగా జీవ పాణశబ్దములతో పరమేశ్వరుడు చెప్పంబడుట సముచిత 
మెనది. ఇంట పరమేశ్వరుని నిజరూపము నుపాసించుట మొదటి విధ 
మగును. కర్మఫలభో క్రయగు జీవునిద్వారా పరమాత్మ నారాధించుట 
"రండవవిధ మగును. (పకృతిద్వారా పరాత్సరుని పూజించుట మూడవ 
విధమగును. ఇట్టి [తివిధో పాసనములలో [పథమమున తానే యుపా 
సింపంబడుటయు ద్వితీయమున తృతీయమందును జీవపకృతులచే నాశ 
యింపంబడి పూజింపంబడుటయు గమనింప6 దగినవి, 

ఐతె పరమేశ్వరుని ఉమాసహాయ త్వాది లక్షణ విశిష్టమగు నిజ 
రూపమును భావించుట శీఘముగా మోజావహమగునది. తదితరము 
లైన యుపాసనలు రెండు నాలస్యముగా ముక్తి హేతువులగునట్టివి. 
కావున నిం[చు6 డిచట వర మెశ్వరు. డంతర్యామిగా కలవాడనను భావన 
వలన నుపాస్యుం డగుచున్న వాడు. 


ఇయ్యది ప్రథమాధ్యాయగత (ప్రథమపాదము 


(శ్రీ పార్వతీరాజరా జేశ్వరాభ్యాన్నమ। 


శ్రీ నీలకంఠ భగవత్పాదరృత 


శారీరక బ్రహ్మషిమాంసా సూత్రభాష్యము 
[| ఆంధీకరణము ] 
[(వభమాధద్యాయగత ద్దుళీయవబొదము 


అస అత్తి 
సర్వత్ర, (పసిద్ధాధికర ణము 
పర బహ్మమును బోధించు వేదాంత వాక్యము లనంతములగుటచే 
(ప్రతివాక్యమును విచారింప వలనుకాదు. కావున సందిగ్గములగు కొొన్ని 
వాక్యము లను విచారించిన యెడల త|దీతిగా తాద్భశళ వాకరము లన్నిటి 
యర్థము నిర్ణయింపంబడునని భావించి కొన్ని వాక్యములు తాత్పర్య 
లింగ నమన్వయముతో |బవ్మాబోధకము లగునని సూ(తములందు 
సనూచింపంబడినది. అటి వాక్యములలో (బహ్మాలతణములను స్పష్టపఅచు 
6౬ ర్తి 
నట్టి కొన్నిటిని [పథమపాదమునందు విచారింపనై నది. 
అతి స్పష్టములుకాని కొన్ని వాక్యములను ద్వితీయపాదమున 
లు 
విచారించు వారము. 
సూ. సర్వత్ర ప్రసిర్దోపదెశాత్‌. ॥[౧-౨-౧|| 
(తి 
“మనోమయ; [పాణశరీరో భారూపః సత్యసంకల్ప ఆకాశాళ్మా 
సర్వక ర్మా సర్వకామః” ఛాందోగ్యము. 
నునోమయత్వము మొదలగు ధర్మములు కల పురుషుండు పర 
'మేశ్వరు(డా ? జీవుడా? అని సంళయము. 


(ప్రశ్న: జీవాత్మ - మనోమయాది వాక్యమునకు సమీపవ_ర్తియగు 
వాడు. ఎట్లనగా ? “అథ ఖలు [కతుమయః పురుషో, యథా కతు రస్మిన్‌ 
లోక పురుషో భవతి తథేతః (పేత్య భవతి, స్మకతుంకుర్వీత” “ఈలోకము 
నందు పురుషుండు గావించు సుకృతము ననుసరించి మరణానంతరము 


46 (శ్రీ నీలకంఠ భాష్యము. 


సరలోకములందు ఫలము ననుభవించును. కావున నిత్యనై మి త్తికాది 
సుకృతముల నవశ్య మాచరింపవలెను.". 

ఇట కర్శవశమున నివాపరలోకములందు సంచరించు జీవాత్మ 
(పశంసింపంబడినవాడు. ఇందువలననే జీవుడు మనోమయశ్వాది ధర్మ 
ములు గలవాడగును. మనోమయత్వము [పాణళరిరత్వము మొదలగు 
లక్షణములు - సంసారియగు జీవునివేకాని పర మేశ్వరునివి కావు. 

సతి _ యథార్థమునందు అసంకల్పః - సంకల్పము లేనివాడను 
నర్భముతో _సత్యసంకల్పత్వమును జీవునకు సమర్థింపవచ్చును. కావున 
సర్వథా మనోమయతశ్వాది ధర్మములు కలవాడు జీవాత్మ యేకాని పర 
మాత్మ కాజాలడు. 


ఉత్తరము : పరమేశ్వరుడే మనోమయత్వాాది ధర్మములు గలిగి 
యుండువాడు. ఎందుకనగా ? ఛాందోగ్య [పారంభమునందు “సర్వం 
ఖల్విదం |బహ్మా తజ్జలానితి శాంత ఉపాసిత” అను వాక్యము పరబహ్మ. 
యగు పరమేశ్వరుడే సర్వకారణముగా నుపాసింపం దగినవాడని యుప 
'దేశించుచున్నయది. 

(శుత్యర్థము - సృష్టి స్థితి లయములు (బహ్మ్నాధినము లగునవి, 
చిదచిన్మయ మగు జగమంతయు [బహ్మోత్మకమని శమదమాది సంప శి 
గలవాడై. భాపింపవలిను. సము దమున జనించి లయించు నురుగు 
బుద్భుదములున్ను సము దమయములుగా కనండునట్లు శక్తివిళిష్టు డైన 
శివునివలన నేర్పడు సృష్టి స్థితి లయాదులు శివమయములగునని భావింప 
దగినవి. కావున శివేతరమగు వస్తు వెద్దియు (గావ్యాము కాకున్న యది, 

మరియు నధర్వశిరమునందు “అవా మేకః (పథమ మాసం వర్తామి 
చ భవిష్యామి చ నాన్యః కళ్ళి నత్తా వ్యతిరిక్తం” “సృష్టికి ముందున్న 
వాడను (పస్తుత ముండువాడను ఇకము౦దుండగలిగిన వాడనగు నన్ను 
ఆ[శయింపక' నెవండు నుండంజాలడు” ఇట్లు పర మేశ్వరుండు నక్కాణిం చిన 
వాడు. తరువాత “బహ్మావాం” ఇత్యాది వాక్యముతో తన విశ్వరూప 
తను చాటినవాడు. “సో౭ం౦తరా దంతరం |పావిశత్‌” “వర మేశ్వరుండు 


సర్వత్ర, (వసిద్ధాధికరణము 47 


సర్వాంతరమగు జీవునికంచు నంతరమును అనంగా లోన బ'వేశించిన 
వాడు”. ఇట్టి అనుప్రవేశము పరమేశ్వరుని విశ్వరూపత్వమునకు తార్మా. 
ణముగా పేర్కొనంబడుచున్నయది. 
కానన శివుని విడిచియుండు సృష్టి స్థితిలయాదులు లేని జగము- 
శివేతరము కానిదని విశదమెనది. 
గాలి వీచుటవలన మై వైన సంచలనము కలుగుటచే తరంగములు, 
నురుగు, బుద్భుదములు అనునవి సమ్ముదమున 'కేర్పడునట్లు శివేచ్చవలన 
సంచలనము( బొందు శ_క్తియొక్క పరిణామము సర్వ[పవంచము కావున 
“బహ్మాము [పపంచాత్మకము” అనుటవలన (బహ్ముమున శెట్టి హోనియు 
గానరాదు., 
శ్లో. శక్తయో౬ఒ స్య జగత్కృత్స్నం - శక్రిమాంస్తు మహేశ్వరః 
శక్తిస్తు శ క్రిమదూపాత్‌ _ వ్యతిరేకం న గచ్చతి॥ 
తాదాత్మ్య మనయో ర్నిత్యం _- వహ్నిదాహికయోరివ 
శ్రి శక్రిమతో ర్యస్మా _ దభేదః సర్వదా స్థితః॥ 
అత _స్తద్దర్మధర్శ్మిత్వాత్‌ - పరాశ క్తిః పరాత్మనః 
'హ్నే ర్లాబాకా శక్తి _ ర్వ్యతిరి కా విభావ్యతే॥ 
అభియుక్త సూ క్రి, 
శక్తి విశిష్టుడగు మహాశ్వరుని శక్తుల పరిణామము సమస్త 
[పవంచము. కావుననే శ క్రి - శివుని స్వరూపమును విడిచియుండునది కాదు. 
అగ్నికి జ్వాలకునువలె శక్తి శివులకు తాదాత్మ్య ముండుటం జేసి యభేద 
మొప్పారుచున్నయది. వరాళ క్తి ధర్మముగా కలవాడగుటచే వర మేశ్వ 
రుడు శక్తిని విడిచియుుడువాడు కాడు. అగ్ని-దహనళ క్తిని విడనాడి 
యుండునది కాదుగచా ! 


శివమహోపురాణములోని వాయుసంహిత యందు 
శ క్యాది చ పృథివ్యంతం _ శివత_త్త్వ సముద్భవం 
తేనై కేన తు తద్వాా స్తం - మృదా కుంభాదికం యథా॥ 


48 (శ్రీ నీలకంఠఖామ్య ము 


పరాఒస్య వివిధా శక్తిః వ (ప్రబోధానందరూపిణేీ 

ఏకానేక స్వరూపేణ _ భాతి భానోరివ (ప్రభా॥ 

శక్తి మొదలుకొని భూమివరకుగల |పవంచమంతయు శివత_త్త్యముం 
నుండి యావిర్భావము( జెందునది కావున మన్ను- కుండలు మున్నగు 
వాని వ్యాపించునట్లు శివుడు [పపంచమంతట నిండియుండువాడు . 
జ్ఞానానంద స్వరూపిణియగు పర మేశ్వరునిశ_క్తి - సూర్య (ప కాశమువ లె 
ఏకముగా ననేకముగాను [వకాళించునది యగును. 

వాస్తవముగా శక్తి యొకటియే; ఐనను తెలునుకొనుట, కోరుట, 
చేయుట, పుట్టించుట, కాపాడుట, గిట్టించుట, మజుగుంబఅచుట, అను 
(గ్రహించుట యను ధర్మములతో ననేకరూపములను పొందునదని 
సారాంశము. 

“పరా౭ స్య శకి ర్వివిధై వ శూయతే స్వాభావికీ జ్ఞానబల 
[కియాచ' “పకొ రృుదో న ద్వితీయాయ తస్థు ర్య ఇమాక౯ా లోకా నీశత 
ఈశనీథి ర్హననీఖిః పరమళ క్రిభిః” ఇత్యాది వాక్యములు - పర మేళ్వరుని 
శక్తి సహాజమైనదనియు ఆనందమనియు సృష్టి స్టితలయాది భేదములం 
జెందునదనియును వ క్కాణించుచున్నవి. 


ఇంతి యేగాక 

(శుతి సృతీతివోసపురాణముల యొక్కయు అభియు క్తనూక్ష్తుల 
యొక్కయు (పామాణ్యమువలన తెలియున దేమనగా ? చిదచి.తృపంచ 
మంతయు మహోవిభూతియనందగును. ఇట్టి విభూతి సచ్చి దానందములం 
జెందిన గొప్ప నత్త (ఉనికి) యగును. ఇయ్యది దేశ కాలాదిపరిచ్చేదము 
లేనిదై. స్వభావసిద్దమగు పరమశ క్రి యన(బడును. ఇద్ద యే పర మేశ్వరునకు 
స్వరూపము గుణము నగునది. ఇట్టి పరమళ క్రి లేనిది సర్వజ్ఞ త్వము నర్వ 
కక్తిమత్త్వ్వము సర్వకారణత్వము సర్వని యామకత్వము నర్వొపాన్య 
త్వము సర్వ్వాను[గాహకత్వము సర్వపురుమోర్థ్మపదత్వము నర్వగతత్వము 
మొదలగు ధర్మములు పర|బవ్మామునకు సంభవించునవి కావు. 


సర్వ త్ర (సీ ర్థాధీకరణము 49 


మరియు భగవానుడు - మహాళ్వర శివ మహాదేవ రు దాది్రోన్ట 
నామధేయములతో నిర్వచింపంబడుటయు పొనగనట్టిది. చిదచిత్రపంచము 
పరమేశ్వరుని శరీరమగుటంజేసి శరీర విశిష్ట బహ్మము శబ్బములన్ని టితో 
నిర్వచింపంబడునట్టిది. “నీలోత్సలమ్‌” అనుచో నీలశబ్దము నలుపురంగునే 
గాక కలువనుగూడ 'తెలుపునట్లు |ప్రపంచళబ్దము (ప్రపంచమునేగాక (బ్రహ్మా 
మునుగూడ బోధించునది. కావుననే “సర్వో వై రుదః” ఇత్యాది వాక్య 
ములు [బవ్నాము నర్వళబ్ద వాచ్యంబనియు “సర్వం ఖల్విదం (బవ్మూ”” అను 
వాక్యము సర్వచిదచి[ త్పపంచము శరీరముగాగల యట్టిది |బహ్మంబనియు 
విశదీకరించినవి. ఇట్టు |పవంచము |బవ్మాస్వరూపమగుటచే చ్వేషాస్పదము 
కానందున శాంతుడై (బ్రహ్మము నుపాసింపవ లెనని విదిత మైనది. 


ఇవ్విషయము నే సమర్థించు పురాణళ్లోకములను గాననగును, 
విగ్రహం. దేవదేవస్య - జగదేతచ్చరాచరమ్‌ । 
ఎతమర్థం న జానంతి _ పశవః పాశగౌరవాత్‌ ॥ 
విద్యేతి చేతనాం (ప్రాహు ౬ _స్తథాఒవిద్యామచేతనామ్‌ | 
విద్యావిద్యాత్మకం సర్వం - విళ్వం విశ్వగురోర్విభో 8 il 
రూపమేవ న సందేహో . విశ్వం తసన్యవశేయతః ॥ 
వృకస్య మూలనేకేన _ శాథాః పుష్యంతివై యథా | 
శివస్య పూజయా తద్యత్‌ _ పుష్యత్యస్య వపుర్ణగత్‌ ॥ 
చరాచర [ప్రపంచము శివళరీరంబని పళుతుల్యులై న జీవాత్మలు - 
సంసారపాళ ఛారముచే |కుంగినవారగుటచే తెలియకున్న వారు, చేతనా 
చెతనాత్మక జగము విద్యావిద్యాత్శకమై విశ్వనియామకుని స్వరూప మను 
టలళలో సందియము లేదు. చెట్టు మొదట పోయంబడు నీరు కొమ్మలు మొద 
లగు వృతమునంతయు పోపించునట్టు శివారాధనముతో జగమంతయు 
సంతసించునది. 
కావున నిట నుషక్రమమున నుపాన్యముగా నిరూపింపంబడిన 
(బ్రహ్మమే మనోమయత్వాది ధర్మములు కలిగియుండునది, నంసారిజీవునకు 
4 


(నర్వత్ర, (వనీ ధ్రాధికరణము 49 


మరియు భగవానుడు - మహేశ్వర శివ మవోదేవ రు|దాది(ోవ్ష 
నామధేయములతో నిర్వచింపంబడుటయు పొనగనట్టిది. చిదచిత్రపంచము 
ఫర మేశ్వరుని శరీరమగుటం జేసి శరీర విశిష్ట బహ్మము శబ్దములన్ని టితో 
లిర్వచింపంబడునట్టిది. “నీతోత్సలమ్‌” అనుచో నీలశబ్దము నలుపురంగునే 
గాక కోలువనుగూడ శతెలుపునట్లు |పపంచశబ్దము |పపంచమునేగాక (బవ్మా 
మునుగూడ బోధించునది. కావుననే “*నర్వోవై రుదఃొ ఇత్యాది వాక్య 
ఘులు |[బవ్మాము సర్వళబ్ద వాచ్యంబనియు “సర్వం ఖల్విదం బవ” అను 
బాక్యము సర్వ చిదచి[తృపంచము శరీరముగాగల యట్టిది [బహ్మాంబనియు 
ఇళదికరించినవి. ఇట్టు [ప్రపంచము (బవ్మాస్వరూపమగుటబే ద్వేపాస్సడము 
శానందున శాంతుడై (బ్రహ్మము నుపాసింపవలెనని విదిత మైనది. 


ఇవిషయమునే సమర్టించు పురాణళ్లోకములను గాననగును. 
విగహం దేవదేవస్య. - జగదేతచ్చరాచరమ్‌ । 
ఎతమర్ధం న జానంతి _ పశవః పాళగొరవాత్‌ ॥ 
విద్యేతి చేతనాం ప్రాహు ౬ _స్తథాఒవిద్యామచేతనామ్‌ | 
విద్యావిద్యాత్మకం సర్వం - విశ్వం విశ్వగురోర్విభో 8 || 
రూపమేవ న సందేహో _ విశ్వం తస్యవశేయతః ॥ 
వృకస్య మూలనేకేన _ శాథాః పుష్యంతివై యథా । 
శివస్య పూజయా తద్వతీ _ పుష్యత్యస్య వపుర్ణగతి I 
చరాచర (పపంచము శివళరీరంబని పళుతుల్యులై న జీవాత్మలు - 
సంసారపాళ భారముచే [కుంగినవారగుటచే శెలియకున్న'వారు. చేతనా 
య. జగము విద్యావిద్యాత్మకమై విశ్వనియామకుని స్వరూప మను 
టళో సందియము లేదు. చెట్టు మొదట పోయ బడు నీరు కొమ్మలు మొద 
లగు వృతమునంతయు పోషించునట్లు శివా రాధనముతో జగమంతయు 
సంతసించునది. 
కావున నిట నుష్మక్రమమున నుపాస్యముగా నిరూపింప6బడీన 
భ్రహ్మ మే మనోమయ శ్వాది ధర్మములు కలిగియుండునది. సంసారిజీవునకు 


క (శ్రీ నీలకంఠ భాష్యము 


ఇట్టిది పొనగకుండుట (వేపి [బవ్మాలక్షణమే బాగుగా (ప్రతిపాదింపంబడినదని 
సారాంళము, 

మనోమయత్వమన(గా ? నిరతిళయమైన ఆనందము ననుభవించుటకు 
వలయు పరిపూర్ణమనస్సు కలిగియుండుట యగును. [పాణమయత్వ 
మనంగా ? జీవుల నందరిని నియమించు సామర్థ్యము కలిగియుండుట 
యగుకు, 

ప్రశ్న: (పారంథమున చెప్పంబడిన (బవ్మామే మనోమయశజ్యాది 
ధర్మములు కలదియని చెప్పు నెడ-నవాంతరమందు చూపంబడిన జీవపసం 
గము వ్యర్థ మగునుగదా ర 

ఖు 

ఉత్తరము : 

సూ, “వివక్షిత గుజణోపప శ్తేళశ్ళ” ౧-౨-౨ 

ఇంట సత్యసంక ల్పత్వము సత్య కామత్వము మొదలగు గుణములు 
చెప్పంబడినందున (బ్రవ్మామునకే పొసగునట్టివి. జీవాత్శ్మర'శేనో బ్రహ్మో 
పాసకు(డుగా నిర్రారింపంబడు వాడు, ఎందుకన(గా ? ఉపాస్యమునకు 
నుపాసకుని యవసరము అని వార్యంటై నది. 
సత్యసంకల్పత్వము :;._ వ్యర్థములు కానట్టి సంకల్పములు కరిగియుండుతటు 

యగును. 


సర్వకర్మత్వము :- (ప్రపంచము క ర్హవ్యముగా కలిగియుండుటయగును. 


సత్యకామత్వము :_ చేతనుల కోరికలను నిర్వహించు బాధ్యతయగును. 
అథ వా సర్వకల్పములయందు జీవుళకు వలయు 

భోగ్యముల నన్నిటి శేర్చరచుటయని శెవ్పవచ్చును. 

(వ్రవంచమును వ్యాపించియు (స్రపంచగతములై న నిందియ విషయ 


ముల సంబంధము లేకుండుట మున్నగు లక్షణములు (బవ్మ్నామునం బే 
యుపవన్నమ. లగునవి. 


అనువప త్త్య్యధికరణము 51 
అనుపవ త్త్యధికరణము 


సర్వసాధఛారణముగా జీవునకు నుపాన్యత్వము లేదనియు నుపానక 
భావము కలదనియు పూర్వాధికరణమునందు నిరూపింవంబడినది మరియు 
సకల జీవోపొాదానమగు నారాయణు(డును విశ్వాతీత పర|బవ్మాము నుపా 
సించువాడుకాని ముముకూపాస్యు(డు కాజాలండని చెప్పున దీ యధి 
కరణము, 


నూ. “అనుపపతే సు న కారీరకి ౧-౨-౭ 


a ఇలాటి 
ఇంట విషయ వాక్యము మహోోపనివదము నందలిది. 
పతిం పళ్వస్యా త్మేశ్వరం ఇాళ్వతం రివ మచ్యుతమ్‌, శారాయణం 
మహో జే యమ్‌” 


విశ్వుపతిత్వము మొదలగు లక్షణములు కలిగిన నా రాయణశళబ్ద 
వాచ్యు.డ్రై న మూ ర్యాళ్మ అ సరమాత్మయా ? మంిియొకండా ? అని 
సందేహము. 


(పశ్న : “నవా స్రశీర్ణ ౦ దేవం” మొదబుకోని సవా(స్రశీర్ణ త్వాది 
లక్షణములు గల వాడు మూర్త్యాత్మయగు నారాయణుడే యని యభ్య 
సింపంబడినది. _ఎట్టన(ణా? “నముదేఒంతం పిశ్వశంభువమ్‌” అనుచో 
సము[ద శా యిత్వము మొదలగు నాగాయణలతణన:లు, అచ్యుతహార్యాది 
పర్యాయ వాచక శబ్దంబులు నుండుట (చేసి మూ ర్యాత్ళయగు నారాయ 
ణుండే విశ్వవకిత్వాదిలింగములు కలవాడని చెప్పనగును కాదా? 


ఉత్తరము : నారాయణుని యంత రాత్మయగు పర మేళ్వరుంజే 
విశ్వపతి త్వాది లక్షణములు గలవాడు. కాప్పన ళివేకరుండగు నారాయ 
అునియందయ్యవి యుపపన్న ములు శాకుండును. “పశూనాం పతయే” 
“వ్భజాణాం పతయే” “జగతాం పత య్‌” ఇత్యాది వాక్యములు పర మేశ్వ 
రునియంటదే నిఖలలోకాధిపత్యము గలదని యభ్యనించుచున్న యవి. 66 గ్రద్దోట్టాం 


ర్‌ి (శ్ర నీలకంఠ భామ్యము 


రుదోన ద్వితీయాయ తన్గు ర్య ఇమాన్‌ a నీశత ఈకళనీభిః” అను 
వాక్యం బును శివేతరులకు జగన్నాథత్యమును నిౌఎధించినది. “విశ్వాధికో 
రుద్రః” అను (శుతియు శంకరునకే విశ్వాతీతత్వమును సమర్థించుట జేసి 
విశ్వపతిళ్వాది లతణములు గలవాడును నారాయణాంత ర్యామియు 
పర మేళ్వరుండే యగుననుట సమంజసమగుచున్న యది, 


ప్రశ్న : “అగ్ని రె § దేవానా మవమో విష్ణుః పరమః అను 
(శుతివలన నారాయణుడు సర్వదేవతా శేస్టుండని తెలియుచున్నది కాదా! 

ఉత్తరము : “యజ్ఞోవవీకం పరమం సనిత్రమ్‌” అనునట్లు “తస్మా 
దానం పరమం వదంతి” అనునట్టును _వై (శ్రుతి వాక్యము అర్థ వాదమగు 
నట్టిది. అథవా వై వాక్యమును ప్రమాణముగా భావించి (గ్రహింపంబడు 
పరత్వము - |బవ్మోది దేనతలకం'ు పరుండను నర్ధమున నుపయు క్తంబగునది, 
కాని శివునికన్న నధికుండను నర్భమున కాజాలదు, “తత్సరా త్పరతో 
(బ్రహ్మీ - తత్సరా త్పరతో హరిః, తత్పరా త్పరతో హీ” అను (శులి( 
బట్టియు వారికిగల పరత్వము ఆేతిక మైనదని 'తెలియునది. విష్ణుళబ్దము- 
“వినాడాపకిణా, మ్టాతిజ=గచ్చతీతి విష్ణుః అను వ్యుత్చత్తి ననుసరించి 
నారాయణుని బోధించును. “విష్ణు వ్యాప్తా” అను ధాతువు ననుసరించి 
వ్యాపించు వాడు నను నర్గ్భమున “నర్యెదేవాః నం విశంతీతి విష్ణుః” “తస్మా 
తృర్వగతః శివో ఇత్యాది కుతులంబట్టియు శి వాభిధోనమగుచున్న యది, 

(ప్రశ్న : పరమేళ్వరు6డు నా రాయణాంత ర్యామియనుట యుక్తము 
కాదు. ఎందుకనగా * “నారాయణ పరంబ్రహ్మ” అనుచో నారాయ 
ణుండు పరబవహ్మంబని చెప్పి “పద్మకోళ పతీ కాశం” ఇత్యాది'వాక్యమున 
జీవుని వృాదయపుండరీకమును చేర్కొనియు “తన్యమ ధ్యే వహ్ని కిఖా” 
ఇత్యాదీని జీవుని స్వరూపమును నిరూపించి “తస్యాః భిళాయా మభ్య జై 
పరమాళ్మా వ్యవస్థితః” పరమాత్మయనియు జీవాంత ర్యామియనియు 
చెప్పినందున నారాయణుడు ఉపాను (డని తెలియుచున్న యది. మరియు 
“న| బవహ్మో స శివః” అనుచో (బవ్మా?ివాదులు నారాయణుని విథూతిళో 


అనుపవ త్త్యధికరణము 58 


చేరినవారనియు విశదమగుట(శేనీ విశ్వపతియు జీవాంతర్యామియు ఉపా 
స్యుండును నారాయణుంజే యని చెప్పవలెను కాని శివుడు నారాయణాం 
తర్యామియగుట చె పహారిపరుండనియు వారిచే నుపాసింవంబడు వాడనియు 
చెప్పుట సమంజనంబగునా + 


ఉత్తరము : 
సూ, “కర్మక ర్భృవ్యపదేశాచ్చ” ౧-౨2౪ 


మహో వనిష దమునందు పర మేళశ్వరుండు ధ్యానింపందగిన వాడగుటచే 
కర్మయనియు నారాయణుడు ఛ్యానించు వాడగుటచే క రయనియు 
నిరూపింపంబడినది. “పద్మకోళ (గ్రతీకాళం” అనుచో |పస్తుత నారాయణు 
నిదే వాదయము పద్మకోళమువలె (ప్రకాశించునదనియు “పరమాత్మా 
వ్యవస్థితః” అనుచో పరమేశ్వరుడే పరమాత్మయనియు నారాయణ 
పృాదయాంతర్వక్హిగా ధ్యానింప(దగిన వాడనియుగహింపనగుకు, కావుననే 
కివకేశవులు ధ్యేయధ్యాళ్ళ సంబంధము గలవాశై కర్మ కర్త భావములను 
. పొందుచున్న వారు. అందువలన నారాయణునికంబు వేరగు పరమాత్మ 
(శివుడు) ఉపాసింపందగిన వాడని విశదమైనది. 

“న బవ్మో సళివఃో ఇత్యాది వాక్యములయందు (బ్రహ్మా విష్ణు రు దేం 
చా9ది (పపంచము విభూతిగా గలవాడు ళివుండని యువపదేశింపంబడినది, 

మహావనిషదమునందు విభూతిలో విమ్ణువును గ%హింపకున్నను 
వ్రైవలో్టపనిషదమునందు విష్ణుగహణమును గాననగును. ఎట్లనంగా ? 
“హ్భాత్పుండరీకం విరజం” ఇత్యాదిని వాదయకమలమును ప్రళంసించి 
“ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం - తి)ళోచనం నీలకంఠం 1పశాం 
తమ్‌, ధ్యా త్యామునిగ్ల్షచ్భతి భూత యోనిం - సమన్తసాతీం తమనః 
పరస్తాత్‌॥ స్యబ్రహ్మా నశివః సేర్యదః సోఒక్షరః పరమః స్వరాట్‌, స వవ 
విష్ణుః స్మపాణఃన కాలో ఒగ్ని కొ “వర మేశ్వరుండు _ ఉమాసనవాయుడనియు 
జగన్నియామకుండనియు (తిలోచను(డనియు నీలకంఠు.డనియు.వ్రశాంతు( 


54 శ్రే నీలకంఠ భాష్యమ్న 


డనియు పా9ణులకందరికిని జనకుండనియు చేశనుల సమ_స్తకర్మలకు సాక్షి 
యనియు తమస్సు (ప్రకృతి) నతికమించినవాడనియు ధ్యానించు 
శివభక్తుండు - శివపదము నొందువాడగును. ఇట్లు గ్యయు(డై ప్రావ్యు( 
డైన పరమేశ్వరుడే (బ్రహ్మారుదేంందం)రూపములు గలిగియుండును, 
మరియు నాతడె అక్ష రుడన(బణగును. పరముండును స్వరాట్టున్ను విష్ణు 
మూర్తియు పా9ణంబును కాలంబు నగ్ని యునగు వాడు” ఇట్టి వైవల్యోప 
నిషమన్నా్యాయము నీ నుహోపనిషదమునందు స్వీకరింపనగును, 


“యోవైర్ముదః నభగవాన్‌ భూర్భువః నువ ర్యళ్చ బ్రహ్మో, 
తనై వై నమోనమఃి “యళ్ళవిస్ణుః” “యశ్చమ హేళ్వరః” ఇత్యాది 
ఆధథర్యణ(శుతియు (వె యంళమును సమర్థించుచున్న యది 


మహోవలివదమునందు బహ్మరుదు)లనుధ్య విష్ణువు శివో పానకు( 
డగుటచే (గ్రహింపంబడలేదనియు ఉపాసకుండుగా పిళంనిం పంబడిన వాడ 
నియు వివేకము. 

(ప్రశ్న : పురుషనూక్తమున “సహాస్రశీరా పురుషః" మొదలుకొని 
పళంసింప(బడిన పురుషుండు “పాదోఒన్య విశ్వాభూశాని” అనుచో . 
తనలో జగము వపకాంళశముగా గల వాడని చెప్పంబడినది. అట్టివాజే “సహా 
శీర్షం దేవం” ఇత్యాదిని నారాయణుడుగా బోధింన(బడుచున్న వాడు, 
పంత “నారాయణ పరంబహ్మ” అనుచో పరబవ్మాముగాను చెప్ప 
బడుచున్న వాడు. (బహ్మమగువాడే సర్వోపాస్యుండగును గచా ! సర్వో 
పాస్యుండై న నారాయణుండు శివోపాసకుండు కాదగునా ? 


ఉత్తరము : 
సూ, “శద్దవి శషాత్‌ ” ౧-౨-౨౫ 
“నారాయణ పరం బవ్మా” అను కబ్దవి శేషమే క నారాయణాత్‌ 


పరంబంహ్మా” అను నంశమును పరితిపాదించుచున్న ది. కావున నారాయ 
ణునికన్న నితరమగునదియే పరబివ్మాముగా నుపాసింప(దగినదని తెలియ 


అనుపప త్త స్రధికరణము ల్‌వీ 


నగును, పర మేళ్వరుండు సవానిశీర్ణత్వము మొదలగు ధర్మములతో కూడి 
యుండు నారాయణుడన(బణగు పురుషుని స్వరూపము గల వాడై జగదు 
పాదొన నుగువాడు. 

పర మేళ్వరు. డంత ర్యామిగా గల నారాయణుడు = జగదూపు( 
డని పికృత్యధికరణమునందు బాగుగా నిరూపింపంబడును. 

(శ్రీ సుదర్శ నాచార్యచరణులు - తాత్పర్య సంగ )హామునందు 
“నారాయణః పరంబ9 హృ” అని వ్య _స్తపదముగా గహించి “నారాయణు 
నకు వరబ్బహ్మాత్వము - పర మేళశ్వరునితో నభిన్న మెన (శివో౬వాం) భావన 
గలవాడగుట (జేసి విశ్వపతిత్వాది లతణములున్ను పొనగునని దిగువ 
శోకము నుచావారించిన వారు. 

(బ్రహ్మోచ్యతే పరమసొ పరమంచ తత్త్వం 
జో్యోతిఃపరంచ పరమేళ్యర ! పద్మనాభః | 
త్వద్భావనై కనిరత _స్త్వదనన్యభావాత్‌ 

మంత్రీ యథా గరుడభావనయా గరుత్మాన్‌ ॥ 

నారాయణుడు శివోపానకుండను నంళమున మరియొక (ప్రమాణ 
మును దిగువ సూత్రము నుదాహారించినవారు. 


అస రక ఇల 


సూ, స్కృ తేళ్చ” ౧౨౨-౬ 
లో ఏన ముకా్యా తతో రాజన్‌ _ మహాయోగీశ్వరో హరిః |; 
దర్శయామాస పార్జాయ _ పరమం రూప మైశ్వరమ్‌ ॥ భ. గ్‌, 
ఇట నారాయణుడు మహాయోగస్వామి యని చెప్పంబడుటచే 
పర మెళ్వర ధ్యానమన (బడు నమాధి యోగముగల వాడని వ్య _క్షమగు 
చున్నయది. మరియు 


శ్రీకృముని యోాగనిషను వక్కాణించి ఆట్లి యోగనివందగు 
ణ థి రు థె 

మహిమవలన పార్గునకు చూ పెట్టిన రూపము “ఐళ్వరం౦” అన(బడుట చె 
శివధ్యాన యోగముగల వాడు (శ్రీకృష్ణుండని సువ్య_క్షము చేయబడినది, 


ర్‌6 (శ్రీ నీలకంఠ థావ్యము 


లోకములో గరుత్మనృం్యతోపానకుండు భావించు గరుడథావన లేనిది 
గారుడరూపము ఏర్పడనట్లు వర మేళ్వరభావన దృఢముగా లేనిది 
(శ్రీకృష్ణుడు కివరూవమును చూవజాలడుగచా ! దథిచిమవార్షి యు పర 
'మేళ్వర భావనాచార్హ స్రమువలననే విశ్వరూపమును పఏదర్శించినవాడని 
లింగపు రాశామలయందు దకదదిచ నంవాదమున ను లైేఖంపంబడినది, 
శ్లా॥ అహం యథావదారాధ్యః _ కృష్ణనాక్లిష్ట కర్మణా । 
తస్మా దిష్టతమః కృష్టా _ దన్యోమమ న విద్యతే; మహాభారతము 
“లోకకల్యాణ కార్యముల (జేయు శ్రీకృష్ణుడు నన్ను విధివిహిత 
ముగా నారాధించు వాడు కావున కృష్ణునికన్న మీక్కి_లిపియు(డు మరి 
యొక(డు గానరాడు అని పర మేళ్యరు(డు అశ్వశామ( గూర్చి వక్కా 
ణించెను, 
ఏవమాది నందర్భమువలన నొరాయణభిన్న మైన శి వాఖ్యమగు 
తత్త్వము ఉవాన్యంబని విళద మైనది, 
మరియొక అనుపవత్తిని నివారింప దిగువనూ[త్రము, 
సూ. “అర్భకౌక స్వా _త్రద్వ్యపదేశాచ్చ నేతిచేన్న, 
నిదాయ్యత్వా దేవం వ్యోమవచ్చ” ౧.౨౨౭ 
“నీ వారశళూక్ర వత్తన్వీ పీతా భాస్వత్యణూవపమా, తస్యాః శిభాయా 
మభ్య పరమాత్నా వ్యవస్థితః” అనుచో హృదయకమలమందు మిక్కిలి 
చిన్నదగు అగ్నిజ్వాలలో ఆశ్రయము స్వల్పమగుటచేత నందు గలవాడు 
నల్పుడనంబజగును కావున సర్వ వ్యాపియగు పర మేళ్వరుండు [వతిపాదింప' 
బడుచు లేడని యాళంకింపగూడదు. 
పర మెశ్వరుండు ఉపాస్యుండగుటచే హృ దయగువోంతర్వ ర్రి యని 
చెప్పంబడియెను. కాని యల్పన్వరూపముగల వాడని కాదు. వరబ్రవ్మాము 
'కాశమువల స్వల్పమైనదియు మహాత్తునగును. ఘటాదులలో గల 
రూళాళము న్వల్పమగుటయు, న్వరూవతః మవాత్తునగుటయు నుప 
సిద్దముగావున విరోధ మెద్దియు లేదని భావము, 


అనుపప త్త ర్థధికరణము ర్‌ 


మరియు నొక యాళంకకు సమాధానము దిగువ సూత్రము, 

సూ, “సంభోగ ప్రా ప్తిరితిచేన్న, వె శేష్యాత్‌” తఖజుపతో 

““నారాయణపరం[ బహ్మ” అనుచో నారాయణునికంయు నతీళం 
బనీయు ఉపాన్యంబనియు చెప్పబడిన సర ౬హ్మ మె “ముకం సత్యం పరం 
(బ్రహ్మ - పురుషం కృృష్ణపింగళమ్‌, ఊర్ణపరేతం విరూపావమ్‌” అనుచో 
సరమళ క్కియనందగు ఉనూదేవితో కూడి నానావర్షనములు కలదగుటచే 
కృష్ణ పింగళ మనియు అగ్ని రేతస్సుగా_ గలవాడగుటచే నూర్జ్వ రెతస్కం 
బనీయు మూడు కన్నులు గలవాడగటచే విరూపాతంబనియు పూర్వో క 
దహారపుండరీకమునందగు పురమున శయనించు వాడగుటచే పురుషుండనియు 
నునెవీపర్యానము లేనందున బుకంబనియు వాగ్యిపర్యాసము లేనందున 
సత్యంబనియు "పేర్కానంబడినద్‌. 

హాష్సన “పర బహ్మామునళ (తలో దనత్వను మున్నగు 6తణములు 
గల శరీరముందగు సంబంభమువపన శరీరగతములై న సుఖదుఃఖాదుల 
యనుభవము సమకూరు”నని చెప్పయగూడదు, ఎందుకనగా ? జీ వేశ్వుర శరీ 
రములకు వైలవణ్యము గానంబడుచున్నయది. పర మెశ్వకుని శరిర మె తనో 
స్వేచ్చా గృహితము; జీవళరీరములు కర్మమూలకములగునవి. ఇందువలన నే 
“అపవాతపాప్మా నిజరో విమృత్యు ర్విశోకో విజిఘతో=పిపాసః, సత్య 
కామః$8 సత్య సంకల్పః” అనుచో సంసారి ళరిరధర్మములగు పాపము 
ముసలితనము మరణము దుఃఖము ఆకలి దప్పి లేని వాడనియు యథార్థము 
లగు సృష్ట్యాది వాంఛలు గలవాడనియు సఫంము€గు రచనలు గల 
డనియు పర మేళ్వగుండు వేర్కొనంబడుచున్న వాడు. సంసారి జీవుంది 
ఏతాద్భశుండు కాజాలడు. పరమేశ్వరుని శరీరములు | పాక్ళతములుశాని 
ననియు పాప జరామరణ శో కాదిరహితములనియు స్వేచ్చాసంపాదితము 
అనియు లీలామంగళరూపములనియు “స్థిరేథి రంగ్రైః పురురూప ఉ|గఃి” 

ఇత్యాది వాక్యము లయందు స్థిరములనియు నిత్యము లనియు (పతి 


పాదింపంబడినది, అందువలన పర బవ్మామగు రివునికి జీవునికిని భడముండట( 
5 


ర్‌ (శ్రీ నీలకంఠ భాష్యము 


చేసి జీవునికివలె శరీరాదిగత దోషములు పర మేశ్వరువకు సంభవింపంజాలవని 
సారారఠఠము, ' . . 

కంట నుష్మశ్రమాది లింగములతో విరూపాక్షమైన వర|బవ్మాము 
సర్వోత్కృష్టముగా నుపాస్యంబనుట సమంజసంబగుచున్న యది. (పార 0 
భమున *అణోరణీయాన్‌” మొదలుకొని *మహిమాన మీశమ్‌” వరకు 
పర మేళ్వరుండు-[పాణులందరి వృావయ గువాలయంమ నీవసించుచు తన 
యను గహాతిశయమున నంసారదుఃఖమును తొలగించుకొనిన మవోపురు 
షునకు దర్శనీయు:డగు గొప్ప మహిమగల వాడని [వళంసింపంబడీన వాడు. 
_ మజియు “న_్త్షపాణాః (ప్రభవంతి తస్మాత్‌” అనుచే పరమళ క్షి సంపన్నుు 
డన శివుండే |పాణశవ్దితమ. లై న మనోబుద్ది జ్ఞానేందియ పంచకములు 
మున్నగు జగమునకు నుపాచాన మగువాడని నిరూపింపంబజెను, అనం 
తరము “యో దేవానాం పథమం పురస్తాత్‌ - విశ్వాధికో రుద్రో మవార్షి ౪, 
హెరణ్యగర్భం పళ్యత జాయమానమ్‌” అనుచో వి శ్వాధికుండనియు సర్వజ్ఞు 6 
డనియు సకల కార్య (పథముండగు హిరణ్యగర్భుని పుట్టించి యను[గ 
హించు వాడగుటచే జగ త్కారణమగుననియు. శివుడు సరామర్శింస. 
బడెకు. అట్టి పరమాత్మ యె “పరేణనాకమ్‌” అనుచో నరాకాశమనందగు 
గుహలో నుండువాడనియు ఫలాపేజారహితముగా కర్మల నాచరిరిచి 
వేదాంతముల కాత్సర్యమును గురుశెణిగిన జితేందియులకు “పరామృ 
తాత్‌ పరముచ్యంతి” అనుచో పరామృతరూపముగా (వాప్యుండనియు 
వర్షింపంబడెను. అట్టి శివుని పొందుటకు నుపాయ మెద్దియన(గా “దహారం 
విపాష్మమ్‌” అకుచో దవారోపాననమని (ప్రారంభించి “తస్మిన్‌ యదంత 
_స్పదుపాసితవ్యమ్‌” అనుచో దవారపుండరీకమునంగల వన్తువు ఉపాసింపం 
దగినదని సామాన్యముగా చెప్పి *యఃపరః సనమ పేళ్వరఃి అనుచో 
మ హేక్వరుండను వేరుగల పర బహ్మాము విశేషించి నిర్వారింపంబడినది. 
ఉపాస్యము ఎట్టి కూపము గలదను నెడ *బుతం సత్యమ్‌” ఇత్యాది వాక్య 
మున విరూపొకక్వాది స్వరూపము గలదియని యుపనంహారింపంబడెను. 

ne” 








అత్ర,ధికర ణము 59 


“యో దేవానాం” అను మం|తము తరు'వాతిదగు “యస్మాత్సరం 
నావరమ స్తీ కించిత్‌” అను మతము లిహరవ గునని ఆశ్వలాయను6డు 
దిగువ శ్లోకములతో సమర్ధించెను. 

“యస్మాత్సరతరం న్నాస్తి _ నాపరంచ పరాత్మనః | 

నజ్యాయోఒ స్టి న దాజీయో - నమ స్తనై్మ స్వయంభువే ॥ 

యేనేద మభిలం వ్యా స్పం _ యన్మయా మూూర్తయః స్మృతాః | 

తస్మై శివాయ మహతే _ నమః సూక్మొక్షరాత్మనే” ॥ 

మపహోపనిప.దమునందు న వాంకర వాక్యసిద్దుండగు నారాయణుడు 

పూ ర్వాధికరణ న్యాయము ననుసరించి యుపాసకుండుగా న్‌ర్ణ యింపసంబడు 
చున్న వాడని యు జీవులందరికి శివోపాసనాధికారము ఉన్నను విశిష్ట పురు 
పా స్టితమగుటచే శివోపాసనము సర్వో త్తమమైనదని భావించి నారాయ 
ణల(డు శివోపాసకుండుగా [గహింపంబడెననియు ఉపాన స్యంబగు విరూపావ 
[బహ్మముతో తదుపానకుండై న నారాయణు(ద) నభిన్ననుగు భావన గల 
వాడగుటచే శివధర్శ్మములగు విశ్వవతిత్వాదులతో (పతిపాదింపంబ డెననవియు 
వివాంత త ర్యామికు (డు శివకార్యంబు నగు నారాయణునకు జగ దూప 
త్యాదులు పొనగు":నియయు సిద్ధాంతము. 


అత్త ధికరణము 


అల 


సూ, “అతా చరాచర(గహణాత్‌ ” లాలో 
అయా 


స స ఆ “న్య బహ్మ చమ్మ భం చోభే భవత ఓదనః, 
మృత్యు ర్యస్యోస పసేచనం కజశైా వెద య్మశస” 


జ సగ ల na ని ఖ్‌ 

ఇట మృత్యువును క్యంజనముగా గ్రహించి (బహ్మత తోవలకిత 

మైన జగను.ను కబళముగా స్వీకరించు నర్వసంహూర్త = వర మేళ్వషండా ? 

తదితరుండగు సంహోరరు[ దాది. మాసపసటగల దేవశతానిశోవనూ ? అని 
నందేవహాను., 


80 (క్ర నీలకంఠ భాష్యము 


_ 1వక్న : పరమశారుణికు(డు సర్వాకు[ణా వాక (డు నగు భగ 
వానుడు సకల భతకండకుటు యనుచనిము. ఇతరు (పాణములను 
తీయుట - హింసారూపముగదా ! హింసాపక్ళ త్తికి |కోథమే మూలాం 
కురమగునది అమంగళగుణమగు |కోధమునకు మోహమే కారణమని 
శెలియుకడి. సస్వసంవోర నిజానమైన మోవామునకు తమోగుణమే 
జన్మస్థానమగును శావున నర్వనంవా గ్వయు 'తామసు(డు 'కావలసివచ్చును. 
తామసత్వమనంగా ? జ్ఞా వాది సడ్దుణములను మటుగుపలు 'ఏ (పకాశరాహి 
త్యముగదా ! (బహ్మము సర్వసంహార్రయని చెప్పునెడ - నిత్యశుద్దము నిరు 
పాధిక మంగ ళాత్మకము సంసారకళంక: హికమునగు [౯ న్మామునకు అజ్ఞాన 
తమా ్హమోవా |కోజాదికములై న అకుంగళ గుణహులు సంభవించునని 
చెస్పవలసివచ్చును. మరియు |[బవ్నాస్వరూన అక్షణముగా నిర్లయింప(బడిన 


9 


స శం విక ప ము దువలన మాకో 
సర్వజ్ఞ క్వ నిళ్యతృ ప్పత్వాదికము వ్యర్గ ము యగునది. అందువలన పూరక 
గుణములుగల మరియొక చేవతావిశేషము - సంవహా_ర్రయగు వాడని యంగీక 


రింపసవలిను గాదా "+ 


ఉత్తరము : (బహ్మమ సక్వసంవా ర్రయని చరాచర గవాణమునలన 
తెలియుచున్నయది. “చరాచరమునంతయు భడి-చుట యుచితముగా”” 
దని చెప్పుట సరికాదు. అద్దియే (బవ్మమగుటకు లకణముగచా! పరిమిత 
క కి గల జీ వాత్మకు చరా చరముకతయు సంవారించు సానుర్ణ్యము 
'లేకుండును. “తస్మాదుపనంపహా త్రై మహా గాసాయవై్వై నమోసమః”* అను 
అథర్వ+ిరో వాక్యమున పర మేళ్వరుండు సర్వనం హూ ర్రయని (పతిపారింపం 
బడినది. కాని జీవాత్మ _ నర్వ సంహృర్తయని యెందును చెప్పబడలేదు. 
మరియు *య ఇమా విశ్వా భువనాని జుహ్వూవృషిర్హా తా నివసాదపీశానః, 
స ఆశిమో (దవిణ మిచృ్ళమానః పరమచ్చదో వర ఆవివేళ” “*నకలవేద 
దిగిష్టయు మమ్ము పుట్టించువాడు నగు శివుడు - లోకముల నన్నిటిని 
స్యగర్శవహ్ని యందు హోమము. జేయుచు తానువూ త ముండువాడు, 
ఇట్టి పరమాత్మ - స్వేచ్భాళకిచే నస్వవిభూరి యనందగు (పపంచనును 


బంగారముతో కుండలమునువలె సృజింపందలచెకు. నిజసంకల్పమ్మాత సృష్ట 
మగు [పపంచము ఆవరణముగా గలవాడై |పవంచమునం |బవేశించెకు” 
అనుచో పర మేళ్వరు కు నిజ| పకాళవహ్ని యందు నిఖలభువన వావ్యములను 
హోమముంజయు వాడని వీదిళమగును. హవకోటిలో చేరిన జీవునకు 
ఇట్టె సామర్థ్యము లేడుగదా |! స్వభిన్న మగు శల ములపో నీండియుండు 
చిదచి త్పపంచము గంకయు తనలో నుపనంవారించి (శివుడు) యుండు 
తణీ - జగమంతయు సూర్య చందాది [పకాళము లేనిదగుటబే దివా 
రా త్యాది కాళవీభాగము లనిదియు నామరూప విశేషరహితమగుటచే 
దేనమాన వాది స్థూలవిభాగము లేనిదియు తమోమా[తముగా నుండెకిది, 
ఆ సమయమున పవ మెళ్వరుండు. ఒకండే నిరంకుశ. (పకాళముగలవాడై 
సర్వసాతీగా నుండు వాడు. ఇందుకు (శుక పమాణము “యదా తమస్త 
న్నదివా నరాతి ర్నసనన్న చాసచ్చివ ఏవకేవలః” 


ప్రశ్న : నిళ్యపశాశముగలవాడై శివుడు ఉన్నపుడు జగము 
శమోమయంబగుట పొనగదుగచా ! అశ్లునచే శివుని నిత్య | ప కాళమునకు 
భంగము చేకూగును గాదా? 


ఉత్తరము : జగము తమోమయముగా నున్నకు స్వయం పకాళ 
మాను(డు సర్వళాతియు నగు శివునకు పోని యేమియు లేదు. (ప్రళయ 
కాలము నామరూసశూగ్ణమగుట నిందియళ కులకు గోలోో యిన జీవా 
త్మలు - శరీ రాది పరికరములు లేనివారై. నృష్టియందువలె |షవంచము 
ననుభవింవజాలని బారగుదురు, మజియు ననాదిమల| తయముచే నిజ 
జ్ఞానము మణుగుపడియుండు కతన శివుడు న్వపకాళుండై నకు జీవులకు 
దర్శనీ ముండు కాకు-డును. అందువలన సమస్త కార్య విశవజ్జానము 
లేనట్టి (జీవుల పరమ సుష్తు_ప్రియనందగు మవోవస్థ - తమస్సు అనంబడు 
చున్నయది, 


ఆసీదిదం తమోభూత మ్మప్రజ్తాత మలక్షణమ్‌, స్మృతి. 
ఖా 


82 (శ్ర నీలకంథ భాన్యుము 


“ఈ జగము. - |పళయమున నామరూపవిభాగముళేనిదై తమో 
మాతముగ నుండినది” ఆ ప్రజ్ఞాతమనగా - నామనిభాగము “తెలియ 
రానిది, అలక్షణమనగా _ రూపవిభాగము. జేయరానిది యగును. 


“రివ వక కేవలం అనుచో కేవలకదమునకు నూక (నామరూప 
విభాగరహితు చిదచి[ త్పపంచ విశిష్టు(డను నర్థము జెప్పి పవకారమునకు 
న్వపమానమైన ద్వితీమువన్తువు శేనివాడని నిర్వచనముంజేయవ లెను, 
మఖజల సృష్టి కాలమున న్వసంకల్పమువలన నె యత్కించి దువకరణము 
లేకయే తననుండి (పపథమముగా ఇచ్చాళ క్రిని స్పురింసంజే ముఐాడును 
వెనువెంటనే పూర్వువూర్వు నామరూపము లతో ఇం దాది చేళనులను పృథి 
వ్యాద్య చేశనములను సృజించు వాడును శివు (ఢనియే (గహింపవలెను. 


శో చిదాతై వహి దేవోజంతః ఒ సిత మిచ్చావశా దృహిః । 
యోగీవ నిరుపాదాన మర్థజాతం (పకాశయేత్‌॥ అభియు కసూ క్రి. 


చిచానందన్వరూపుడగు పర మేళ్వరుంజే తనలో సూవ్మరూపముతో 
నుండు చరాచరమునంకయు యోగికృకుషునివలె నెట్టి సాధనము లేకయే 
స్థూలరూవమ.తో బయలుపజఅచువాడు, 


(పళ్న : “మాయాంతు _వకృతిం విద్యా ఎ న్మాయినంతు మ హాళ్వ 
రమ్‌” అనుచో (మాయ జగమున కుపాదానమనియు) నుహేళ్వరుడు 
మాయాప్‌శిష్టుండస విశదమగుచున్న ౦దున మ హేళ్వరుడు గావించు నృష్టి 
కార్యమునకు మాయ యుపాదానమగునని బోధపడుచున్న యది, 
మరియు “తస్మాద్వి రాడజాయత” అనుచో పురుషుడును జగదుపొ దాన 
ముగా చేర్కొసంజడుచున్న వాడు కావున పర మేళ్వరుడు నికుపాచాన 
ముగా జగమును సృజించు ననుట యెట్టు పొనగును ? 


ఉత్తరము : కుమ్మరివాడు చేయు ఘటమునకు వేరుగా మృత్పిండ 
ముపాదానముగా కన లడునట్టు మాయాద్యుపాడానములు పరమేశ్వరుని 
విడచియుండునవి శాన, సర మేళ్వరుజే మాయాది రూవముల దాల్చి 


అ త్రధికరణము 68 


జగమును పుట్టించువాడు కావున “నిరపొడానమ్‌” జన టలో విరోధ 
'మేమియు లేదు. న్వరూపములగు సూవ్మమాయాప్తరుషులతో నవినా 
ఛావముగల పర మెళ్వరుంజె స్వయముగా నుపాదానమనియు పప్పంబడు 
వాడు, 
“ధ్యాయీతేశానం (ప్రధ్యాయిత వ్యమ్‌, సర్వమిదం 
(బహ్మవిష్లురుదేంద్రాస్తే సర్మపసూయంతే, సర్వాణి చేంద్రియాణి, 
సహభూతై, ర్నకారణం కారణానామ్‌, ధాతా ధ్యాతా కొరణంతు ధ్యేయః 
స ర్వైశ్వర్య సంపన్న; సర్వేశరః శంభు రాకాళశమధ్యి” 
అధర్వశిఖో పనిషత్తు. 
“ధ్యయుండగు పర వే.శ్వరుని ముముకువు ధ్యానింపవలెను,. (బహ 
విష్ణరుద మహేశ్వరులు, సర్వ పపంచంబు సర్వేయదియములు, పంచ 
భూతములును పర మేశ్వరునివలన నావిర్భవించునట్టివి. జగత్కారణము 
లుగా నిశ్రైశింపంబడు పంచభూత దేశం! దియాదు లకు కారణుండై న పర 
మాత్మ మా(త్రము ఎద్దానివలన నాపేళ్ళగించు వాడు కాడు, ఇట్లు జగము 
నంతయు నర్చించు వాడు తదుపయు క్షమెన వస్తునామ। గిని కనిపెట్టు 
వాడు నగు పరళివుండు - సక్వజ్ఞత్వము మొదలగు కల్యాణగుణముల 
సమృద్దింగలవాడనియు సమస్త [వపంచమును శాసించువాడనియు 
హృదయపుండరీక గతమగు చిజాశాశమునందు ధ్యానింపందగిన వాడు” 
('పొణులందరు సంహరింపంబడుటకు నిలయ మెద్ది యో నర్గానినుండియే 
జీవుల యావిర్భావమగుటం జేసి యవధి లేనట్టి జీ వాత్మలు - అనంతళ క్రి 
విశిష్టండగు పర మళ్వరునం దే వి శాంతి జెందుదురని విళదమగుచుండుటచే 
(బహ్మాశ ఖ్తాఖి ధయుండగు శివుడే సర్వసంవా ర్త యగువాడు, 


“నర్వజగత్సంహారము హింసారూపమగుట చే హింసామూలములగు 
(కోధాద్య నర్ధగుణములు (బహ్మమునకు సంబంధించు”నని చెప్పుట యవి 
వేకమగును. ఎందుకనగా ? |కోథాదిగు ౩న లకు మూలమగు తమో 
గుణము [ప్రాకృతముగదా ! “*ఉమానవోయం పర మేళ్వరం | వభురూ 


క్క శ) నీలకంఠ భాష్యము 


మొదలుకొని "నమస్త సౌఠిం తమసః పరస్తాత్‌” వరకుగల పూజ్యమగు 
(శుతియే - వరమేళ్వరుడు తమోఒశీతు(డని చెప్పుటకు = పరమ[ప్రమాణ 
మగుచున్న యది. 
మజియు _ పరమాత్మ మోవోదులను తొలగించు జ్ఞనాదిగుణ 
ములతో నిత్యసంబంధము గలవాడని _ పౌరాణిక వాక్యము విశదిక 
కించినది. 
వ్లో॥ జ్ఞానం వైరాగ్య మైశ్వర్యం = తపః సత్యంక్షమా ధృతిః 
(స్రష్ట్రత్వ మాత్మసంటోధో స్త హ్యధివ్టాతృత్వ మేవచ ॥ 
అవ్యయాని దశై తాని _ నిత్యం తిష్టంతి శంక రే ॥ 
జ్ఞానము, విరాగము, ఈశ్వరథావము, తవస్సు (నృష్టి సొమ్మగి 
నాలోచించుట) సత్యము, సవానము, ధ్ర. ర్యము, నిఖిల [ప్రపంచమును 
సృజించుట, తనను తాను గు_ర్జెరిగియుండుట, సృష్టజగము నంత ర్య్యామీగా 
నధిష్టించుటయు. నీ పకి నిత్యగుణములు పరమేశ్వరునియం చెల్ల కాలము 
వరించునవి, 
లో అశేషవిషయామోఘ _ శుద్ధబుద్ధి విజృంభణః 
ఆత్మశక్త ్రమృశాస్వాద అ (వమోదరసికో యువా ॥ 
పర మెళ్వరుండు = నిరుపవయోగము కానట్టి శుద్దమైనట్టి ని త్యాఖి 
కృద్ది గలిగినట్టియు స్వకీయవిజ్ఞానమున చరాచరమంతయు విషయముగా 
గలవాడును, నిజళ కిరూవమైన నమృతము నాస్వాదించుటవలన కలుగు 
(ప్రమోదముచే రసికుడగు వాడును, నిత్యయువకు(డు నగుచున్న వాడు. 


ని" వాము _ అను[గహో దేళముతో పు|తాదులను గురించి చేయ 
బడునదియు, గొప్పవారి నను గహించుటకై తశదిశరములను వేట మొద 
లగు వానియందు హింసించునదియు, [పజలను తచ్చాధకులగు చోరాదుల 
నను[గహించు ను ద్దైళముతో గావింపంబడునచియు నగుచు |తీవిధంబగును, 


ఏ తాద్భళ (తివిధ నిగవాము హింసారూపమైనను దోషూావపహాము 
శాగట్టది. 


| మై 65 
అ,త్తృధకరణము 


ఇందుకు (ప్రమాణము. 
శ్లో; ఏకస్మిన్‌ యత్ర నిధనం _ (ప్రాపితే దుష్షచారిణి 
౧ (A) 
బహూనాం భవతికేమం - తత్ర పుణ్య(పదో వధః ॥ 
దుర్మార్లు నొకనిని సంవారించునెడ బహుజనమునకు కమము 
కలుగు నేని యట్టి నిగవాము పుణ్యవదమగునది. 
శో॥ రాజభి ర్లృతదండాసు - కృత్వా పాపానీ మానవాః 
గా _ ం అధి 
విమానై * స్వర్గమాయాంతి _ సంతః సుకృతినో యథా ॥ 
పాపముల జేసిన మానవులు రాజదండన( బొందిన చో పుణ్యాత్ముల 
నలె విమానములలో స్వర్గమునకు వెళ్ళుదురు. 
ఐతే ఇమ్మూడు విధములగు ని[గహములుగాక నాల్లవదై న ద్వేష 
మూలక ని|గవహాము దోపావవా మగుటచే పరిహరింపందగినదని భావము. 
మవో| పళయశకాలమున వర మేశ్యరు(డు గావించు సర్యనంవారము- 
అను గహరూపమగునది, ఎట్టనంగా ? చాల కాలమునుండి సంసార మార్ల 
మున రాకపోకలచే నలసట6 జెందియుండు జీవులకు మహోసుషు ప్తి యన. 
దగు గొవ్ప వి శాంతిని కలుగంజేసి యను గహించుట యగును. 
స్టితికాలమున చేయబడు రాతస సంహారము దేవతలను రాతనుల 
నుభయుల నను| గహించుటయగును. మజియు హింసించు తిర్యగ్గంతువు 
లను వధించుట - భక్తులను కా పాడునది, పాపాత్ములను నరకములందు 
బాధింపంజేయుట _ వారి పాపములను బోకార్చి యను [గహించునది; 
ఇట్లు పరమేశ్వర కృతములైన ని|గవాములన్నియు దోషావవా 
ములు గాకుండుటను గుణము లగుటను శివమవోపురాణాంతర్గత వాయు 
సంహితయం౦ందు గాననగును, 
న్లో యే పుుత్రనిిగహోః "కేచిత్‌ _ (బహ్మాదిషు నిదర్శితాః 
తేఒపి లోకహితాయెవ = కృతాః (శ్రీకంఠమూ రినా ॥ 
య్‌ అనాటి 
అండస్యాస్యాధిపత్యం హి - (బ్రకంఠన్య న సంశయః ' 
(శ్రీకంఠాఖ్యాం శివో మూర్తిం - ,క్రీడంతీ మధితిషతి ॥ ' 
na. ) 6 r 


రక శ) నీలకంళ భామ్యము 


సదోషా ఏవ దేవాద్యా - విగృహీతా యథోచితమ్‌ 
తత స్తేఒపి విపాప్మానః - (ప్రజాశ్చ విగతజ్వరాః ॥ 
నిగ్రహోఒపి స్వరూపేణ - విదుషాం న జుగుప్పితః 
అతఏవహి డండ్యేషు _ దండో రాజ్ఞాం (ప్రశస్యతే ॥ 
యతళ్చిద్ది రీశ్వరత్వేన న కార్యవర్షస్య కృత్స్నశః 
నస చే దీశతాం కుర్యా = జగతః కథ మీశ్యరః ॥ 
హితే సదా నిషణ్ఞానా ప మీశ్యరః స్యా న్నిదర్శనమ్‌ 
స కథం దూష్యతే సద్భి - రసతా మేవ నిగ్రహాత్‌ ॥ 
న నిగహో లోకే _ న చ విద్వేషపూర్వకః 
హి ద్వేష్టి పితా పుత్రం - యో నిగృహ్యాపి శిక్షయేత్‌ ॥ 
తం (శ్రీ కంఠమూ రికి [బవ్మోండాధిపత్యము నొసగి 
Dహారించు నమ్మూర్తి నావహించియు తద్వారా లోకహితమునకై 
బహ్మోదులను పుత భావనతో రితించినవాడు. ఇళ్లే దేవతలు మున్నగు 
వారు నవరాధులై నపుడు నవ్వారిని న్మిగహించుటం జేసి దేవతలు |పజలును 
నిర్దోషు లై నుఖముగా మనుచుండు వారు. ఇట్టి నిగవాము _ వస్తుతః 
క్షానులచే నిందింపబడునది కాదు. కావుననే రాజులు చోరాదులను కిం 
స న్యాయమగుచున్న యది. ఈశ్వరుడన(గా స్త (బహ్మ్టుదికార్యవర్షము 
నంతయు శాసించువాడగును. ఒకవేళ శాసింపకుండు చెడ జగ(్యత్రభుం 
డెట్టగును ? లోకమున దుర్మార్గులను మా్యతము శికించుచు నవ్వారి 
హితము గోరు మవోనుఖావులకు పరమేశ్వరుడే నిదర్శనమగువాడు. 
కావున నట్టివారు పర మేళ్వరునివలె నదూషితులగుదురు. 
జనకుండు - పుత్తుంని నిగ్రహించినను ద్వేషింపనట్లు పరమేశ్వరుని 
నర్వవిధ ని|గవాంబు చ్వేషపూర్వకము కానట్టిది. 
పశ్న: దైత్యులు మొదలగు వారిని చంపుటయందు [(కోధ నుని 
వార్యమగుటచే |కోధ మూలమగు తమోగుణము కలవాడు పరమేశ్వరు. 
డనీ చెప్పవలెం గాదా? 


అత్ర,ధికరణము గ్ర్‌7 


ఉత్తరము : “తమసః సరన్తాత్‌” అను [్రుతివాక్యము ననుసరించి 
పర మేశ్వరునికి వలయు [కోధము త మోగుణమువలన 'నేర్పడదని శేలియు 
చున్నది. 


“తమస్సు లేనిది |కోధము కలుగ” దని శంకింపంగూడదు. “కోధ 
మావోరయన్‌ తీవమ్‌” అని (శ్రీ) రామాయణమునందు చెప్పినరీతిగా 
దుష్టని గవామునకై [కోధము 'ెచ్చుళొనంబడున దగుటచే పర మేళ్వకుని 
యధీన మగునట్టిది. 


అసంకుచితమగు వై భవముగల పర మేళ్వరుండు - సృష్టికే యందలచి 
“సోడ కామయత బహుస్యామ్‌” విశాల ప్రపంచము సిద్దమగుటకు మాయా 
స్వరూపిణియగు ఇచ్చాశ క్రి నా శయించువాడు. పిమ్మట “సతపో౬ 
తవ్యతి తహస్వరూపిణియగు జ్ఞానశ క్రితో జీ వాత్మలందరి కర్మలకు వలయు 
నానావిధ శరీరము లనంబడు సామ గి నాలోచించువాడు. తరువాత 
సంకల్పించిన వాటి నన్నిటిని నిగ్శించు నేర్నుగల క్రియాళ క్రితో “*జదం 
సర్వమనృజత” ఇచ్చాళ క్తి - భి త్తీయందు సమస్త జగచ్చితమును బయలు. 
బజచువాడు. “తత్సృష్ట్వా తచే వాను పావిళత్‌” | బహ్మోది కార్యవర్గము 
నంత యు( (బివేశించి ఇచ్చాజ్షూన [(కియాళ క్రి తయ సంబంధముతో రజ 
న్హమః సత్త్వ గుణతయముతో నేర్పడు |బహ్మా విష్ణు రుదులు మొదలగు 
[పపంచముగా పరిణమించు వాడు. కావున సర్వవిధ సామర్థ రామ లు గలిగిన 
యట్లి సర్వుజుడగునటియు శివుని మహిమ ఏకన్నా|తమని యెవడు 

A) రా నం గ్‌ 
గురు తెజగ(జాలును ? ఎవనికిని ఇలియనలపి గానిదని భావము. 


ఇందువలన సర్వమును సంవారించువాడు వరమేశ్వరుండే యని 
విదితమెనది. 


ఖ్‌ 


సూ, “ప్రకరణాచ్చ” ౧౨౧౦ 
“మహాంతం విభు మాళ్మానం మళ్వాధీరో నళో శతి” 
“నాయమాళ్ళా |పవచనేన లభ్యః” 


88 శ) నీలకంఠ భాష్యము 
“గాప్ప వాడు సర్వ వ్యాపకుండునగు పరమాత్మను ధీరుండు భావించు 
నెడల సంసార దుఃఖమును వొందయటాలడు" : 
“ పసంగముతో పరమాత్మ - తెలియు వాడు కాడు” 
ఇట్టి పర మేళంర |పకరణ మిందున్నందునను పరం బహ్మమగు 


పర మేళశ్వరు6జే సర్వ. సంవార్తయగును కాని యితరుండు కాజాలడని 
సిద్ధాంతము. 


యనమల లు టలు. కక 


న్‌ా! 
న. 


శ * 
క 


ఇచే 


Fa లా 
శ 
ENR 


( 
b 





మహారాజ రాజహోషకవర్లము ఫి 
(బవ్మూ[శ) లోళారాధ్యులై న ఘట్టేపల్లి నాగమల్లయారాధ్యులవారు, ఘక్తేవల్లి 
భదద్రయ్య శంకరయ్య ఆరాధ్యులు, రామగిరి రాజలింగా రాధ్యులు, 
ముత్యం పేట చం[ద్రమౌళి అ రాధ్యులు 
తదితర వవ (వముఖయువకులు, ఛాలలళాలికలు, 


నివాసము : సిద్ధిపేట, మెదకొమండలము _ (ఆం. ప్ర, 


గువో2 ధికరణము ర్‌గ్ర 


గుహాఒధికరణము Fa 


క సర్వ సంవా_ర్తగా నేర్ప్చడిన పరమేశ్వరుడు 
“చ్వాసుపళ్టా” ఇక్యాది (కుతి వాక్యములందు |వసిద్దమగు జీవ సావా 
చర్యము గలవాడని శెలుపునది యధికరణము. 

సూ. “గుహాం (ప్రవిజ్జా వాత్మానౌ హి, తద్దర్శనాత్‌ "౧.౨౧౧ 

“అ త్రధికరణమున (తిమూ ర్యాతీతుండు పరమేశ్వరుండని |పతిపా 

హో = 
దించి యట్టి పరశివుని ముముతువులు - సకలేతర చేవతా పరిత్యాగ పూర్వ 
కముగా నుపాసించి సాతాత్క_రించుకొనవలనని నసూచింప(ంబడినది గదా! 
ఇద్ది యు క్రము కాదు, ఎందుకనగా ? 

హరిశ్చాహం చ రుద్రశ్చ - తథాఒ౬న్యేచ సురాసురాః 

తపోభిరుగ్చె రద్యాపి - యస్య దర్శన కాంక్షిణః ॥ 

“విష్ణుమూర్తి నకు రు|దు(డును తదితరులగు 'చేవతలు రాత్షనులును 
క్రీవములగు | అనుష్టానము లతో నిప్పటికిని పర'మేళ్వకుని దర్శింప గోరు 
చుందుము.” 

ఇట్లు చతుర్ముఖ బహ్మా వక్కాణించిన సందర్భము ననుసరించి 
(బహ్మాదులకును చూడనలవి గానట్టి పరమాత్మను మన బోంట్లు గావించు 
నుపాసనతో దర్భింపవలనుపడి దను నాళంకకు వై సూతము సమాధాన 
మగుచున్న యది. 

విషయ వాక్యము : “బుతం పిబంతా సుక్ళతన్య లోకే. గువాోం 
(పవిస్టై పరమే పరాగ్థె, ఛాయాతపౌ |బవ్మావిదో వదంతి-పంచాగ్న యో 
యేచ త్రిణాచి కే తాః” 

కస నుక్ళృతమునకు నిలయము, ఉత్కృష్ట (బవ్మావిద్య నాపాదింప( 
శేయునదగుటచే పరమము, . శివోపాస నాత్మక [శేష్టప యోజనము గల 
దీయు నగు (వావ్మూణాది శరీరమునందు కర్మఫలము ననుభవించు (అనుభ 
వింపజేయు) వారు, నీడ వెలుంగులవంటివారు నగు జీ వేశ్వరులు వాదయ 


70 (క్రీ నీలకంర భామ్యము 


హొ |[బవేశించినవారని పంచాగ్ను' వ్రపాసకుటగు EE న నచి 
ro వక్కాణింతురు. ష్‌ 


జీ వాత్మయందు నిండు వాత్సల్యము గలవాడై వరమాళ్ళ = జీవ" 
సావాచర్యము నంగికరించినవాడు. జీవుండు స్వభూతిలో చేరినవాడగుటచే 
తం డికి కుమారునియందువలె జీ వాత్మయందు వాత్సల్యము కల వాడగును, 


ఇంట = సుకృతలోక, పరమ, పరార్థ విశేషణములతో శివోపాసన 
యందధి కారము గలిగినట్టి | బావ్మాణాదుల నను[గహించుటకును హృదయ 
గువాయందు ఛావలింగన్వరూపముతో సాజఖాత్కరించుటకును పర మేళ్వ 
రుడు జీవసవాచకుండా యెనని విశ చార్గము. 


నుక్కశస్థానము పరార్థము నగు |జావ్మాణాది శరీరమునందు 
వాదయ గువా. [బివేశించినవారు ఫలభో కలు, ఛాయాతపములవల 
భిన్న స్వరూపము గలవారును బుద్దిజీవులా ? జీవపర మేళ్వరులా ? అని 
సంశయము. 


ప్రశ్న: హృదయగువా. దివేశించినవారు బుద్ధిజవులగుదురు, 
“బుతం౦ పిబంత “కర్మఫలము ననుభ వఏించువూి” రని చెప్పట వలన కర్మ 
ఫలభోగము పర మెళ్వరునకు సంధ వింవదుగదా |! “అనళ్నన్ననో థ్‌ అభిచాక 
ఫ్ట్‌ సి అచ్టివ్లర్ధి న్నుడైన పరమాత్మ - కర్మఫలము ననుభవింపని వాడె (పకా 
శించువాడు” బుద్ధిజీవులకై తే భోక్షృత్వము పసిద్దమగుటను జీ వేళ్వకు 
లిరువురును చెతనులగుటచే ఛాయాతసములవలి వై లక్షణ్యము లేనివా 
రగుటను బుద్ది యచెతనము కావున జీవవిలతణమగుట నిట బుద్దిజీవులే 
వతిపాదింపందగిన నవారు, 
ఊ_త్తరము : హృదయ గువా( జెందియుండువారు జీవ పరమేశ్వరు 
లేను; తం దుర్దగ్భుం గూఢనును (వవిష్టం - గువోహితం గవ్వారేస్టం ' పురా 
ణమ అనుచో జీవునితోనవా గువో పవేళ ము పరమేళ ప్రరునకు వినంబడు . 
చున్నయది. పరమేశ్వరునకు భో క్ష సత్వము - నంభవింపదని చెప్పుట 


. 


| 


గువో౬ధికరణము til 


యు _క్షముకాదు. “పాణారామం మన ఆనందము” అనుచో (బహ్మము 


' ఆత్మారామమైనను నునోమాత విషయమగు స్వరూపానందము ననుఖ 


* 


వించునదని విదితమగుచున్న యది 
కావుననే 
శో ఆత్మశ క్యమృతాస్వాద (ప్రమోదరసికో యువా 
అనంత పరమానంద మకరంద మధ్యువతః ॥ 
“నిజక క్తి యనంబడు అమృతము నాస్వాదించుటవలన కలుగు 
1పమోదమువే రసికు( డగువాడు నిత్యయువకుండు నిరవధికమగు |ఛేష్ష 


మె మొన ఆనందమును పూటేనె. (గోలుటయందు తు మ్మెదవంటివాడును” అని 


పురాణ వాక్య ముద్దోషించుచున్నయది. 


జీవులడై తె శావేసిన కర్మ మొక్క ఫలితము ననుభవించుట సిద్దము 
గదా! ఇట్టు జీవేశ్వరులకు భోగము సాధారణమైన నందు విశేషము 
పాటింపంబడునది, “రాజు భృత్యుండును భోజనమును చేయుచు న్నా "రను 
నెడ వారివారికి తగు అన్నమును భుజించువారే కాని సమానమైన ఆహో 
రము ననుభవించువారు కారని భావింపవలెను. “జీవేళ్వకులకు వ్యత్యా 
సములేదోని చెప్పుట యుక్తముకాదు. “నితో నిత్యానాం చేతన శ్చేత 
నానామి అను [కుతి వాక్యముతో జీ వేశ్వరులకు నిత్యత్వ చేతనత్వాది 
సామ్యము వినంబడుచున్నను అనాదికాలమునుండి సంబంధించియున్న 
అజ్ఞానము జీ వాత్మకుండుట పరమాత్మకు లేకుండుట యను వైై షమ్యము 
సిద్దమగుచున్నయది. వటియు “జ్ఞాకా ద్యావజా వీశానీశా” ఇత్యాది 
(శుతివలన పర మెశ్వరుండు - సర్వజ్ఞుడు నిత్యుడు స్వతంతుండు ననియు, 
జీవుడు -_ కించిజ్ఞుడు నిత్యు(డు పరతం|తు(డు ననియు వై లతణ్యము 
బోధపడుచున్న యది. 

(పశ్న: జీవేళ్వరులకు శరీరనంబంధము సమానమెనను ఒకనికి 
అజ్ఞ శ్వాది అనర్థముల సంబంధము మర యొకని కి నట్ట శ్వాది అనర్థముల 
సంబంధము లేకుండుట యెట్లు పొనగును ? 


గ్గరి - (శ్ర నీలక౦ర భామ్యము 


ఉత్తరము : సుఖదుఃఖానుభవమునకు ఏళాశ్రయత్వము సాధకము 
కాదు. స్వతంత్ర పరతం[త భావములే సాధకములగును, “నమానే వృణే 
పురుషో నిమగ్నో౬నీశయా ళోచతి మువ్యామానః, జుష్టం యదా 
పళ్యత్యన్యమీళ మస్య మహిమాన మితి వీతళోకఃళో ఇద్దానికి సాంప్రదాయి 
కార్థము వాయంబడుచున్నది. 


ర్య జీవాత్మ - అనాదియగు కర్శబంధముతో కట్టుబడి ఆయా 
కర్మఫలముల ననుభవించుటకు వలయు మాయామయ అనేక శరీరములలో 
(పవేళించి భరింపరాని బాధల ననుభవించుచు పరతం|తు(డగుటచే నివా, 
రింపళక్యము గానందుననే మోహము. జెంది మవో మోవామువలన నేర్పడు 
దుఃఖసము[ దమునందు మునుగుచున్న వాడు. జీవేశ్వరు లిరువురు నొకే, 
సంసారవృతమం దధిరోహించువానై నను జీవుండు పూర్వసుకృతబలమున 
(వసరించు శివానుగ్రవామువలన తనను |చేశేపించువాడుగా వాదయ 
గుపాయందుండు వాడనియు సమ _స్తజీవుల నను|గహించు వాడనియు ఉమా 
సహితుండనియు పరమేశ్వరుని భావించుతటి పర మేళ్వర సంపూర్ణ కటాక. 
ముంజెంది | పత్యతముగా నవలోకించువాడు. మరియు నీ పరమాత్మ 
యొక్క యత్యంత  శేష్టమగు మహిమను పొందువాడు.” 

ఇందువలన న్వతంతుండు అనాదిముక్తుండు నగు శివునకు శరీర 
సంబంధమున్నను జీవునికివలె శరీరగతదోమములు సంభవించునవి కావు. 
కావున జీవవర మెళ్వరులే వాదయగువా( జెందియుండు చారు, 


అది 


సూ, “వి శేషణాచ్చ” ౧-౨-౧౨ 


ఈ [వకరణమునందు జీవపర మేళ్వరులు విశేషించి చెప్పంబడినవారు. 
ఎట్టన(గా ? “న జాయతే (మియళ వా నీపళ్చిత్‌” ఇ త్యాది వాక్యముచే 
జీవాత్మయు “అణోరణీయాన్‌ మవాతో మహీయాన్‌” ఇత్యాది వాక్య 
ముతో సరమేళ్వరు(డును [పళంసింపంబడినవారు, ఇట్టి విశేషణములు 
(విపశ్చిత్‌, అణుః, మవోన్‌ అనునవి) జీవబుద్దులు గువోగతము లను 
పతమున నెట్లు పొసగునవి ? ఇందువలన జీవవర మేశ్వరులే వృాదయగువా( 


ఆంతరధిక రణము 78 


(బవేశించి వీర్య చేరక భావముతో శరీళ శరిరిభావముతోడను కూడి 
యుండు వారని విశదమగునది. 

ఇట జీవేశ్యగుల భేదము - కంఠరవేణ చెవ్ప(బడుటచే నచ్వారి 
య'భేదము నిరూపింప నలవి(గానిది. జీవత్వము అవిద్యాకృతమనియు 
ఈశ్వర భావము పారమార్థిక మనియు చెప్ప(బడిన శా స్రార్ధము నిర్మూల 
మగునదని [గహింపవలెను, 


అంతరధికరణము 


వాద యగువాయందుపాస్యు (డుగా నిరూపింవంబడిన పర మాత్మ 
నుపాసించుటకు మరియొక స్థానము గలదని యిందు (పతిపాదింపంబడు 
చున్నయది, 


హ్‌ 


సూ. “అంతర ఉపప శ్రేః” ౧-౨-౧౩ 

ఛాందోగ్యమునం దీ సూ తమునకు విషయ వాక్యము, 

“య పపోఒక్షిణి పురుషో దృళ్యత ఏష ఆల్మేతి వోచవాచి పత 
దమృత మభయమెత దృహ్మ” “కంటియందు కనంబడు ఈ పురుషుండు 
పరమాత్మయనియు అమృతు(డనియు అభయు(డనియు (బవ్మామనియు 
"పీర్కొనంబడు వాడు” 

ఇట అమృతశ్వాది లక్షణములు “కలవాడు నే తములో నుండు 
వాడు నగు పురుషుడు _ పరమేశ్వరుడా ? ఇతరుడా ?. అని సంశయము, 

ఉపకోసనలుండమ కామలాయను(డు సత్య-కాము (డను ఆచార్యు 
నాశయించి సత్య కాముని యగ్నులను పం డెండు వత్సరములు పరిచర్య. 
"దేయుచుండెను. ఇట్టిశణి కామలాయనునకు [బహోస్తప దేశము. "జేయ 
కయే స్వస్థానమునుండి సత్యకాముండు వెళ్ళగా తన యాచార్యుని అగ్ను 
లను సేవించుచు ఆధి వ్యాధులకు లోనై. నుపవానములe కేయుచున్న 
కామలాయనునియం దను[గవాము కలిగి గార్డపత్య దశిణ ఆవావనీ 
ప మూడును కూడి “పాణో (బవ్మా కం (బవ్మా ఖం బవ్నా”' 


74 శ్రీ నీలళంథ భామ్యము 
ఇత్యాది పాక్యములతో. బ్రవ్మావిద్య నుపచేశించి పత్యేకముగా నొక్టొక్ట 
విద్యను “రు వష ఆదిక్యే పురుషో దృశ్యతే సోఒవామస్న్మి స వవావొ 
మన్ని” “య ఏష చందమసి పురుషో దృశ్యతే” “య వష విద్యుతిపురుపో 
దృళ్య త” 'అని యుపరేశించినవి. తరువాత మేము చెప్పిన [బవ్నా విద్యను 
నీవు: ఆచార్యునివలన దృఢపజచుకొందువుగాత యని వక్యాణించ్లినవి, 

ట న్వస్థానమున కేశెంచిన ఆచార్యుడు ప |పసన్న ముఖు(డగు . నుప 
కోసలుని గాంచి సౌమ్యుడా! నీ ముఖము [బవ్మావిదుని ముఖమువ 
(పకాశించుచున్నది. ఎవరు నీకు బహ్మావిద్య నుపదేశించిరని |ప్రశ్నింవగా 
కామలాయనుడు అగ్నులును సమాధానము. జఇెప్పుటకు భయపడిన వారై రి, 
అప్పుడగ్ను లే యుపదేశించినవని నిశ్చయించుకొని యతిపురుషుని గురించి 
యుపటబేశమును గావించి *పష బేవపథో (బహ్మపథః, ఏ తేన [పతిపద్యమానా 
ఇమం మానవ మావ ర్త నాన్నర్తంత”. అను వాక్యమువరకు అకిపురుపో 
పాసకునకు అర్చిరాదిమార్గ (పా _ప్రిసర్యంతము పునరావృ _త్తిరహితఫలమును 
సత్యకాముడు వా[కుచ్చిన వాడాయెను,: 


ప్రశ్న : “*దపహారం విపావ్మమ్‌” “*వద్మకోళ |వతీకాశమ్‌” ఇత్యాది 
వాక్యములందు - పరమాత్మ వ్యాదయ పుండరీక్షమందుండు వాడని చెప్పం 
బడుటచేతను జీవుడు రూపాదులను |గహించుటకు మనః' సంజంధమువలన 
చతురింద్రియాోది [ప వేళముం "దేయువాడగుటచేత' నిటి యడిపురుషు(డు 
జీవుండేను, అథవా భాయాపురుషుండు కాదగును. + ౪ 


డీ త్తరము : : అత్యంతః పురుషుడు వర మేశ్వరుంజేను; ఎట్టి యుపాధి 
లేనట్టి అమృతత్వము అభయత్వము మొదలగు న పరమేశ్వరుని 
యండే నుపపన్నము 'అరునవి 35 క క 


ఫ్‌ పరమేశ్వరునకు. నే శాంతర్వ ర్తి ర్రియగుటు. (శుతియందు. గానరాదను 
వాళంకకు సమాధానము దిగువ సూతము, 


నూ, గష్టానాది:వ్యవదేశాచ్చగ్నాదం౨ం౧౪ 


ఆఅఆంతరదికరణము 75 


' “యళ్చతుషి 'తిస్టన్‌ చముషోఒంతరః, యం-చ్లదు ర్న వేద, యస్య 
చతుః శరిరం య కృమరంతరో య యనుయతి, - వష త అశాస్త్రంకన్యా 
మ్యమృతః” 

“నే శములోనుండి 'న్మేతమును (సేరేపించు వాడు, ఐతే ఛేతము 
పరమాత్మను కనుగొనునదికాదు, పర మేళ్వరునకు Vrs ఇట్టి పర 
మేశ్వరు(డు నీకు నంత ర్యామి యగు వాడు” 


ఇట చతుః స్టితీ నియమనాదులు పరమేశ్వరునివి. యని వినంబడు 
చున్నవి కావుననే “దృగంగే శివలింగం స్యాత్‌” సర్వాంగలింగ సాహిత్య. 
(పకరణమున వాతూలో త్తరమను శివాగమము “కంటియందు శివలింగ 
మను నంజ్ఞతో నుండువాడు పరమాత్మ” యని వక్కాణించియున్నది. 


భఛాయాపురుషుండును (పతిపాదింపంబడుచు లేడని ెలుపున దీ 
స్తూతము. _ 
సూ. “సుఖవిశిష్టాభిధానా దేవ చి ౧.౨.౧౫ 


కం (బహ ఖం (బవ్మా” అను వాక్యముతో స తాంతర్వర్తి రియగు 
వాడు సుఖపిళిష్టుండని చెప్పినందువలనను ఛాయాపుర షునియందు సుఖ 
సంప త్తి సంభవింపదు గావున నిట పర మేశ్వరుండే (పతిపాదింపంబడుచున్న 
వాడు, - 

“అక్రిపురుషు(డు - జీవుడు అను పకమును నిరాకరించున ది 


సూ 


. “అతఏవ స (దబిహ్మొ.౧-౨-౧౬ 


సంసారభయమువలన బాధపడి |బవ్మామును తెలియ గోరిన నుపకోన 
లునకు “కం (బహ్మ ఖం ద్రైవ్మా" “బహ్మత_త్త్వము “సుఖరూపమ్రైనది ' 
(వకాళ మానంబగునది” యని " యువదేశమును (పారరభించి ' *య'దేవ క్రోం. 
తదేవ ఖం యదేవఖం త బేవకమ్‌ో “ఎద్ది సుఖరూపమో ' నద్దియే జకాతు: 
రూసరబును ఎద్ది ఆకాళశరూప మో నద్దెయే. “నుఖరూపంబు నగుకుో అని 


78 (శ్రీ నీలకంత ఛామ్యము 


యాచార్యుండు వక్కాణించిన వాడు. --కోవున నే ఖ శబ్దముతో చెప్పంబడు 
ఆకోళమూ పర్మబవ్మామగుచున్నయది. ఇట్టి యువపత్తి జీ వాళ్ళకు నుండ 
జాలదుగచా ! మరియు జీవాత్మ నిరతిళయనుఖము గలవాడును కాదు. 
ఇందువలన నపరిచ్చిన్న సుఖము రూవముగా గలవాడని పూర్వము 
(వళంసింప(బడిన [(బవ్మామే నే తమున కా ధారముగా (వతి పాదింప(బడు 
చుండుటం జేసి నేశ్రాంతర్వ_ర్డియగు పురుషుడు పర మేళ్వరుంజేను. 


అక&ిపురుపో పాననకంచు నితరములగు నుపాసనలం' “జేసిన వారిని 
గూర్చి" శవకర్మను చేయకుండునెడ నర్చిరాది మార్గ[పా_ప్తికి విలంబమగును 
కాని యజథి పురుషో పాసనకు మాతము శవకర్శ గాలింపబిడకు న్న నర్చి 
రాది మూర ర్ల|పొ ప్తి పికి నాలస్యము కాకుండును. క 

ఇందుకు (శ్రుతి పమాణము, + 

“అథ ఖలు వె మె నాన్న్మిన్‌ Wu aes యదుచ నార్చివ మేవాథి 

సంయంతీి” ష్ణ కక 

“సేతములోనుండు శివలింగము నుపాసించువాడు మరణింపగా 
పుతుడు మున్నగువారు శవకర్శ యగు పిశ్ళ మేధ మను సంసారమును 
చేయునెడ చేయకున్నను అర్చిరాది మార్గమును పొంద(జాలును"”, 


జీవుడు ఛాయాపుకుషు(డు అను రెండు పూర్వ ౩ పతములకు సమా 


ధాన మీ. సూ[తము. 

సూ, “శుతోపనిషత్క. గత్యభిధానాచ్చ"” ౧.౨.౧౭ 

(బవ్మా స్వరూపమును కనుగొనినపారికి 'నర్చిరాదిగతి యనివార్య 
మని చెప్పుచు నమిపురుషో పాసకులకు నర్చిరోదిగతి “అక్బ్చిష మేవాభిసంభవ 
త్యర్చిషోఒవా రవ్నా౪” ఇత్యాది వాక్యముతో చెప్పంబడుచున్న యది. 
మళకి-యు “తత్పురుషోఒమాన వః స వతాన్‌ (బివ్మా గమయతి నవవ 
'భేవవథో (బమ్మాపథ పతే (వతిఫద్యమానా.- ఇమం మానవ మాన రం 
నొవ రంత” *ోళేజోఒభిమాలి చేవతనుపొంది యటనుండి ధనము శిమా' 


అనవస్థిత్యధికరణము 77 


నించు దేవతను పొందుదురు, ఇట్లు విద్యుల్లోళమువరకు వెళ్ళిన పిమ్మట 
నటనుండు దివ్యపురుషుడు ముక్తపురుషులను శినపదమువరకు గొంపోవు 
వాడు. ఇద్దియే దేవపథము [(బహ్మవథంబు నీ కూర్గముచ్వారా శివ 
లోకము. (బ వేళించువారు మఖజల నీ మానవలోకమును పొందువారు 
కారు.” 

ఇవ్విధము చెప్పుటవలన జీ వాత్మగాని ఇభాయాపురుషు(డుగాని యిట 
నిరూపింపందగిన వారు కారనియు పర మేళ్వరు. డజివిద్య యందుపాస్యు. 
డగుననియు విళశదమెనది. 


అనవస్థిత్యధికర ణను 


సూ. “అనవస్టితే రసంభవాచ్చ నేతరణొ ౧-౨-౧౮, 

సకల జగదిశ్వరత్వము విశ్వభు_క్ష్వము మొదలగు ధర్మములు [పాణ 
వాయువునందు అనవస్థిలేః - నిలచియుండునవి కాకుండుటవలన, అసం 
భ వాచ్చ - ఉండునని చెప్పుట పొసగనందువలనను, ఇతరః = (పాణవాయువు 
ఉపాన్యము న = కాదు అని సూ శార్థము. 

విషయవాక్యము : “అంగుష్టమా (తః పురు షోఒంగుష్టంచ సమా శిత, 
ఈళః సర్వస్య జగతః |పభుః |పీణాతి విశ్వభుక్‌ ” 

ఇట అంగుష్టమా[ తత్వము మొదలగు ధర్మములతో కూడిన వాడు 
పర మెళ్వరుడా ? ఇతరుడా ? అని సంశయము. 

ద్రేశ్న : పాణాగ్నిహో త [పకరణమగుటచే అంగుష్టమా త్రుండని 
స్వల్ప స్వరూపమును చెస్పుటవలన నాహుతిపంచకము ననుభవించు (పాణ 
వాయువే |పతిపాదింవ(దగినది, “ఆపశ్చ పృథివీ చాన్న మశ్తారౌ వహ్ని 
మారుత” “ఉదకము భూమియను ఆహారమును వాయువు అగ్నియు 
ననుభవించువారు” ఇత్యాది శ్రుకులందు వాయువు భోక్తగా నేర్పడు 
చున్న వాడు. కావున సర్వథా (పాణవాయు విట నంగుష్పమా। తుండగునని 
చెప్పవలెను గాదా? 


7g (క్ర నీలకంఠ భాష్యము 


. -ఉత్తరము : పర మేళ్వరుంఢే. అంగుష్టమాతు(డుగా" నీ [పకరణము " 
నందు (పతి పొదింవ(దగెనవాడు. ఎట్లనగా ? సమస్త (వపంచమునకు [(వభు 
వగుట యు విశ్వము ననుభవించుటయు మొదలగు ధర్మములు పర మేశ్వకుని 
కంచు నికరములె న (పాణ వాయువు మున్నగు వానియం దువపన్నములు 
కానట్టి౨. “పొణానాం (గంధి రసి రుదోమా విశాంతకః” “రుదుడా + 
పంచప్రాణముల నొక చో నిలిపియుంచు వాడవు గాన కాలాగ్ని రుద 
స్వరూవముతో నాలో ప్రవేశించి యావోరమును జీర్ణింపంజేని తత్సార 
ముతో నుజ్జీవింపంజేయుము [” అను వాక్యమునందు పర మేశ్వకండు 
(పాణాధారుండనియు (పాణవాయువుగా నుపాసింపం దగినవాడనియు 
వినంబడుచున్న యది. 


శివరూపమనియు ఘోరరూసమనియు పరమాత్మ - ద్వివిధ స్వరూ 
సములు గలవాడు. జళరాగ్నిజ్వాల శళమించుటకు లోన నన్నభో క్షగా 
నుండునది _ శివ స్వరూపము, భోజనానంతరము భుకాన్నమును పరిణ 
మింవంజేసి దేవామును పోషించుటచే (పాణవాయువులు స్థిరముగా శరీర 
మందుండుటకు రు దరూవముతో లోన నావారమును పచనము. జేయునది - 
ఘోర రూవము, 


అంగుష్ట్రమాతుండని పరిమాణము. జెప్పుట - ఉపాసింపంబడుటకు 
గావున విరోధ మేమియులేదు. [పాణవాయువు భోక్తగా నేర్పడినను 
విశ్వభో క్ష కాజాలకుండును, కావున పరమేళ్వకుండే (పాణమను అగ్ని 
హో (తమునందు నారాధింపందగిన వాడుగా (పాణస్వరూపుండగునని (పతిపా 
దింపంబడుచున్న వాడు, 

“న పాన నాపానేన మరో జీవతి కళ్చన, ఇతరేణతు జీవంతి 
యన్మిన్నేతా వుపాశితా” అను |శుతిననునరించి పరమేశ్వరు నాళయించి 
యుండు [పాణాపానములతో జీవులు |బతుకుచున్న వారనియు కేవల 


(పాణముళతోగాని కేవల అఫానముతోగాని జీవంచుచారు కారనీయు 
శరియనగు కు, వ” 


అంత ర్యామ్యధిక ర ణము "గ 


'దటీ.౯ పా దాంగుష్టమునందు వా_న్తముతో నుదకమును సమర్పించు 
తటి - (బహ్మాండమునకు మూలాఛారమగు లోకమునందు గల కాలాగ్ని 
రుద స్వరూపమును శరీరమున కాధారమగు పాచాంగుష్టమునందు 
ఛ్యానించి త త్పీత్యర్థము చరణాభి షేకమును చేయుచు “అంగుష్టమా |త్రః"” 
అను మం|తము నుచ్చరింపవలెనని విదితమగుచున్న యర్‌, 


అంతర్యామ్యధిక రణము 


సర్వజ్ఞుడు సర్వళ క్రి సంపన్ను (డు సర్వాను|గావాకు(డు వర 
|బవ్మామునగు శివుని సూర్యమండలము నందు పురుషవ్భాదయ పుండరీ 
కాదులందు నుపాసనం జేయుటకు నివాసము నిర్ధారింప(బడినది, అట్టి 
నివాసము నంతట. జూపుట కీ యధికరణము చెప్పబడినది. 


సూ. అంతర్యామ్యధిదై వాదిషు తద్ధర్మవ్యప దెశాత్‌ ౧-౨-౧౮ 

సూత్రార్థము : పృథివ్యాద్యశే శతనములు అధిదై వములనంబడును. 
లోకములన్నిటియందు అను నర్గమున “అధిలోకంి” అను శబ్బ్దముప యో 
గించును. ఇట్టి అధిదై కము. మున్నగు వానియందు _విశ్వాధికత్వము 
అనాదిము శక్రత్వము 3 మొదలగు తద్దర్శములు అనగా పర మెళ్వర ధర్మములు 
శుతియందు వ్యపచేశాత్‌ జా (పతిపాదింపంబడు టన వలన అంతర్యామి యగు 
వాడు పరమాత్మయే. 
విషయ వాక్యము యు అంత ర్యామ్‌ (కావ్మాణమునందు 

“యః పృథివ్యాం తిష్షన్‌ పృథివ్యా అంశరో యం పృథివీ. నచేద 

యస్య పృథివీ శరీరం, యః పృథివీ మంతరో యమయత్ని;షమ త 

ఆశ్మాఒంత్యర్యామ్యమృతః” rh re SY Se 


ణో 


“భూమిలో నున్నను భూమికి తెలియని వాడు... భూమిని. శ 
పించువాడు భూమి శరీరముగా కలవాడు" భూమిని శాసించువాడు నగు 
పరమాత్మ - సర్వాంతళ్యామి యై అమృతుడనంజజగును”. 


§్ర0 (శ్రీ నీలకంఠ hi 

ఇట్టు పృథివి మొదలుకొని అవ్యక్త ఆత్మతత్వ ము లవరకు (వశీ 
వస్తువునం దంతర్యామియని (పతి పర్యాయము వీనంబడువాడు _ వర 
మాత్మయా ? బీవాత్మయా * విరాట్‌ పురుషుడా? (ప్రధానమా! 
అని సంశయము. 

[(పశ్న: శతా నొనర్భిన విచి.తకర్మల ఫుము ననుభవించుటకు 
పంచభూతములలో ఇం[దియములందును జీవుండు (ప వేళించువాడు, 
అథవా చేతనులందరికి నుపాచానమగు విరాట్‌ పురుషుండు (పాణులలో 
చేరియుండువాడని చెప్పుట సమంజనము. లేక (పకృతి _ మవాత్తు 
మున్నగు రూపములతో పరిణమించునదగుటచే నర్వ వ్యాపియగు ననుట 
సముచితంబగును. ఎందుకనంగా ? పరమేశ్వరుండు “విశ్వాధికోరు దః” 
అను (పమాణము ననుసరించి పృథి వ్యాది (పకృతి ఏకారములను మించి 
యుండు వాడగుట(జేని విశ్వాధికుండు గావున వికారాత్మక [పపంచ 
మును వ్యాపించియుండుట పొనగ(జాలదు. అందువలన పర మేళ్వరుండు 
దక్కు జీవాదులలో నొకండు సర్వాంతర్యామి కాదగును, 

ఉత్తరము ; పృథి వ్యాద్యంత ర్యామిగా వినంబడు వాడు పర మెళ్వ 
రుంజేను; సర్వాంత క్యామిత్వము మొదలగు ధర్మములు - పర మేళ్వరుని 
యందే ఉవపన్న ములగుచున్న వి, ఎట్టన౦గా * అథర్వశిరమునందు *ోసోఒం 
తరాదంతరం [పావిళత్‌” అను వాక్యమువలన పర మేళ్వరుండే యంశర్యా 
మీగా సమ _స్తమందుండు వాడని తెలియుచున్నది. మణియు “సత్ర ఆశ్మాం 
తర్యామ్యమృతః” శివుడే అనాదిముకు(డగుటచే అమృతు(డని చెస్పం 
బడువాడు. “ఏశాని వాచవా -అమృతస్య నామధెయాని" “పూర్వో క్ర 
వామధేయములన్ని యు అమృతునివే” యని [శుతి "పర్కొనియున్నది. 
“విశ్వాధికోరుదళి అను వాక్యముచే పరమేశ్వరునకు విశ్వాధికత్వము 
చెప్పంబడినట్లు “నర్వోవై రుద” ఇత్యాది వాక్యములతో విశ్వరూపత్వము 
నీరూపింప(బడుచున్నది కావున పృథి వ్యాది |పక్ళతివికారము లందు [పవే 
ళము కలవాడై నను తద్వికార స్పర్శ లేళముగూడ లేనిచాడని (పతి 
సన ర్యాయము అమ్మృతశబ్ద (వయోగము గావింవంబడినది. 


అవత ళ్యా మ్యధథికరోణము 81 


అథర్వశిరమునందు “యో వై_రు[దః స భగవాన్‌ -యయశ్చ |బవ్మో 
భూర్భువః సువ _స్హన్మ వై నమోనమః” ఇళ్యాది 'వాక్యములతో (బవ్మా 
విష్ణు రుద మహాలత్మీ సరస్వతీ గణపతి కుమార దే వేం దాది లోకపాలురు 
మజియు భూరాది స _ప్పకోకములు, పృథి వ్యాది పంచభూతములు, సూర్య 
చం చాది నవ గవాములు, నవ తములు కాలము మున్నగు న్వరూపములు 
గలవాడని (పతిపర్యాయము పర మేళ్వరునిగురించి యభ్యాసము గావింప. 
బడినది. అందును *పర మేళ్వరు(డు చిదచిన్మయములగు నకల త త్త ముల 
యందు (వ వేశించు వాడగుటం జేసి శరీరాది తత్తములకు సంబంధించి 
యుండు దోషముల నంటియుండు వాడు” అను నాళంకను నివారించుటకు 
ఐశ్వర్యము మొదలగు మంగళగుణముల సంబంధమును చెప్పు భ గవచ్చబ్దము 
(వయోగింపంబడినది. కావున సర్వాంత ర్యామియగు ివుడు-సర మేళ్వరు. 
డని చెప్పుట సమంజనంబేను; 


(పథధానము మొదలగుచాని కంతర్యామిత్వము సము చితము కాదని 
నిరూపించున దీ నూ|తము.. 


సూ. “నచ స్మార్త ర మతద్ధర్మాభిలాపాత్‌ శారిరళ్చ" ౧-౨-౧౯ 


[పానము - సాంఖ్యస్థృ రి సిద్దమగుటచే స్మార్త ర మనయడున్లు. 
పకృతి ధర్మములగు పిళార రులు [శుతియందు చెస్పకుండుక్రైవలన 
(వధానము సకల నియానుక త్వాది ధర్మములు లేనివాడగుటచే. విర్షా 
ట్పురుషుండును సర్వాంతర్యామి కాజాలరని సూను 


సకల కల్పములలో చేతనాచేతనములను నియమించు ' 'నసంకుచిత 
సామర్థ్యము = మూ ర్య్యాత్మయ గు హిరణ్యగర్భునకు ఛారాయణునకును 
సంభ వింపనట్టిది. సూూత్రగత శారీరపదము “అనువవ శ్రేస్తు. వ శారీరక" 
ఖఅనుచో చెప్పినట్లు జీవుండను నర్థము వాక య వ్లార్తాయ 
ణాద్యర్థము గబదిగా ఇెవ్చంబడుచున్నయది. 


నుఖాలోపనిషదమునంధు “కిం త దాసీక్‌ 9 ఎట్టిది” 
అని |వక్నించి “వరమాత్మ. న్వరూజం . [పథమ మాసీక్‌ ” “వరమాత్శ- 
§ . a ఈ న్‌ జ 


ళా శ్ర నీలకంఠ భావము 


మొదటి. స్వరూపముగా నుండెను _అని నమాథానము -చెప్పశీబడి యెను, 
తరువాత “తత స్తమ _స్తమసో భూశాదికి “*పరమాత్మవలన తమస్సు, 
శమస్సునలన నాశాశము” ఇట్లు భూతపంచకమును నిరూపించి యచ్వాని 
వలన. (బ్రహ్మాండ మావిర్భవించుటను |బివ్మోండమున సవా స శీర్ష ములు 
సవా|స నేత్రములు సవా|స పాదములు సహా భుజములుగల పురుషు 
డావిర్భవించినట్లు చెప్పి “ బావ్నాణోఒన్య ముఖమాసీత్‌ ” _ అను పురుష 
సూక్త (పక్రియ ననుసరించి పురుషుని హృదయా ధ్యవయవములనుండి 
|(నావ్మాణాది చేతశనులయొక్కయు అచేశనముల యొక గ్రాయు నావిర్భావము 
వర్ణి ంప[బడినది. మజియు పురుషుని నిశ్వాసమునుండి వేదములు బయలు 
'చేరివవనియు పురుషుడే సగము శరీరముతో (స్త్రీ భావము సగము శరీ 
రముతో పుంభావమును పొంది దేవర్షి యత రాతసాదులను తిర్యగ్గంతు 
వులను పుట్టించు స్త్రీ పురుష రూపములు గలవాడగుననియు వక్కాణింప 
బడినది. 

మటల నుపసంవారించు సమయమున కె, లోక్య భసీ స్రావము నుష్మక 
'మీంది“పృథివ్యప్పు తీయక” “భూమి = జలమందు లీనమగును” ఇత్యాది 
వాక్యము మొదలుకొని “తమః పరస్మి న్నేకీభవతి” “తమస్సు పరమాత్మ 
యందేకీభవించును అను .వాక్యమువరకు జగ్మ్యశ్చళయము  నిరూపింప( 
బడినది. మ్‌ 


ఇట్లు సుజాలోవనిషదమున | పథమ్తానుశాననమందు పరమాత్మ - 
జగదాదికారణుడనియు పరమాత్మచే (ఒహ్మాండ మధ్యమున "సృజింప( 
బడిన పురుషుడు - అవాంతర సృష్టి స్టితిలయము+€6 '₹జీయు-వాడనియు 
వర్లీంచి త త్రతదండం హిరణ్మాయం సమభవత్‌” అని దిహ్మోండమును 
నిస్టేశించి “దివ్యః సవా(స్రశీర్ణా-సవా[స్రాతః నవా(గ్ర బాహుః... పురషో౬ 
కాయత” సవ్యాన శీర్ష త్వాది లత్షణములు గల దివ్యపురుషుని తృతీయాను 
శాసనమున “దిమ్యో చేవ వకో నారాయణః” అను చాక ముతో నారా 
యణునిగా (పళంసించి వర మేశ్వరా భేదద్భృష్టితో సకల 'జగదుపాచానము 


క. 


ఆద్భృళ్యశ్వాధికర ణము | 88 


సారాయణుండని (పతి పాదింప(బడినది:: కావున .నాలాయల్లు(డు చేవ 
మాన వాది (వజాజనకుంత్రై న నవాంతర సృష్టి లయముల( గావీంచు వాడ 
నీయు నారాయణాది సకల జగదాది కారణము నకల నియాముకు(డును 
పర మేళ్వరు.జే యనియు సారాంశము. 

జీవాత్మయు సర్వాంతర్యామి కాడను నంశమును సమర్థించున దీ 
సూత్రము, 

సూ. “ఉభయే౬పి హి భేదే నైన మధీయతే” ౧౨౨౨౨౧ 


కాణ్వులు మాధ్యందిన శాఖ వారున్ను జీవపరమాత్మలను భేదము 
గలవారిగా చెప్పుచున్న వారని న 


“యో విజ్ఞానే తిస్టన్‌ ” రు ఆత్మని తిన్టన్‌” ఇ త్యాది వాక్యము 
లతో “పర మేశ్వరుండు జీవాత్మలో నుండువోడని జీవపర మేశ్వరులను 
"వేటు వారిగా (శుతులు (వతిపాదించుటచే పర మేళశ్వకుండే సర్వాంతర్యామి 
యనియు [పథాన విరాట్‌ పురుష జీవాత్మలు - సర్వాంతర్యాములు 
కారనియు సిధ్రాంతము, 


అదృశ్యత్వాధికర ణము 


౪ వత్యతము గా కనబడు పృథివ్యాదికము వరమేశ్వరునిచే నియ 
ముంపబడునదగుటచే శివునకు 'శరీరమగునని పూర్వము చెప్పబడినది 
కావున. పృథివ్యాదులందు. [బవేశించియుండు పరమేశ్వరుడు - ఒకా 
నొక ఖా. పురుషునివల కనంబడువాడగు” నను ఆ శంకను 
నీవారించ్చుటకు OS EE నను పరమాత్మ STE 
శాజోలడెన్లి గోన చతుషా పళ్యతి కళ్ళనైై నమ్‌” ఇత్యాది" బ్రమాణమల్ల 
ననుస సరించి య్‌, య ధకరణమునందు 'ప్రస్తాప్వీవంబడుచున్నయయరి. 


- మా, ““అచృళ్యత్వాదిగుణకో ధర్మోక్తే ప చించి ౨౨. 


జ క్‌ 


84 (శ్ర నీలక౦ళ థావ్యము 


సర్వజ్ఞ శ్యాటి ధర్మముల నీ 'యువనివ మందు చెప్పీ శందువలశ 
నక్ళళ్య ఆశ్వది గుణములు కలవాడు పర మేళ్వగుందేనని ఘా _తార్థము. 

విషయవాక్యము : “అథ వరా యయా తదకర మధిగమ్య లే; 
య త్తదదేళ్య మగ్రావ్యా నుగోత మవర్ష మచమఃశో[ శం తదపాణి 
పాదం నిత్యం విభుం సర్వగతం నునూజ్ళుం తదన్యయమ్‌ యద్భూత యోనిం 
పరిపళ్యంతి ధీరాః” 

_ “అవరశ వాచ్యమగు పర బహ్ఫామును కనుగొనునది వ పరవిద్య 
యన(బడును. అట్టి అతరము నిరేశింవరానిది, (గహింప నలవికానిదియు, 
గో(త్రవర్ణములు లేనిదియు నేత్రములు చెవులు వా సన్తములు పాదములు 
లేనిదియు, నిత్యమైనదియు, సర్వవ్యాపకంబు, మిక్కిలి సూత్మంబు, 
వినాశములేనిది యు సకల పాణులక్రు కారణమైనదియు; ఇట్టి తత్త్వమును 
ధీరవురుషులు కనుగొందురు”. 

- "ఇంట నకరము [పఛానమా ? జీవుడా? వర మేళ్వరుండా * అని 

(ప్రశ్న : ఈ సందర్భమున నతర శబ్దము (పధానము'నే చెప్పును, 
ఎట్టనంగా ? మపహాత్తు మొదలగు త_త్త్వ్రముల రూపముగా వరిణమించు 
(పకృతి - (వాణులందరికి కారణము కాదగుకు. అధవా జీ వాత్మ “జరం 
(పథాన మమృతాకరమ్‌” అను [పమాణముతో నతరవాచుుండగు వాడు. 
మరియు తాజేయు కర్మ ననుసరించి పృథివ్యాది వంచభూతములకు తద్వి 
కోరమగు జగమునకును కర్తయగు వాడు కావున (పధానముగాని జీవాత్మ 
గానీ యవ్షకులు కాదగిన వారు. 

ఉత్తరము : వర మేశ్వకుండే అమర పద వాచ్యుండు; “యః సర్వజ్ఞ 8 
నర్యవిద్యన్య | క్షునమయం తప” ఇత్యాది వాక్యములు - వర మేశ్వరుని 
సర్వజ్ఞ త మున్నగు లతణములను చెప్పుచున్న వి,” పర మేళ్వర భిన్ను డైన 
ఖీవునియంధు సర్వజ్ఞ త్వాది ధర్మములు నంభవించునవి కావు.” “వకృతి 
గాని జీవుణయాకాని. నమ స్స్‌ కారణము కాదన నవాఠ ని కౌవ్వుట యు _క్తోము 


ఆద్భశ్య శ్వాధికరణము 85 


కోను, జీవుడు సర్వజ్ఞుండు కాకుండుటను (పకృతి చేశనము కాకుండుట 
న వ్యానికి సర్వ కారణత్వ సామర్థ్యము ఆలవడకుండును. - 


సాలెపుజుగు తన శరీరములోని చెల్లుతో చారమ. 6 గావించునట్లు 
పరమేశ్వరుడు న్వళ కి లేళమ తో పసంచమును పుట్టించుటకు చంపుటను 
గానవగును. మణియు భూమినుండి భూమిని విడువక యే యావిర్భవించు 
ఓపధులవలె [పపంచము పర మేశ్వరు 'నెడబాసియుండని దగుటచే పర మేశ్వర 
కళ క్రియందొక భాగ మగుచున్నయది. శరీరమునుండి జనించు కేళ నఖాదు 
లున్నను పోయినను పురుషుండు వికారము. 'జెందనట్లు స్వరూ వె క దేశ 
మగు (ప్రపంచము భ|దముగా నున్నను వినాశము! జెందినను సర 'మేళ్వ 
రుండు = సంతోషమును దుఃఖమును పొందువాడు కాడు. ఐతే పురుషుండు 
తన శరీరములో నొక భాగనుగు వా స్తములు పాదములు మొదలగు నవ 
యవములను పట్టు వలతో కాపాడుకొనునట్లు పర మేశ్వరుండు న్వశరీరమగు 
కక్తిలో నొక భాగమగు |పసంచము నవళ్యము రథింపవలసియుండును. 


మణీ యొక ఉపప త్తి( జెప్పుచున్న వారు. 

సూ. “విశేషణ భేద న్యప దెశాభ్యాం చ నేతరొల ౧౨౨౨౨౩ 

ఇట “ఏక విజ్ఞానముతో సర్వ విజ్ఞానము కలుగు”నను పతిజ్ఞ 
చేయంబడుచున్న ది. “77. నిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” 
“ఎధానిని కనుగొనినచో నీ సమ న్తము తెలియు”నను పక్ష ననుసరించి 
చెప్పబడిన (పతిజ్ఞ యనంబడు విశేషణము నుప యమోగించుటవలన నకరము 
|పథానము కాజాలదు. “అకరా త్పరతః పరః “ వపకృతికంశు పరుండగు 
జీవు( డతరుండైన నవ్వాని నతి కమించిన వాడు పరమాత్మ” యను (ప్రమా 


ణముంబట్టి జీవునకు పర మేళ్వశువకును భేదము కనంబడుటవలన నిట నతర 
పదము జీవవాచకంబు కానట్టిది. 


సూ. “రూపోవన్యానాచ్చొ ౧-౨.౨౪. 

“అగ్నిర్మూర్ధా చతుషీ చందనూర్యా, దిళళళో తే వాగ్వివృఆా 
కృ-వేవా& “వాయుః (పాణో వ్యాధయం మ! పద్భ్యా రం పృథివీ 
'ప్యష సర్వభూ తాంత రాత్మా” 


88. (శ్రీ! నీలళంళ ఖభామ్యము 


_ = కవరమాత్యకు - (ఇంట. నగ్నిశబ్దముతో న్ఫురించు శజస్సు నిండి 
యుండు |పదేళమని యర్థము ననుసరించి ద్యుళోకము శిరస్సనియు , 
సూర్యచం దులు నేత్రములరియు, దిశలు చెవులనియు, వి_స్తృతములై న 
"వేదములు వాక్‌ స్థానీయములనియు వాయువు [(ప్రాణమనియు విశ్వమం 
తయు వాదయమనియు భూమి పాదములనియు తై )లోక్యస్వరూపము 
(పతిపాదింపంబడినది కావున సక లాంతర్యామియగు సర మేళ్వరు6జే అతర 
పదముతో చెప్పంబడుచు భక్తులు కానివారికి కనంబడువాడు కాడని 
విళదమెనది. - 


వె శ్వానరాధికర ణము 


[(పాణవాయువున కాధారముగా నుపాసింపందగినవాడని చెప్ప. 
బడిన పరమాత్మ నిట జఠరాగ్ని స్వమాపముగా. నుపాసింపవలెశని యుళ్లే 
ఖంపంబడుచున్నయది, 


_ _ సూ. “వెళ్వానరః సాధారణ శబ విశేషాత్‌” ౧-౨-౨౬ 


వై శ్వానరశబ్దము సాధారణముగా వహ్ని పరమైనను (బహ్మూళబ్దము 
మున్నగు శబ్దపశేషమువలన పరమేశ్వర పరమేయగునని సూ శార్థము. 
విషయవాక్యము : *యన్న్వేత మేవం [పాదేళమా[త మభివి నమూన 
మాతక్మానం వైశ్వానర ముపాస్తే న సక్వేషులోశేషు నక్వేషుభూతేషు 
సన్వేష్వాత్మ స్వన్నమ త్తి త్ర ఛాందోగ్యము, 
| _ో|పారేళమా(త్ర స్వరూపుడు "అంతట వ్యాపించు అపరిచ్చిన్న' 
స్వరూపము గలచాడు నగు పర మెళ్వరుని వె వై శ్వానరునిగా నుపాసించు 
పురుషుడు లోకములన్ని టియందలి పంచభూతములం చావిర్భవించునట్టి 
జీ వాత్మలంద కన వితరన మూ ఆహారము లు సడే పింబడయ 
గలుగును చాల -గా 
డస కతు నుపోన్యుడుగా' న కాళ వె చ్వనకుడు wea 
ఇతరుణా ? అని సంశయము, dees 


i తరత. నటనల 


వై శ్వానరాధికరణము ఫ్‌ 


"(పళ వైశ్వానర కబ్బముతో - జఠరాగ్ని చెప్పంబడునదిగుదా..! 
ఎట్లనగా ? “అయమగ్ని 3 రై. శ్వానరో యేనేదం వచ్యతే యదిద మద్యే, 
షు ఘోపోభవతి యమేతత్కర్లా వపిధాయ(శ్రుణోతి, స యదో(త్రై 
మ్‌ భవతి వై నం ఘోషం (కుణోతి” “భుజ్యమానమగు అన్నమును 
జీర్ణి ంపంజకేయునది వై శ్వానరాగ్ని యనంబడును. ఇట్టి వై శ్వానరుని ధ్వని 
లోన నున్నట్లు చెవులు మూసుకొని ప్‌ననగును, ల. సమయము 
నందు మా(త్రము జాఠరాగ్ని ధ్వని వినంబడునది శాదు”. ఇట్లు జఠరాగ్ని 
యందు వై శ్వానరశబ్దము (ప యోగింపంబడియున్నది. అథవా మవో 
భూతములలో మూడవదగు అగ్ని యెనను వై శ్వానరుండు కావలెను, 
“ఏషఏవవాగ్ని రె వ "్వ్వనర 8” ఇత్యాది వాక్యము లందు వె వై శ్వనరళబ్దము 
అగ్నియందు వాడంబడినది గచా ! అగ్ని దేవతనై నను వై శ్వానరకళబ్ద 
వాచ్యునిగా 'నిరూపింపవలసియున్న ది. 


*వై శ్వానరం చ్వాదళకపాలం నిర్వపే త్పుతే జాతే” “కుమా 
రుడు జన్మించినచో చ్వాదశకపాల మనంబడు అగ్ని దేవశాక మైన [కతు 
వును గావింపవలెను” అను |పమాణము - ఇష్టికి దేవతగా ఫలము నిచ్చు 
వాడు అగ్ని చేవు(డని విశదపజణచుచున్నది కావున (పాదేశమాతుండను 
పరిక్చేదమువలనను వై శ్వానర శబ్దముతో పరమేశ్వరుడు చెప్పంబడు వాడు 
కాడు. . 

_ ఇఫ్వీషయమై యొక అఖ్యాయిక వేదమునందు కలదు. వ. 
వుండు మొదలగు ఐదుగురు మహర్షులు కూడి “కోను ఆత్మా కిం (బహ్మ” 
అను ఆకాంత గలవారై -వై వై శ్వానరోపాసకుండగు నుధ్రాలకు నాశ 
యించి రోగంరగా “ అశ్ష్యపతి యనంబజిగు కికయుడ [వస్తుతము 
=వై- శ్వానకుని పుర్తిగా గు త్తెిరగినవాడ”ని - భావించి - "య్సభ్వారి నళ్వపతి 
చెంతకు, గొంపోయి వె వై_శ్వానరునిగ్రూర్చి (పళ్నింవిన వాడు. 


* ఉత్తరము: వరమేశ్వరు(డే వై శ్వానళ్తుండగుశు. ఎట్లనగా. -వై-శ్వా 
నరళబ్దము - = జఠరాగ్ని మున్నగువానికి సాధారణమైన - నీ (పకరణము 


నర శ్రీ నీలకతఠళ: భామ్యము 


నందు “ఆత్మాన మేవేమం వై శ్వానరం సం్యవ్రత్య ధ్యేషిత మేవనో (బూహి” 
“ఈ వై శ్వానరుని పర మేళ్వరునిగా ప్రస్తుతము ఖావించుచున్నావు. అట్టి 
వై శ్వానరుని గురించియే మాకు బోధించుము” ఇళ్యాదవాక్యములందు 
పరమేశ్వరుని కసాధారణమ. లగు |బవ్మాశబ్దము మొదలగువానితో వై శ్వా 
నరుడు ఏిశేషింపంబడుచున్న వాడు. కాని జఠరాగ్ని మున్నగువాని 
యందు వై శ్వానర విశేషణము సంభవించునది కాదు. కావున పర మేళ్వ 
రుంజే వై శ్వానరుండగువాడు. 

వై శ్వానరుండు పర మేశ్వకుండను వతమున (పమాణాంతరమును 
చెప్పుచున్న వారు. 

సూ. “స్మర్యమాణ మనుమానం స్యాదితి” ౧-౨-౨౬ 

“అగ్నిర్మూర్హా చకతుపీ. చం్యద్రనూ ర్యా” ఇత్యాది వాక్యము లందు 
పర మేళశ్వరునకు స్వర్గలోకము మొదలుకొని పృధివివరకు గల స్వరూపము 
దిగువవిధము వర్షింపంబడినది.. “తస్య వావా పతస్యాత్మనో - వై శ్వానరన్య 
వ ను ఆకా శృతు ర్విశ్వరూవః స్రాణః పృథగ్వర్ష్మాఒత్సా సందేవో 
బవు ళో వ స్తిరేవనై ౪ వృథ వ్యవపాదా” “వె శ్వానరుండుగా చెప్పబడు 
పరమాత్మకు శేజోమయమగు స్వర్గము శిరస్సనియు సూర్యచం!దులు 
నే తములని యు వాయువు |పాణమనియు జీవాత్మ = నాభి మొదలుకొని 
కంఠమువరకుగల శరీరమనియు వర్షము మూ తమనియు పృథివి పాదము 
అనియు భావింపవలెను” అనుచో న్నరింపంబడు లవణము వై శ్వానరుండు 
వర మేక్వరు(డగుటకు నిదర్శన మగుచున్నయది. 


అ 


సూ. .“శద్దాడిభ్యోఒంతః (ప్రతిభ్దానాచ్చ నేతిచేన్న, తథా 
దృష్టుప దేశా దసంభవాళ్ళురుషమపి వై నమధీయతకే”౧.౨. ౨౭ 
ప్రశ్నః స వపోఒగ్ని రె శ్వానరో. 'వృదయం గార్జ్హపత్యో 
"మనోజ న్యావోర్యపచనొ అన్య. మావవొనీయం తద్యద్భ_కం [పథమ 
మాగళ్ళే త్తదోమీయం సాయం (ప్రథమ మాహుతిం జహుయాత్‌" 


వై శ్వానరా ధిక రణము 89 


“ఈ జఠరాగ్ని వె శ్వానరుండగును, పురుషుని హృదయము 
గార్త్యపళ్యాగ్నియనియు మనస్సు అన్వావోాశ్యాగ్ని యనియు ముఖము 
ఆవావనీయాగ్ని యనియు మొదట భుజింప(బడునది వావన దవ్యమనియు 
శావించి |పతిదినము పగలు సాయంకాలంబు భోజనారంభమున సమంత 
కముగా (పాణాహుతులను సమర్పించవలెను.” 


ఇత్యాది వాక్యములందు లభించు అగ్నిళబ్రము అగ్ని[తయకల్పనము 
(పాణాహు ఖ్యా ధారత్వము అనువానివలన “*సయో హైన మేవ మగ్నిం 
వె శ్వానరం పురుషవిధం పురుషేఒంతః (పతిస్టితం చేది” అనుచో తెలియం 
బడు పురుషునిలో [వతిష్టించియుండుటయను లక్షణమువలనను వై శ్వా 
నరుడు జాఠరాగ్ని యేకాని పరమేశ్వరుడు కాజాలడుగచా ! 


ఉ తరము ; పరమేశ్వరుని జాఠ రాగ్ని స్వరూపునిగా నుపాసింపవలె 
నని [శ్రుతి యుపదేశించినది. కేవలము జఠరాగ్ని - శ్రైలోక్య ళరీరుం 
డగుట మొదలగునది సంభవింపనట్టిది, మటీయు వాజసనేయశాఖవారు 
“సవపోఒగ్ని ర శ్వానరో యత్సురువఃి అను వాక ముతో వె శ్వానరుని 
పురుషునిగా వా[కుచ్చుచున్న వారు, “తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌” 
అను పమాణముతో ఎట్టి యువపదములేని పురుష శబ్దము పరమేశ్వరు 'నే 
చెప్పునదని తెలుపబడుచున్న యది. 

శ్రో॥ అహం వైశ్వానరో భూత్వా - (ప్రాణినాం దేహమాశ్రితః 

ప్రాణాపావసమాయు క్రః _ పచామ్యన్నం చతుర్విధమ్‌॥ 

“నేను [పాణుల శరీరములో జఠరాగ్ని స్వరూపముగా నివసించి 
| పాణాపాన వాయువులతో కూడుకొని ఆహోరమును నాలుగు విధములుగా 
జీక్టి ంపజేయుదును.” ఇట్లు స్మతులందును జఢ్ల-శాగ్సి = వఠమేశ్వర స్వరూ 
పంబని యువపాదింపంబడుటచేశను పర మేశ్వరుకో వై శ్వావకుండని చెప్పుట 
సమంజసంబగుచున్న యది. 

సూ. “అత ఏవ న బేనతా భూతం చి అంజి చలా, 


0 


90 శ నీల క౦ధ భాష్యము 


వై శ్వానరుండు త్రైలోక్యళరీరుండు పురుష ళబ్దవాచ్యుండు నగుట 
వలననే అగ్ని చేవతశాని భూతాగ్ని కాని వై శ్వానర శబ్ద వాచ్యములు 
“ాజాలవు, 

ఇట్టు పరమేశ్వరుని జఠరాగ్ని స్వరూపముగా నుపాసింపవలెనని 
యేర్పడిన పిమ్మట నాపర మాత్మ - అగ్నిళ బ్రవాచ్యు(డగుటకు మవార్గులు 
చూపెట్టిన విధానములను దిగువ సూతములతో నుళ్లఖించిన వారు. 

సూ. “సాక్షా దవ్యవిరోధం జై మిని?” ౧-౨-౨౯ 

_  అగ్నిస్వరూపముగా నుపాసింపవలెనని శెప్పుటవలననే పర మేళ్వ 

రునకు అగ్నిళబ్ద వాచ్యత్వముకాదు. “అగ్రం నయతీత్యగ్నిః” “పుణ్యాత్ము 
లగు శాంభవదీకితుల నౌన్నత్యము( జెందించు వాడను వ్యుత్పత్తి ననుస 
రించియు పర మేశ్వరునం చే అగ్ని శబ్దము సాశాత్తు వర్తించునదగుటచే 
వాచ్యవాచక సామా నాధికరణ్యమును చెప్పుటలో విరోధమేమియు గాన 
రాదు. “అగ్నిః కస్మా ద|గం నయతి” అను నిరు క్ష నన నన 
యమై గాననగును. మజియు మహాభారతమున | | 


ల యస్మా చ్చాయం నయత్య(గ్రాం. _ గతిం వి(ప్రాన్‌ సుపూజితః 
తస్మాచ్చ నయన్నాదాజన్‌ - వేదేష్వగ్ని రితీర్య తే॥ న్‌ 


శుద్ద ద్ద |కో|తియులు ప  శాంభవదీ జాపురస్సరముగా నారాధించుటవలన 
(వనన్ను డై అ(గగతిని అనయా న్వసమానస్థితిని 6 (బిసాదించు వాడగుటచే 
పరమాత్మ వేదములం దగ్నియని చెప్పబడు వాడు, 


= విశ్వానర మహర్షి గారి శుమారుఃడు వై శ్వానరుండను నర్ధమృువె 
క. నరేషుజాసమ స్త, జీవులం చంత్వర్యామిగా నుండువాడను 'నర్థంబు 
ఫొసగునదని జ మిని మవార్షి గారి నిర్వచనము, | 


“అభివిమానం” అను |శుతిగతపదముతో జాన చెవ్పం 
బడిన పరమాత్మ. న్వర్లము మొదలుకొని వృథివివరకు గల (పచేశము స్వరూ 


| 
~ 


వై శ్వానరాధికరణము 015 


పముగా- కలవాడని “యొకానొక పరిచ్ళేదము. -జెప్పుట యెట్లు పొసగునను 
ఆశంకను ని వారించున"ది దిగువ సూత్రము. ' 
సూ. “అభివ్య కే రిత్యాళ్ళరథ్యః” ౧.౨.౩౦ 
- పరమేశ్వరునకు (పాదెళమా[ తత్వమును పృథి వ్యాది స్వర్షలో కాంత 
స్వరూపమును చెప్పుట యుపాసకులకు వ్య _కృమగుటకొరకని ఆశ్ళరథ్య 
ముని నిర్వచించెను. 


సూ, “అనుస్మ తయ ఇతి బొదరికి ౧.౨.౭౧ 


ఆకాశము మొదలుకొని సృథివివరకు శిరస్సు మున్నగు పాదముల 
వరకు గల నవయవములను కల్పించుట (బహ పా_ప్పికొరకని కూాదరి 
వచించెను. ఉపాసకుల బుద్దియం దధిరోహించుటకు పై విధము సరిచ్చేదము 
చెప్పంబడినది, ప్రతిదినము. గావింపందగిన ధ్యానమన దగు స్మ ఎల్‌ - దివ 
(పొప్పి పికొరకని (గహించునది. 


సూ, “సంప శె రితి జై మినీ _స్పథాహి దర్శయతి” ౧-౨-౩౨ 


“ఉర ఏవ వేది ర్లోచూని బర్లి ధ్ర ధ్యఎ్రదయం గార్భ రపత్యో. మనోజ 
న్వాహార్యపచనమాస్య మావావనీయి “పరమేశ్వరి పాసకుని వశుఃస్థల'మే 
వేదికయనియు వెం[టుకలు బర్లిస్సనియు హృదయము గార్హవ త్యాగ్ని 
యనియు మనుస్స్ను అన్వాహా ర్యాగ్ని యనియు ముఖము ఆవావనీయాగ్ని 
యనియు "పర్కొనంబడుచున్నవి” ఇట్లు భివోపాసకు ని వకస్సు మొదలగు 
వానికి వేదిక మొదలగు యజ్ఞాంగములను కల్పించుట (బవ్మావిచ్యాంగ 
మగు |పాణాహుతి - అగ్నిహో తమని థావించుటకొరకని జై మిని యభి 
(పాయము. 

ఇందుకు “అథ య ఏవం విద్వా నగ్నిహో (తం జుహోతి అను 
(శ్రుతి వాక్యము [పమాణముగా చెప్ప(బడుచున్న యది, 


“సయ ఇద మవిద్వా నగ్నివో(తం జుహోతి, యశథాఒంగారా 
నపోవ్యా? భస్నని జహుయాత్తాదృక్‌ తత్సా్యాత్‌, అథ య ఏత డేవం విద్వా 


92 (శ నీలకోరత థార్యము 


నగ్నివో తం జుహోతి తస్య నక్వేషు లోకేషు సక్వేషు భూశేషు స్వే 
ప్యాత్మను హుతం భవతి, తద్యచై మీకతూల మగ్నాపోతం |వదూయే 
కై_వం వాక్య సర్వే పాప్మానః (పదాయంశతే” 

“విచ్వాంసుండు కానివాడు అగ్నియందు చేయు హోమము-నిప్పు 
శమించిన పిమ్మట భస్మయందు చేయంబడిన వోమమువంటిది; విచ్వాం 
సుండు జఠరాగ్నియందు చేయు వావనమువలన లోకములన్ని టియందలి 
|పాణులందరియందు ఆత్చలయందును వావనమును గావించినట్లగును. 
దూది అండెము అగ్నిలో పూర్తిగా నశించునట్టు వై శ్వానరోపాసకుని 
పాపములన్నియు నళించునవి.” 


సూ. “ఆమనంతి వైన మస్మిన్‌” ౧.౨౫౩౩ 


పరమేశ్వరుడు ఉపాసకుని శరీరములో |పాణాహుతి సమయమున 
భో క్రయగునని “శివో మావి శా పదావాయ” “ప్రభుః |పీణాతి విశ్వథుక్‌ ” 
అను _పమాణములతో శై త్తిరియులు నిరూపించుచున్నారు. ఇట్లు సక 
లాచార్యమతముల ననుసరించియు న్యాయముగాను పరమేశ్వరుండు - జఠ 
రాగ్నీ స్వరూపుండనియు | పాణోగ్ని హో తస్వరూపుండనియు. విశదమగు 
చున్నయది. 


ఇయ్యది (పథ మాఢ్యాయగత ద్వితీయపాదము, 


(శ్రీ పొర్టతీకాఆళా కేశ్య రా భ్యాన్నమః 
శ్రీ నీలకంఠ భగవత్వాదక్యత 
శారీరక బ్రహ్మ మీమాంసా సూత్రభాష్యము 
( ఆ౦ ధీ కరణము ) 
(వభమాద్వాయగత తృతీయనొద యు 


ఈ మూడవ పొదమునందు కొద్ది స్పష్టముగా కోద్ది యస్సష్థము 
గాను బోధసడు |జవ్మాలతణములు గల వేచాంక వాక్యములు విజారింపం 
బడుచున్నవి. మరియు శివోపొసనయం దధికారము గలపానీ లత్‌ణ 
మున్ను చెప్పబడును. 

సూ. “ద్యుభ్వాద్యాయతనం స్వ శద్దాత్‌” ౧౨౭౩౧ 

స్వర్గము మొదలగుబాని యాధారము - పర మేళ్వరవాచకమగు 
ఆత్మళబ్ద మిందుండుటవలన = పర మేళ్వరు.జే అగునని సూ తొర్ధము. 

విషయవాక్యము : ముండకోపనిషత్తు 

“యస్మిన్‌ డ్యాః పృథివీ చాంతరిత మోతర మనః సవా |పాణై శ్చ 
సశనై ౪, తమేవై కరి విజానభ ఆత్మన మళ్య్యాపొచో నిమురచథ, అమృత 
నైవ నీతుః” 

“న్వర్లము భూమి ఆశాళీము ౪ం|దీయములన్నీ టీతో కూడిన 
మనుస్సు ఇత్యాది |పపంచేమున కాఛారదుగు పరమాత్మ నొకనినే కను 
గొనుడు! ఈవతరములను చెప్పు వాక్యములను విడనాడుడు! ఎందు 
కనగా ? అమృత (మోజు) మునకు పఠ మావధియగు వాడు పరమాత్మయే.” 

ఇట న్వేళ్లొచ్యాధారముగా వినంబడువాడు సర మేళక్వరు(డా + ఇత 
రుణా? అని సంళయము, 

(వళ్న: పర మేళ్యక భిన్ను డగు చాయు'నే స్వర్లా చ్యాధార మని 
తెలియుచున్నది, “జూాయునావై. గౌతమ నూ|కేణాయంచ లోకః వరళ్ళ 


94 శ నీఅకంథ భాష్యము 


లోకః, నర్వాణి భూతాని 'సంద్భ జ్ఞాని భవంతీ*:-* గౌతముడా ? ఇవాపర 
లోకములు సమస్త [పాణుల్తున్ను సూరి త పొయుడగు = వాయువుచే భరింప( 
బడుచున్న వి” అను (శుతి వాక్యమునందు Ga) wa లశ 
డికోరింవ(ంబడినదిగచా ! ॥ 

ఉత్తరము: పర మేళ్వరుడే స్వర్లాదులకు నాధారమగు వాడు, 
“తమేవై కం విజానథ ఆశ్మానమ” అనుచో గల 'ఆత్మళబ్దము పర మేళ్వరున 
కసా ఛారణమగుటచే వాయువు సర్వాధారమని చెప్పరాదు. 


నూ|కాక్మయగు వాయువునందు ఆత్మళబ్దము వ ర్రించు నెడ దోష 
మెద్దియను శంకను నివారించున ది సూ తము, 


సూ. “ముకోపసృప్య వ్యపదేశాచ్చ” ౧-౩-౨౨ 

“యదా పళ్యః వళ్ళకే_ రుక్ణవర్ణం = కర్తార మీళం పురుషం |బవ్మా 
యోనిమ్‌, తచా విద్వాన్‌ re విధూయ -_ నిరంజనః పరమం 
సామ్యమువె తి” మ ల కలత ఈ న 


“రివారాధకం జేయువాడు - బంగారువన్నె . కలిగిన శరీరము గల 
వాడు, సమస్త జగత్క_ర్తయు. జగమును ::శాసించ్లు వాడు, -పరిపూర్చుండుః 
'చేదరచ యుతయు జగదుపదానంబు నగు. పరమేశ్వరుని. సా చాత్కరింపలజేను 
కొని పుణ్యము పాపము అవ్వాని లేపమున్ను బొత్తుగా లేనివాడై. -వర 
మేళ్వకునితో పూర్తిగా సామ్యమును. పొందువాడు.” 


తయ్యోధ్రా నద్యః కాలు జ అ వ స్తం ప నామ 


(రూపే విహాయ. 
తథా వరాం నామఠూపా వకు క్రో8..- .ప్‌రాత్నరం. పురుష 
క క ట్‌ నే మ -౯ష్యము పై ఇతి . థీివ్యమ్‌” 


“నదులు (పవహించుచు తమ sis జక. 
వాడి సమ్ముదమున్న కతిరయునట్లు శివోపాపకు డగు పోడు. (పొకృశనామ 
రూవముల సంబంధము: లేనివాడై. 'సనర్వాతీతిమగు "పకాళ మానమైన' 'ఆరిత 


ద్యుభ్వాద్యధికరణము. 95 


రిక్షమునందు విఠాజమాను(డగు పరమప్పురుషు (వర మెశ్వరు) నిం బొందు 
వాడగును.” 


ఇట్లు పుణ్యపాపముల- | పాక్ళత నామరూపములున్ను లేనట్టి ముక్త 
పురుషులకు (పాప్యుండగునని చెప్పుటవలన నిట స కాకతుగు వాడు 
పర మేళ్వరుండేనని తెలియవలెను. ఇట్టి న స్వ గ్గా ద్యాధారత్వ లక్షణము 
వాయువునందెట్లు పొసగును ? సర మేశ్వరుని యస్టమూ ర్తులలో చేరిన 
వాడగుటచే లా సూ తాత్మ యని చెప్పబడిన వాడు. కావున 
వాయువు స్వర్గా ద్యాధారము కాజాలడని నిర్ణయము. 

“తమేవ ధీరో విజ్ఞాయ - (పజ్జాం కుర్వీత (బావ్మాణః” ఈదిన ప్రక్రో 
ఛ్యేయః శివంకరః సర్వమన్య త్పరిత్యజ్య” అను [కుతి వాక్యములవలన శివే 
తరముల నన్నిటిని విడనాడి శివుడే మ 'తెలుసుకొన6దగిన వాడని 
బోధపడుచున్నయది. మజియు “నానుధ్యాయా దృవూకా థజ్చాకా 
వాచో విగ్గాపనం హితత్‌”' అను వాక్యము “ఇతర వాక్యములను "పరిశీ 
లింపకూడదు. - ఎందుకనగా ? శివేతర సమర్ధకములగు వాక్యములను 
విచారించుట శబ్దముల యొక్క నిరుపయోగ 'కృత్యమగు” నని తెలుపు 
చున్న యది. a ia స ప్రై. 


అజో టు. ~ eat 


. శేనోపనిషదమునందు “దేవతలు పర మేశ్వరానుగవామున రాత 
సులను జయించి గర్వపడియుండుతణి దేవతల గర్వమును పరివారింప నుద్దే 
శించి పరమేశ్వరుడు యత రూపముతో చావిర్భవింపగా దేవేందుడు 
యక్షుని పరామర్శించుటకు పంపిన వాయువును “నీ వెవరు? నీ సామర్థ్య 
మెట్టిది? అని పర మేళ్వరుండు |పక్నించెను. “గొప్ప బలము కలిగి మూడు: 
లోక ములనుగ్నూడ . కథలించువాడ”' నని వాయువు -చెప్పగా “ఇచ్బానిని 
కదలించు” మని "వాయువుముందు వర్త మేళ్వరుంఢు ఒకానొక గడ్జపుడకల 
బడ వేళినవాడు, - అప్పుడు "వాయువు తన్న సంపూర్ణ సామర్ధ్యముతో త్య 
శలాకను కకదఠింప(జాలకుండె క అను నాఖ్యాయిక వినంబడుచున్న యది. 
మణియు _ నబే . యువనిషదమున . ోఅవ్మాకా క్రేవేభ్య్యో విజిగ్య. అను 


ల్‌ (శ్రీ నీలకంళ శాచ్యకు 
వాక్యము = పరమేశ్వరుడు బేవతలికు విజయమును [వఫొదింకెనని విళర 
పజచుచున్న యది. 

ప్రకృతిగాని జీ వాత్మగాని స్వళ్షా చ్యాథారము కాజాలర్లని దిగువ 
సూ తములతో విఫరించుచున్న వారు. 

సూ, “నానుమాన మతచ్చబ్ధాతి (పాణభృచ్చ ౧-౩-౩ 

అనుమానగమ్యమగు (ప్రధానము సర్వోపాచాన మగుట్రచే స్వ రా 
ద్యాధార మగునని చెప్పంగూడదు. ఎందుకన6గా* ఈ |[శుతియందు గల 
అత్భళబ్దము [(ఫధానమును చెప్పునది కాదు, 

జీవు/డణంమా తు డగుటచే, శవేతరమును విసర్ణించి యుపాసిం 
చుటవలన లభించు అమృతత్వమునకు కారకుడు కానందువలనను, స్వా 
'చ్యాధారమున కుపయోగించు వ్యా ప్తేయను నర్ధముగల ఆత్మకబ్దముండుథు 
వలనను జీవాత్మయు స్వధా చ్యాధారము కాజాలడు, 


జీవవతమును నిళాకరించుటకు మరిచమొక కారణమును చెప్పు 
చున్న వారు; 

సూ, “భేదవ్యప దేశాత్‌ "౧౩9౪ 

ఇట జీవపర మేశ్యరులు భిన్ను లని. (కుతి పమాణముతే నిన్దళింపం 
బడినది. 

“నమానే వృశే పురుషో నిమగ్యో ౬నీళయా శోచతి మువ్వా 
మానః, జుష్టం యదా పళ్యత్యన్య మీక మస్య మహిచూన మితి ఫే 
శ్థానేక్ష్య? 

(శ్రుత్యక్టము - సమాశనే _ ఒక, వృ _ వృతమువళె కేకింపంవగిన 
శరీరమునందు; నిమన్న+ - ధూళివశాగముల నకుదాయమునందు పడి 
తున్న నీటిచుక్కవలె శకీరత త్ర మును కనుశొనంజూలని బాణై, మువ్వా 
మానః=ళరీరగత కోవములు తథవిగా మోూహవదునటి, పురుష * జీ జాత్శ్మ, 

లు 
అవీశయా _ శరీరధోభ ములకు పోగొట్లు శ కి లేకులతుటచే, శోచరి-దుఃఖ - 


ద్యుఫ్వాద్య థికరణము ర 


పడుచుండును, యచదా- ఎప్పుడు, జుష్టం=భ్‌ శ్తీచే (పసన్నుడై న, అన్య౦- 
తనకంశువేరై న, ఈళం-పర మేళ్వరుని, పళ్యతి.చూచునో, తదా-అప్పుడు, 
వీతళోకః = సంసారదుఃఖమును పోగొట్టుకొని, అస్య _ ఈ పరమేశ్వరుని 
యొక్క, మహిమానం - సత్యసంకల్పత్వము మొదలగు ఐశ్వర్యమును, 
ఇతి (ఏతి) = పొందుచున్న వాడు. 


ఏతన్నం[త్రమునందు క స్వతఃసిద్దము అత్యంత శేష్టమునగు మహిమ 
గల పర మేళశ్వరుంజే ఈళ శబ్దముతో నిరేశింప(బడు'వాడు. ఇక జీవాత్మ. - 
వరమేశ్వరాను[గ్రవామున ముక్తదళయందు సత్యసంకల్పశ్వాది మహిమ. 
కలిగియుండువాడు గచా! వతాదృళ జీ వేళ్వర శారతమ్యుమువలన 
అనాది కాలమునుండి ఐశ్వర్యము క లవాడే న్వరాచ్యాధార మగుట పొసగు 
చున్నం౦ందునను పరమేశ్వరుడే స్వయముగా స్వర్గాద్యాభార నుగు వాడని 
తెలియన లెను. 


జూ 


సూ. “పకరణాత్‌”ొ ౧-౩-౫ 


ముండకోపనిషదమందలఠలి యీ (ప్రకరణము “కన్ని న్ను భగవో 
వీజ్జా త” మొదలుకొని [పాణులందలి యుత్స త్తికారణమగు అతరళ్ద 
వాచ్యు(డై న పరమేశ్యరునిదే యని “అథ పరా, యయా తదకర మధి 
గమ్య తే” ఇత్యాది వాక్యములవలన దెలియుచున్నది. 


జీవాత్మను నాడీ సంబంధము వాదయము ద్వారా నేర్పడున 
దగుటచే వాదయమందు భావలింగముగా నుపాసింప(దగిన పర మేశ్వ 
రుడు “అజాయమానో బహుధా విజాయశే” అనునట్లు ఐచ్చికముగా 
ననేక విగవాముల( బరి[గ్రహించువాడని తెలియునది. 

సూ, “స్థిత్యదనాభ్యాం చొ ౧-౩-౬ 

“ద్వా సువర్గ్ధా సయుజా సఖాయా సమానం వృతం పరిషస్వటజా తే 
పం. ఫిప్పలం స్వాధ్వ త్త్యనళ్న న్నన్యో అభిచాకళీతొ ,. 


— 


ర్‌ం (శ్రీ నీలకంళ భామ్యము 


“మంచివన్నె కలిగిన రెండు పతులు (జీవవరమేశ్వరులు) శరీర 
రూపమగు ఒకే వృతమునందు నిరంతరము కూడి స్నేహితులవలెం [బన 
_ర్హించునవి. ఈ రెంటిలో నొక పి - రుచికరమైన కర్మఫలము - నను 
వించునట్టిది. మరియొక పథి. _- యెట్టి యనుభవము లేకయే [వకాశించు 
నట్టిది”, 

ఇట్లు జీవునకు కర్మఫల భోగమును పరమేశ్వరునకు కర్మభోగము 
-లేక యే - శరీరస్థితిని (శ్రుతి నిశ్రేశంచుచున్నందున జీవునికంచు వేరై న.పర 
'మేళ్వరుండే స్వ గాచ్యాధారమగునని విశదమైనది. 


సర్వవిజ్ఞాన |వతిజ్ఞానము - విశిష్ట శివాచై ప్రత సిధ్రాంతమునందే 
oa ఖు లు ౬... © 
పొసగునది. ఎట్లనగా? శో బహ్మ వేద [బహ్మైవ భవతి” అనుచో ఏవ 
- య క! ర 


కారమునకు ఇ వార్థము.. జెప్పవలెను. జీ వాత్మ-ముక్తుడగు నెడ [బవ్మా 


సదృశుండగుననియు “అస్యమహిమానమితి” అనుచో |బవ్మాసద్భళ 
మహిమ లభించుట |బవ్మాభిన్నత్వమునందే పొనగుననియు “యచా పళ్యః 
ఫ్య త” అను అనంతర మం[త్రమునందు పర మేశ్వరునితో పరమసామ్యము( 
చెందుట ము కి స్వరదూవమనియు “ఏమో ఒణురా త్మ” అనుచో అణువుగా 
చెప్పంబడిన జీవాత్మ “తస్మిన్‌ వికుర్దే విభవశ్యేష ఆత్మా” ము_క్తదళయందు 
విభువగునని ము_క్రదశయందును జీవస్థితి నంగీశరించుటచే జీ వేళశ్వర భేదము 


 పారమార్థికమైనదనియు వఏవంనత్యేవ “| బహ్మామును కనుగొనినవాడు. 


జగమునంతయు లునుకొనువాడగు నను “వతి సరిపడుననియు 


భూవమ్యాఒథిక ర ణము . 
ము_క్రపాప్యుండుగా- చెప్పబడిన" వర మేశ్వరునిపొందుటళు (ప్రయో 
తననుగు నిరతిశయ సుఖమును (ప్రదర్శించుచున్న వారు. 
సూ, “భూమా సం(ప్రసాడా దధ్యుపభిశాత్‌” ౧-౩౭ వ = 


భూమాజధికరణము 9g 


సూ] శార్థము జ సం పసాదుండనంగా జీ వాళ్మయగును, ఇట్టి సంప 
సాొదునికంశు నధికముగా [శుతియం దువదేశించంబడుటవలన పరమేశ్వరుడే 
భూమళప నిర్షిష్టుడగు వాడు. 

ఛాందోగ్యమునం ద్‌ సూ తమునకు విషయ వాక్యము. 

“యత నాన్యత్సశ్యతి నాన్య చృణోతి నాన్యద్విజా నాతి 
సభూమా” “ఎది లభించినచో ఇతరమును చూడకుండుటయు అన్యమును 


వినకుండుటయు వేరుదానిని తెలియకుండుటయు నగుసో అట్టిది భూమ 
యనంబడును”. 


మనోవాక్కుల కందరాని యతిశయముగల ఆనందము భూమ 
శద్దార్గమగును. ఇట్టిది ఒకానొక ధర్మి నా శయించునదగుటం జేసి నిరతిళ 
యానందము కలిగియుండు పర మేశ్వరుండు భూమశళట్ద నిర్జిష్టుడగు వాడు. 


ఇట్టితణలి భూమశబ్దముతో నిశ్రైశింపంబడువాడు పరమేళ్వరుండా 9 
తదితరుడా ? అని సందేవాము. 


(పక్న: పర మేళ్యరునికం“బు - నితరుండగు |పాణవాయు వే భూమ 
శబ్దముతో చెప్ప(బడవ లెను. ఎందుకనగా ? ఛాందో గ్యమునందు --భూమ 
వాక్యమునకు ముందు “అస్తి భగవోనామ్నో భూయః” ఇత్యాది వాక్య 
ములతో నారదుండు | పశ్నింపగా సనత్కుమారుడు. “వాగ్వావ నామ్నో 
భూయసీ” “ేరుకన్న వాక్కు |శేవ్షమైనది” ఇట్టు నామాది తత్త్వము 
లను గురించి చెప్పిన తరువాత (వళ్ళో _త్తరములు లేకయే నిర్చశింపంబడిన 
భూమళబ్దము సంబంధించుటచే (పాణవాయు వే ఇట (పతిపాద్యము.. కాని 
పర మేళ్వరుండు కాజాలడు గదా! 


ఉత్తరము : సుష్తుప్తియందు అథవా ముక్తదశయందు - బాగుగా 
(పనన్నుడగు వాడగుటచే సం|పసాదుడన (ఇడు జీ వాత్మ నతికమించియుండు 
వాడని చెప్పంబడుటవలన పర మేశ్వరుండే భూమళబ్ద వాచ్యుండగు వాడు. 
ఈ జ్రభ్ర యవపష సంపసాదః” సంపసాదుండగు జీవుండు (పాణళబ్దముతో 


100 శ్ర నీలకంక ఇావ్యము 


నిర్టేశింప(బడును. ఇట్టి జీవునికన్న మరియొక ఆత్మగా భూమయగు వాడు 
“ఏవతువా అతివదతి యః సత్యేనాతివదతి” “ఎవడు న|దూపముతో (వక్ళశి 
నతిక మించువాడో వాడే మిక్కిలి నంభాషించువాడు అనంగా గొప్ప 
వాడు పరమాత్మ” అనుచో నుపదేశింప(బడుచున్న వాడు. 

ఈ సందర్భమున పూర్వము “సవా వ్రప పవర సళ్య న్నేవం మన్వాన 
ఏవం విజానన్నతివాదీ భవతి” “జీవుండు [కుతిపోక్తరీతిగా పరమాత్మను 
ఛావించుచు చూచువాడై మిక్కిలి తెలివిగలవాడు మరియు మహిమ గల 
వాడగును” ఇట్లు అతి వాదియగు జీవుని. జెప్పి యటుపిమ్మట “ఏష తువా” 
అను వాక్యములోని కతు శబ్బముతో (పాణళబ్ద వాచ్యుండగు జీవునికన్న 
సత్యస్వరూపుండగు పరమేశ్వరు. డతీతుండుగా తెలుపబడుచున్న వాడనియు 
“అధాత ఆళ్మాఒ దేకః” అనుచో ఆత్మగా చెప్పంబడుచున్న వాడనియు 
(గహింపనగును కావున జీవా త్మాధికుండగు ఆత్మ (పర మేళ పరుడు) భూమ 
యగువాజే యని సిద్ధాంతము. 

సూ, “ధర్మోపప శ్తేశ్న"” ౧-౩.రా 

“స భగవః కస్మిన్‌ (పతిస్టితః” “భగచాను. జెద్దానియందు (పకి 
స్టింప(బడిన వాడు 1” శస్వుమహిమ్ని” “తన మహిమయందు (పతిస్టింపం 
బడినవాడు” “ఆశై శ్రివేదం సర ఎమౌాత్మనః (ప్రాణ ఆత్మన ఆకాశ” బగ 
మంతయు. ఆత్మస్వరూపమే, ఆత్మనుండి ఆకాశము [ప్రాణము అన్ని 
యావిర్భవించినవి” ఇత్యాది |ప్రక్నో తర వాక్యములందు గల స్వమహిమ 
(పతిస్టితత్వము, సర్వాంత ర్యామిత్వము సర్వకారణత్వము' మొదలగు ధర్మ 
ములు = |పాణశప నిర్జిష్టుడగు జీవునియందు ఉపసన్న ములు కాకుండుటచే 
పర మేశ్వరునియం దువపన్న ములగుటను భూమాఖ్యుండు పర మేళ్వరుండేను; 


(ప్రశ్న: పూర్వాధికరణమునందు “నిరంజనః పరమం సామ్యము 
విరి” అను “వాక్యము ననుసరించి ' ము క్తపురుషులకు శివసాద్భృళ ము 
చెప్పంబడినది కావున సాయుజ్యము క్రి గలవారు (బవ్బాములో లీనులుగాక 


భూమా౭ధికరణము 101 


(బవ్మామునకం]కు వేరుగా నుందురని బోధపడుచున్నదిగచా ! పవంనతి 
“యత నాన్య త్పళ్యతి నాన్యచ్చ ఎణోతి నాన్యద్విజానాతి ' సభూమా” 
అను వాక్యము పరమాత్మ నవలోకించిన పిమ్మట [జవ్మాములోనుండు 
(ప్రపంచమును చూచుట మొదలగువాని నిషీధించుట యెట్లు పొనగును ? 


ఉత్తరము : నిరతిశయ సుఖస్వభావముగల పరమాత్మ - సాణూత్క 
రింపగా - ఇందియానందము ననుభవించు ను వైళముతో రూపాది విషయ 
ములను గాంచుటయందు (పవృ త్తి గలవాడు కాకుండును. ఇట్టి యానం 
దమును కలుగజేయు (బహ్మము భూమయన(బడుచున్న ది. ఇం దియసుఖ 
విశేషములన్నియు (బహ్మానంద లేశమున వరమాణువులవంటివి, 


ఇవ్విషయము నే *పతనై థ్రవానందస్య అన్యాని భూతాని మాతా 
మువజీవంతి” “ఈ (బహ్నానందము యొక్క యల్పాంళము నా|శయించియే 
(పాణులన్ని యు జీవించు చున్నవి” యని [శుతి (పతిపాదించుటచే “నాన్య 
త్పశ్యతీ” త్యాది నిషేధము (బవ్మాగతనుగు [పపంచమునకు కాజాలదు. 


(ప్రశ్న : (ప్రపంచము ఉండునపుడు ము కపురుషులికు [పపంచ దర్శ 
నముళేదని [కుతి చెప్పుట యెట్లు పొనగును 1 


ఉత్తరము: (పపంచము సత్య మైనను ము క్షపురుషులకు కనబడు 
నదికాదు. నిరతిశయానంద స్వరూవమగు (బహ్మమే [పపంచాకారముగా 
కన(బడునది యగును. “వృజ మనెడు పదము పతపుష్పాదులతో 
కూడిన స్థావరమును చెప్పునట్టు “భూమ” శబ్దము స్థూల సూత్మ చేత నాచేత 
నములతో నిండియుండు |పపంచముతో కూడియుండు పరమేశ్వరుని 
కలుపునట్టిది, వృతమును చూచు వాడు మూలము మొదలుకొని శాఖా 
(గములవరకు నెటం జూచినను వృతమునే చూచునట్లు ము _క్రపురుషు(డు 
(ప్రపంచమును |ప్రపంచాకారముతో గాక |బహ్మాకారముగా నవలోకించు 
వాడగును. ఇందువలననే “యాత్ర నాన్యత్పళ్యతీ” త్యాది నిషేధమును 
(కుతి చెప్పుట సమంజసంబగు చున్నయది, | 


102 శ) నీలకంఠ భాశ్యుము 


ఇవ్విషయమై తై త్హిరీయ[కుతి “ఏత త్తతో * భవతి, ఆళాళళరీరం 
బవ్మా, సత్యాశ్మ, (పాణా రామమ్‌” “పరిద్భశళ్య మాన జగము = ముళకా 
వస్థ నొందిన -భువాపురుషునకు చిదాకాశ స్వరూపత్వము మొదలగు లవణ 
ములతో “కూడిన (బవ్మాముగా గోచరించును” “ఆప్నోతి స్వారాజ్యం, 
ఆప్నోతి మనసస్పతిమ్‌”” “న్వః - స్వర్గమనందగు పర మపదమునందు [వకా 
శించువాడు కావున స్వారాట్‌ అనబడును. స్వారాట్టు భావము స్వారాజ్య 
మగును, ఇట్టి సుఖి కర సర్వరూపముగల పదమును మణీయు జ్లానశళ_క్ష్య 
ధిఘైతయగు సర మేళ్వరుని పొంద(జాలును” అని ము_క్తపురుషుని గురించి 
వాకుచ్చియున్నది. . 


అట్టితణీ . ము క్షపురుషు( డెట్టివాడను నాకాంత యుదయింపగా 
“వాక్చలిఃొ ఇత్యాది వాక్యములతో -_ న పాక్ళతములు ' విశుద్దములు 
స్వాధినములు నగు వ సంబంధము కలవాడని - వ 
చున్నయది, 


భూమవిద్యయందు (పపంచమును దుఃఖరూపముగా చూడనివాడై. 
ఎట్టి దుఃఖసంసర్గము లేని (బవ్మాూముగా నవలోకించు వాడగునవి విశద మైనది, 


66న పళ మృత్యుం పళ్యతి, న రోగం నోత దుఃఖళాం, సర్వం హి 
పశ్యః పశ్యతి, సర్వమాప్నో తి సర్వళః” 


(ప్రపంచమును బహ్మాముగా నవలోకించువాడు మృత్యు మయ 
మగు సంసారమునుగాని రోగాది వికారములనుగాని దుఃఖమునుగాని పొందు 
వాడు కాడు. కావున శివుని నర్వాంతర్యామిగా గాంచువాడు సర్వవిధ 
ములుగా పరమేళ ంరునే పొందువాడగును.,* 


'ఆలిదుచలన |శుళిపో కృ (పపంచ నిషేధముళకు విరోధము: లేనందున 
యు _కృవుళోషలు:శివనములై_ “శివునికి వేరుగాని [వపంచమును శివమయముగా 
గాంచుట యుపవన్నంబగుచున్న యది, 


అవరాధికరణము - 108 
ఆఅశరాధికరణము 
“అక్షర మంబరాంత ధృ తేః” ౧-౩-౯ 


బృవాదారణ్యకమునం దీ సూతమునకు విషయ వాక్యము. 


“పఏతదై ఏ. తదతరం గార్గి [కావ్మాణా అభివదంత్కి అస్థ్రూూల మనణ్వ 
[వాస్వ మదిర్ద మలోహిత మస్నేవా మచ్భాయమ్‌” 


ఇట నతర శ జ్ఞార్ధము (వణవమా గ్‌ జీవాత్మయా ? పర మేళ్వరు(డా ? 
అని మూడు విధములుగా సందేహింవ(బడుచున్న ది. 


ప్రశ్నః: (ప్రణవము కానీ జీవుడు కాని యకరశబ్దవాచ్యు(డు 
శాదగును. ఎందుకన(గా ? అతర మనునది వర్ణమునకును పర్యాయ 
మగుటచే | పణవవాచకంబగుటయు *పురుపోఒవర ఉచ్యతే” అను [పమా 


ణము ననుసరించి జీవుండకరశబ్దముతో చెప్పంబడుటయు గమనింపందగినవి, 


ఉ _త్తరము : * ఇట నతరపదము పర(బ్రవ్మామునే చెప్పునది, ఎందు 
వలన ననగా? ఆకాశావధిక్ల (వపంచమును భరించుట యను లక్షణము 
(ప్రణవ జీవులకు పొనగనట్టిది. 


ఈ సందర్భమున నజురమును గురించి యుక యాఖ్యాయిక గలదు, 


జనకమహారాజు _ స్వ|క్రియమాణ యజ్ఞమునకు. కురుపాంచాలాది 
చేశములనుండి య'నేక [బాహ్మణులు రాగా వీరిలో నెవరు [దిహ్మిష్టులని 
శెలునుకొన(గోరి “మీలో [బిహ్మిష్టులగువారు నువర్థాలంకార. భూపితము 
లగు వేయి ఆవులను తీసుకొనుండ”ని |పకటించెను. అప్పుడు నేను |బహ్మ 
జ్జుడనను దృఢవి శ్వాసముతో యాజ్ఞ జ్ఞావల్క్య్యా. మవార్థి తన శిష్యునికి జనక 
(పద త్త తగోవులను మన యాశమమునకు నొంపొమ్మని చెప్పగా నచటి 
(వాహ్నణులు [కుద్దులె నందున ఆళ్వలుడను వాడు “నీవేనా | బహ్మిష్రడవు” 
అనీ యాజ క వల్కు్యుని వశ్నించెను. - అట్టిశణీ యాజ జ్ఞ వబ్క్యుండు “మము 
(బవ్మావిచుని నమస్కరించు చారముళాని ఆవులను మాత్రము కోరుధుము” 


104 (శ్రీ నీలకంఠ భామ్యము 


అని చెప్పగా ఇద్ది గర్వోక్రి యని శంకించి యాళ్వలాదులు గావించిన 
(పళ ఎకు యాజ్ఞ వల్క్యుండు సదు_త్తరములను చెప్పినందున సభ్యులందరు 
మిన్న కుండిరి. 


పిమ్మట ఈ జగము ఎరధ్రానియందు ఆధారపడియుండునని (పశ్నిం 
పగా నీటియం చాభారపడి యుండునని సమాధానము. జెప్పెను మరి 
కొన్ని (పశ్నలకు తగిన సనమాధానములను యాజ్ఞ వల్కుండు చెప్పి 
(బహ్నాలోకములు సర్వాధారములగునని నిరూపించిన తరువాత (బవ్మా 
లోకములు కిమాధారకములని [పక్నింప “*గార్లీ? అధికముగా | పళ్నిం 
పకుము ! మిక్కిలి | పళ్నలను గావింపనివారియందే చేవతలు [పనన్నులుగా 
నుందురని యాజ్ఞ్ఞవల్కు్యుండు స|క్రోధముగా వచించినందున గార్గి యూర 
కుండెను, | . 

అట్టితటీ (బవ్మావిదుండని. ' (పసిద్దుడెన నుద్దాలకుండు = సర్వాంత 
ర్యామియగు సూ_ాత్శను గురించి (పళ్నింపగా 'యాజ్ఞవల్కు్య్యుండు సరి 
మైన సమాధానమును చెప్పుటం జేసి “పృచ్చృకులందరు వరాజితులగుచువ్న 
వారని గమనించి సభానదుల యనువముతిని యాజ్ఞ వల్క్యుని, [కోధము 
నిరుపషయాగమని (గహించియు” గార్లి మరల సర్వాధారమగునది యెద్ది 
యని |పవకశ్నింపగా - “యదూర్ద్వం గార్ల దివో యదర్వాక్‌ పృథివ్యా 
యదంతరా చ్యావాపృథివీ ఇమే యద్భూతంచ. భవచ్చ.. భవిష్యచ్చేత్యా 
చతత, ఆకాశవవ తదోతంచ (పోతంచ,” 


“గారీ! స్వర్గమునకు చై కిందు.. భాగములు పృథివీభాగము 
భూమ్యంతరితముల నవకాళంబును భూత భవిష్యద్వ_ర్తమానకాలీన జగ 
మంతయు ఆకాశమునం 'దాభారపడియున్నవి” అని యాజ క్షైవల్క్యుండు 
వచింపగా ఆకాళమునకు ఆధారము ఎద్దియని Sacre 


మునుల 


“పత దై తదతరం గార్ల (వావ్మణా. అభివదంతి” అను వాక్యము 
మొదలుకొనీ “వ ఏతస్మిన్‌ ఖల్వడే గార్లి _డ్రావ్మాణా _అధివదంతి” అను 


తనో 


అత రాదధికరణము 105 


పొక్యమువరకు వచింపంబడిన ఆకా శావధిక మైన (పపంచమును భరించుట _ 
అకరపద వాచ్య మగు దాని శే పొసగుచున్న యది. 

ఇట్టి (పపంచధారణము పర మేళ్వరునికి దక్క నితరముల కెట్లు ఉప 
పన్నంబగును? అందువలన నతరపచాథభిధేయు(డు పర మేళ్వరుండే యగు 
చున్న వాడు, 

అతరపద వాచ్యము (పణవము కానట్లు జీవాత్మయు నక్షరపద 
వాచ్చు(డు కాొజాలడనీ దిగువ సూ|త్రము నుదావారించిన వారు. 

సూ, “సాచ [ప్రశాసనాత్‌” ౧-౩-౧౦ 

“పత నై్యైవావరస్య (పశాసనే గార్గి నూర్యాచందమసౌ విధృతా 
తిష్టత 8” ఇత్యాది వాక్య సందర్భముతో సూర్య చం దాది నకల (ప్రపంచ 
ధారణము (శేష్టమగు నతరము౦ దగు కార్యమని విశదమగుచున్నయది,. 
ఇట్టి జగచ్చాసనము జీ వాత్మవలన 'నేర్పడునది కాదుగదా! 

కస వక్‌ రుదో న ద్వితీయాయ తస్థుః” అను శత్రైెత్సి రీయ (శ్రుతి 
వాక్యము పర మళ్వరునికి దక్క జీవాత్మకు జగమును శాసించుట యను 
లవణము సంభవించునది కాదని తెలుపుచున్న యది. 

ఇంట _ జగచ్చాసనమందు మా|తము తనకంబు రెండవ వస్తువు 
లేదనియు వస్తుతః రెండవ వస్తువు కలదనియు దిగువ వాక్యములు తెలుపు 
చున్న యవి, 

“య ఇమాన్‌ లోకా నీశత ఈశనీభికొ శ్వేతాశ్వతర (కుతి. 
“య ఇమాన్‌ లోకా నీళత ఈశనీయు:” అథర్వశిరోపనిషత్తు. 


ఇందువలనను పర మేళ్వరు.జే అథరనామ భధేయు( డగువాడు. 
స్తూ “అన్యభావ వ్యావృ శ్తేశ్చ” ౧-౭-౧౧“ 
“తదా పతదతరం గార్ని అదృష్టం (దష్టు9, అ కుతం (శోతృ, 


అముతం మంత్భ, అవిజాతం విజ్ఞత 
11 ఖు రు 


" శశీవసముచాయము ఒకానొక వస్తువు. జూశునపుడు ఆపాతతః 
గోచరమగునెడ నట్టిదగు రూపమును సాజాత్కరింపంజేయునదియు ఒకా 
నొక శబ్దము అస్పష్ట్రముగా వి నంబడునెడ | శావ్యళబ్దమును విశదముగా విన 
గలుగంజీయునదియు. “స్టాణువా * పురుషుడా? అని సందేహించునపుడు 
విచారణీయవస్తువును ాసింపంజేయునదియు, స్థాణువనియో పురుషు 
డని యో నిర్ణయించునపుడు నిర్జీతమగు వస్తువును గోచరింపం జేయునదియు 
నగు నకరము ఈవరకు చెప్పంబడిన పర బవ్మామే యగు” నని గార్లిని 
గురించి చెప్పుటవలన “పర మేళ్వరు. డే నమరమగును కాని వేరు కాదొని 
నిరూపిత మెనది. 


అనేక విద్వాంసులు నివసించు [గామమున “చై తుండే పండితు” 
డని చెప్పునెడ ననేక శా|స్త్రవిదు(డగు వండితుండు చై తునితో సమాను(డు 
మరి యొకడు లేడను నర్భము స్ఫురించునట్టు “రు దుం డద్వితియుండ”ను 
నెడ జగచ్భాసకుండు ద్వితీయు(డు లేడని విశదమగునది. 


“అద్భష్టం - [(దష్టుం” అనుచో సర్వ] దష్ట్ర, సర్వాధారుండు, సర్వ 
శాసకుండు నగు పర మేశ్వరునితో సమానుండు మరియొకండు లేడని 
“నాన్యడతో ఒ స్తిదష్టు)” ఇత్యాది వాక్యము నిరూపించుచున్నది కాని 
అనేకులు చూచువారు లేరను నిేధమును మాతము చెప్పుట లేదు. ఐతే 
అనేక [పమాణములు - |దష్ట్రలు (కోతలు ఛావించువారు విజ్ఞాతలు నగు 
జీ వాత్మ లనేకులు గలరని చాటుచున్న విగదా ! 


(బవ్మామే (చిష్టయని చెప్పుట - (బవ్మామునకు |భష్ట్ర గృ త్వాది విశ 
షములు లేవని చెప్పు స్వమతమునశే _విరుదమగుటచే యథో_క్తమైన సమ 
ర్ధనమే విహితంబగుచున్నయది. ఇంక (పణవమునకుగాని జీ వాత్మకుగాని 
వతాదృశ మహిమ లేనందున పర మేళ్వరు.జే నతరవచాభిధేయు(డగు 
వాడని సారాంశము. 


ఇవో = న్‌్‌ + mr శ్లా 


ఈత ధిక రాధిక రణము 107 


ఈక్ష తికర్యాధిక రణము 


(ప్రత్యతాది (పమాణముల నతి కమించి యుండువాడ్రై నను సరమ 
కారుణికు. డగుటచే పరమేశ్వరుడు స్వోపానకులకు (పత్యతమగు వాడని 
(వతిపాదించున దీ యధికరణము. 


సూ, “ఈకర్షతి కర్మ వ్యపదేశా తః" ౧-౩-౧౨ 


“యః పునశేతం (తిమా శక్రేణో మిక్యే ,నెవాత్షచేణ పరం పురుష 
మభిధ్యాయీత న తేజసి నూశ్యే సంపన్నో యథా పాదోదర స్త్వచా 
వినిర్ముచ్యత ఏవం హావ స పాష్టనా వినిర్ముక్తః న సామభి రున్నీయతే 
(బహ్మాలోకం న పతవ్మా జీ మనాత్‌ పరాత్పరం పురికయం పురుషమీక తే” 


“అకార ఉకార మమకారము లనంబడు మాతలు మూడిటితో 
నేర్పడు ఓం కారముతోఢడను తదనుస్యూతమగు థివవంఛాతవరి మంతము 
తోడను పర మేళ్వరుని ధ్యానించు వాడు _ తేజోమయు(డగు సూర్యుని 
దర్శించి - పాము కుబుసమును విఢచునట్లు - కర్మబంధమునుండి విడిబడి 
సామవేచాఖిమానముగల దేవతల తోడ్పాటుతో శివపదమును- పొందు 
వాడగును. తరువాత జీవసమప్టి న్వరూపుండగు హిరణ్యగర్భు నతి కమించి 
యుండు నారాయణునికన్న పరుండగు పర మేళ్వరుని దర్శించు వాడగును.” 


(పళ్నో వనిషదమునందు జ సత్యకాము(డను వాడు (వశ్నించినపుడు 
పిస్పలాదమవార్షి నిర్వచించు చె సంధర్భమును గాననగును. 


ఇంట దర్శింప(బడువాడు వరమేళ్యరుడా? ఇతరుడా? అని సందే 
వాము. 

(పశ్ను ; “న సామి రున్నీయశే [బవ్మాళోకమ్‌” అనుచో హిరణ్య 
గర్భుని లోకమును చెస్పవలసియుండును. ఎట్టనంగా ? (వణవోపాన 
కుడు ఇం దియా తీతుండగు జేవునికంబ నఠతీకుంఢగు హిరణ్యగన ఖని చూచు 
వాడగును. లేక జీవమఘనుండగు హిరణ్యగర్భునికన్న పరుండగు నారాయణని 


108 (శ్రీ నీలకంఠ భామ్యము 


దర్శించు వాడగునని చెప్పవ లెను. ఇట్టి చారాయణుం౭డే [పణవవాచ్యుండను 
| వసిద్దియు కలదు, “తద్విప్లోః పరమం పదం - సదా పళ్యంతి సూరయ$ఃఖి 
అను వాక్యము - విష్టుపదమె విజ్హూ“ముగల వారి దర్శనమను యను 
భవములో విషయమగు” నని తెలుపుచున్నయది. మజియు “బుగ్భి రేతం 
యజుర్భి రంతరితం సామభిక్య త్తతృవయో  వేదయంతే” అనుచో 
“య త్తత్‌” అను వదముతో విష్టుపదము(దగు |పశ్యభిజ్ఞానము కలదుగచా ! 


ఉత్తరము : (పణవోపాసకుండు చూచుటకు విషయ మగువాడు 
పర మేళ్వరు6డేను. ఎందుకన(గా? ఇదే పళ్నోపనివదమునందు “త మోం 
కారేణ వాయతనేనాన్వేతి విద్వాన్‌ య_త్తచ్భాంత మజర మమృత 
మభయం పరంచొ” అను వాక్యమున అజరత్వ అమృతత్వ భయ రాహిొ 
త్యాది పరమేశ్వర లక్షణములు చెప్ప(బడుట చే త త్కార్యమగు హిరణ్య 
గర్భుడు శాంచ్యాది ధర్మ సంపన్నుడు కాజాళకుండును. “* బవ్మాలోక మ్‌” 
అను పదమునకు “వర బహ్మామగు శివుని లోకము ము క పాహ్య మగునది” 
యను నర్గమును చెప్పవలెను, జీవభఘను(డన(ంగా ? _ జీవాత్మ సము దాయ 
స్వరూపుడగు |[బహ్మాచేవుడగును. ఇందియాతీతుండగు చతుర్ముఖుని 
కంచ పకుండగు శివుడు ధ్యానింప(దగిన వాడని విశదమైనది కావున “పణ 
వాను సంధానపరునకు హిరణ్యగర్భుండు దర్శనీయుండు” అను పక్షము 
యు క్ర మెనది కాజాలదు, 


ఈ నారాంరుణు(డు దర్శనీయు(డు” అను పాదమును విచారింతము. 


శాంతి. జరారాహిత్యము మొదలగు లకణములు నారాయణంనకు 
ఉపపన్నములై నను “అమృత మభయం పరంచి ఇల క్‌ వాక్యమున 
చెప్పంబడి డిన నిత్యము క్రత్యము, అభయ  పదాతృత్వము, విశ్య్వాధికత్వ ము 
అను లక్షణములు నారా యణునియందెట్లు పొనగునట్టివి ? నారాయణుండు 
విశ్వమయుఃడగుటచే విశ్వాతీతిత్వము మున్నగు లతణములు (కేశవునకు) 
సంభవంవ నట్టివి. 


ఈతతికర్మాధికర ణము 109 


జీవఘనగుండగు హిరణ్య గర్భునికన్న నుక్కృష్టుండైన నారా యణుని 
కంక నతీతుండును నర్వాంత గ్యామియు దేహమును పట్ట*మున నెలకొని 
నందున పురుషశబ్దముతో చెప్పంబడు వాడు నగు పర మేశ్వరుని | పణవ పంచా 
వరితో నుపాసించు వాడు సాజాత్కరించుకొను వాడగునని విశ చార్ధము. 


“నారాయణ పరం బహ" “బుతగ్‌ ౦ సళ్యం పరం బవ్మా- పురుషం 
కృష్ణ పింగళ మ్‌, ఊర్థ్వ రేతం విరూ పాక్షమ్‌” అను వాక్యముల ననుసరించి 
పర బవ్మాము నారాయణాతీతంబకియు మనో వాగ్వికారములు లేనట్టి 
దనియు చేవాములోని వాదయపుండరీకమున నివసించుట చే పురుషశబ్ద 
వాచ్యంబగునది యనియు మూడు కన్నులు కలదియగుటచే విరూపాక్షం 
బనియు (పణవగత అకార ఉకార మకారములను వ్యత్యాసముగా 
(ఉమా అ) పలుకుట చే నేర్పడు ఉమాకబ్దముకో చెప్ప(బడు పరళ క్రితో 
కూడినదై. “తస్య | పకృతి లీనస్య్థ యః పరః స్సృమహేౌశ్వరఃి అను వాక్యము 
ననుసరించి (పణవాభిధేయం బగునది యనియు అనేక వర్ణములు కలది 
యగుటచే కృప పింగళంబని యు, సర్వాతీత మగుటచే త ఈ “వరా 
త్సరం పురిశయం పురుషమీత తే అను వాక్యము ననుసరించి సో్వోపాస 
కులకు సాజణూత్కరించునదనియు చెప్పుట సమంజసంబగునది. 


“తద్విప్లోః పరమం పదమ్‌” అనుచో విష్టువునకుగల (పపంచస్వరూ 
పముదక్క నిరళిశయానంద స్వభావము గల పరమ న్వరూపము వి వాభి 
ధేయమగు [బహ్మమగునని చెప్పు నెడల విరోధ మెద్ది యు గానరాదు, 'ఎందు * 
కనంగా? ఉపాదానకారణమగు విష్టుమూ ర్తికిని నిమి త్రళకారణనుగు పర 
మేశ్వరునకును అవస్థాభేదమేకాని స్వరూప భేదము పాటింపందగినదికాదు. 


ఇట్టు వారి |బహ్మోది (పపంచాతీతు(డై నను ఉపాసకుల నన్నుగ 
హించుటకు పరమేశ్వరుండు దేవామున నివఫించుచు పురుషుండనంబఅగి 
పరమళ క్రియగు ఉమారేవితో కూడినవాడై సాతాత్కరించుట - సకల 
సంసారము తొలగుటద్వారా న్వప్పొప్తిని కలిగించునది యగును. ఇట్టి 


110 శ నీలకండ భాష్యము, 


మోతము కివవాచకమగు [వణవవంఇాక్షరీ మం|తముతో రిధాను సంధా 
నును చేయువారికే సంభవించునని విళద మైనది. 


నిత్యము క్తత్వమనంగా ? నంసారకళంకములు ఎల్ల కాలము లేకుం 
డుటయేశాదు, మరియు 'నెప్పుడును సర్వ|శేష్టమగు స్వకీయానందము 
ననుళవించుట యగును. ఇట్టి యానందానుభవము పర మేళ్వరుని యవస్థా 
విశేవమగు నాలాయణునకు సంభవించునది కాజాలదు. 

(పశ్న : “యో ధేవానామ” అను మంత్రము ననుసరించి సర 
'మేళ్వరుండు హిరణ్యగర్భుని మించిన వాడగుటజేసి “నారాయణ పరం 
(బ్రవ్మా” అను మం[తమున.( గల నారాయణ శబ్దమునకు [బహ్మోర్గమును 
చెప్పవలసియుండును - కావున ళశివుండు (బవ్మోతీతుండేగాని నారాయణా 
లీశుండు కాజాలడుకచా ! 

ఉత్తరము : బుతగ్‌ం సత్యం పరం (బవ్మా” అను తదనంతరాను 
వాకమునందు శివుడే నారాయణునికన్న నతీతంబగు (బ్రవ్మామగునని 
(పదర్శింప(బడినది కావున చతుకుఖునికం-బుం బరుండు నారాయణం 6 
డనియు నారాయణునికన్న నతీతు(డు శివుడని యు దిగువ | వాయంబడిన 
శివసంకల్ఫో పనిష దంబు ననుసరించి విళదమగుకది. 

పరా తరతరో (బ్రహ్మా తత్చరా త్చరతో హరిః” 
తత్పరా త్పరతో హీశకో............. ....శివసంక్షల్పోపనిషత్త్తు . 

(పణవమునకు గల నకరములను వ్యత్యాసముగా వలికినచో. నేర్పడు 
“ఉమ” అను నామధేయము గారీ, వణావమగునశు నంళమును లింగపురాడా 
వాక్యములు 'శేబప్తఅచినవి. 

ళో త్వదీయః (పణవః కశ్చిత్‌ _ మదీయః (పణవ _సథా 

త్వదియో దేవి మం(త్రాణాం _ శక్రిభూతో న సంశయః॥ 
అకోరోకార మకారా _ మదీయే (వ్రణవే స్టితాః 

ఉకొరం చ మకారం చ _ అకౌరంచ కమేణత్లు॥ 
త్వదీయ (ప్రణవం విద్ధి - త్రిమ్మాతం ప్లుక ము త్రమమ్‌॥ 


ఈత తీక' ర్మాథికరణము if 


(బవ్మాలోకమన(గా ? (బచ్చాము సంపూర్ణముగా పళాళించునది 
యగును, విమ్టుపదమనంగా ? విష్ణువునకు గల య।పాక్ళత నిర కిళయా 
నంద స్వభావమగును గావున నిట్టి పదద్వయము ఏకార్థమునే బోధించు 
చున్న వని (గహింపవలెను. 





బవ్మా( శ్రీ, లోకా రాధ్యులు, శివయోగి, రామగిరి శంక రారాధ్యుల వారు 
నివోనము లకీపురము, మెదక్‌ జిలా. 
Cn 

పతద్భాప్యానువాద [పోశ్చ్బావాక వముఖులు, ఉదార హృద యులున్ను, 


దహారాధికర ణము 


'కేవామను పట్టణమున నివసించువానిగా స్వహృదయమున ప 
మేశ్వరు నుపాసింపవలెనని వ్య_క్రపఅచున దీ దవారాధికరణము. 


సూ, “దహర ఉ త్త రేభ్యః” ౧-౩-౧౩ 


“అథ యదిద మన్మివ్‌ (ఎవ్మాపుగే దవారం పుండరీకం వేళ్ళ, 
దహరోఒన్మి న్నంతర ఆకాళ _న్తస్మిన్‌ యదంత _స్టద స్వెష్టవ్యమ్‌, తదా 
వ విజిజాసితవం-మ్‌ు” ఛాందోగ్యము., 

కు” ల 


“* బహ్మాపురమనందగు ఈ శరీరమునందు కమలా కారముగల వాద 
యములోని డవహార (సూజ్యాకిసూజ్ళ) ఆకాశ (ప్రదేశ) మునంగల వస్తు 
వును కనుగొన టకు యత్నింపవలను.” ఇ(ట దవారాకాశము భూతా 
కాళమా ? జీవుడా? పరమాత్మయా ? అని సండేవాము. 


(ప్రశ్న : ఆకాళపదము భూతాకాళమునందు రూఢి కలదగుటచే 
దపారాకాశము పంచభూతములలోని ఆకాశము శకాదగును. అథవా 
స్వల్ప రూపము కలవాడగుట జేసి జీవాత్మయ గును. ఎట్టన(గా అణువగు 
జీ వాత్మయందు దపహా రాకాశత్వము సంభవించునట్టిది. కాని సర్వ వ్యా పకు( 
డగు వర మెళశ్వరుండు దవారము కాజాలడుగదా ! ఒకవేళ దవారా కాళము 
పర మేళ్వరు( డగునెడ చేవాము నశించిన పిమ్మట “ఒకానొక ఘటము 


భిన్న మెనచే నందలి దధితీరాదులు అంతరించునట్టు” [జవ్మాము ఐికా 
రము జెందును. 


ఉత్తరము : ఛాందోగ్యమునందు ను త్తరభాగమున చెప్పంబడిన అప 
వాత పాష్మత్వాది లతణములనుఐట్టి దవారాకాశము పర మెశ్వరుండగును. 
మరియు ముదునలితనము వధింపంబడుట మొదలగువానివలన వినాశము. 
జెందునది కానట్టి దవారాకాశము సత్యమైనది కావున నిట్టి దవారా కాళ 
మునకు నిలయమగు నూత్మశరీరము (బవ్మాపుర మనందగును. 


దవాళాధికరణము 118 


కసం ఆత్మా అపవాతపాప్మా విజరో విమృత్యు ర్విశోకో విజీ 
ఫఘుత్క్సోఒపిపాసః సత్యకామః నత్యపంకల్పః” 

“వర మేళ్వరుండు - బొత్తుగా పాపములు లేనివాడు; ముసలితనము, 
బావు, ఇడుములు, ఆక లిదప్పులును లేనివాడు; యథార్థ మనోరథములు 
గలవాడు; సంకల్పముల సదువయోగము కలవాడు నగును” 


ఇట్టి గుణములు ఆకాశమునందుగాని జీవాత్మయందుగాని వర్తింపవు 
గావున నపవాత పొపష్మత్వాది గుణములు గల పరమేశ్వరుడే దవా రాకాళ 
మగువాడు, 
సూ. “గతిశ భాభ్యాం తథాహి దృష్టం రీంగంచ” ౧-౭౩.౧౪ 
దె టె 


“తద్యథా హిరణ్యనిధిం నిహిత మ తే నజ్జా ఉపర్యుపరి సంచరంతో 
న విందేయు రేవ మేవేమాః సర్వాః (వ జాఅహారవా ర్షచ్భం త్యేతం [బహవ్మా 
లోకం న విందంతి అన్ఫ లేన [వత్యూహిథాః” 


“భూమిలోని |దవ్యనిధిని వై మైన నడచుచున్న చారు కనుగొనం 
జాలనట్టు (పజలందరు నజ్ఞా నావృశమన మ్కు లై [బవ్మాలోకళద్ద వాచ్యుడగు 
పరమాత్మను దినదినము సుషు ప్రియందు కలునుకొనుచున్నను కనుగొన 
జాలకున్న వారు * 

అనుచో వినంబడు (పాణుల దహరాకాళ గమనమువలన (బహ్మ 
లోక శబ్దమువలనను దవా రాకాశము పర మేశ్వరుండె యగును. 

ఇశ్లే మరియొక (కుతియందు. జీవాత్మ సుషు_ప్రియందు దవారా 
"కాళము. జెందుటను గాననగును. *వవమేవ ఖలు సౌ మ్యమాః _పజాః 
సతి సంపద్య న విదుః సతి సంవత్చా రమ హా” “సౌమ్యుడా ఈ (పాణు 
లన్నియు పరమాత్మయందు వి శాంతిం జందుచున్నను పర మేళ్వరుని పొందు 
చున్నామని తెలుసుకొన(జాలకున్న వి.” 

“ఏష |బవ్మాలోకః సంరాడితి హోవాచ” 


స [దివ్మాలోకము బాగుగా [పకాశించునదియు” 


114 (శ్రీ నీలకంఠ భాష్యము 


ఇదిగాకను. శుక్యంతరములందు గల గతి శబ్దముతో నవసరము 
లేకయే నీ |పకరణమునందును వినంబడు. [పతిదిక దవారాకాశగమనము 
[(బహ్మాలోక శబ్దంబును పరమేశ్వరుడు దవహారాకాళ మగుటను పూ _ర్తీగా 
సమర్థించు నిదర్శనము౭గు చున్నవి, 

సూ. “ధృ తేళ్ళ మహిమ్నోఒస్యాస్మి న్నుపలద్దః” ౧-౭౩-౧౫ 

“అథ య ఆశ్మా స సేతుర్విధ్భతి శేషాం లోకానా మనంఖేి చాయ 

“ఎవడు పరమాత్మయనంబజగి దవారాకాళ మగుచున్న వాడో 
వాడే లోకములన్నిటి యవధిగా నుండువాడై |బహ్మాండమును భరించుచు 
సుస్థిర నర్చువాడు.” 

(శుత్యంతరము ల౦మ పర మేళ్ళర మహిమగా చెప్పంబడిన జగద్విధృతి 
యీ భఛాందోగ్యమునందు దవారాకాళమున శే | పతిపాదింప౦బడు చున్న ౦దున 
దవారాకాశము పర మేళ్వంరుడే యగునని నిర్ణయింప(బడినది. 

మణీయు దిగువ (శుతివాక్య మందుకు (పోదృలకమగునట్టిది. 

“పమ నశ్వెశ్వుర వష భూతశాధిపతి నేవ భూతపాల పమ సేతు 
ర్విధారణ వషాం లోకానా మసంభే చాయా” 

“సశ్వేశ్వరుడు |పాణులను శికించుచు రతించుచు లోకము 
లన్నియు కళ వళ పడకుండునట్టు నవ్వాని మోయుచున్న వాడు”. 

సూ, “వసి ద్ధెళ్ళ” ౧-౩.౧౬ 

“దహం విపాష్మం పర వేశ్మభూతం.యత్పుండరీకం పురమధ్యసంస్థమ్‌, . 

తత్రాపి దహం గగనం విళోక_ స్పస్మిన్‌ యదంత _స్తదుపాసితవ్యమ్‌” 

“వర మెశ్వరుని నివాసము, చేవామను పట్టణము నడుమ నుండునది, _ 
ఎట్టి కళంకములు లేనిదియు, పరిళుభంబు సూత్మంబునగు వృాదయపుండ ... 
రీకమునందు నిర్వి కారము మిక్కిలి సూవత్మము నగు చిచాకాళము గలదు, 
అందు గల జ్యోతిర్హింగాత్మక శివు నుపాసింపవలెను.” 


దవారాధికరణము _ 115 


“పహృూత్పుండరికం విరజలొ అను వాక్యము మొదలుకొని “ఉమా, 
నవాయం పర మేళ్వరం |పభుమ్‌” ఇత్యాది వాక్యమువరకు వై వల్యోపనిష 
దమునందు పరమేశ్వరుని" దవారపుండరీక మధ్యవర్తిగా నుపాసింపవలెనని 
(పసిద్ధముగా నిరూపింపంబడినది. కావున నిట్టి | పసిద్దింబట్టియు పర మెళ్వకుండ్రు 
దహూరాకాళశమనం. దగిన వాడు, 

దపారాకాశము తదంతర్వ ర్రియు పరమేశ్వకుండనునెడ “తనలో 
'తానుండుటొ యను ఆత్మాశయ దోషము సంభవించునని శంకించి- 
వాత్సుండరీకమందలి దవారాకాశము చిచ్చ క్రియగును కావున శక్తిళ క్తి 
మంతులకు నభేవమగుటచే శ క్రిమయమగు దవా రాకాళము శ క్రివిశిష్టుడగు 
శివుండనుటలో విరోధ. మెద్దియు గానరాదు, 


ఇందువలన నే వాంసోవనివదమునందు 

“ఏపోఒసౌ పరదువాంసో భానుకోటి (పకాళో యేనేదం వ్యాప్తం 
త స్యాష్ట ధావృ త్తి ర్భవతి” 

రేట్ట సూర్యులతో సమానముగా [పకాశించువాడు, జగము 
నంతయు వ్యాపిచువాడు, పరమవాంసయు నగు పరమాత్మ - ఎనిమిది 
విధములగు స్వరూపవృ త్తి కలవాడు 


మజియు జీ వాత్మకు వైరాగ్యము వృాదయపుండరిక మధ్యమున 
నేర్చడును. వాదయకమలముయొక్క_ కేసరమునందు జా[గదవస్ట్థ యు, 
కర్టికయందు స్వప్నా వస్టయు హృదయకమల మధ్యగత చిదా కాళముళోని 

౯ గ 

జ్యోతిర్లింగమున నుషు ప్తియు సంభవించును.” 

ఇట్టు చేతనుల గాఢనిఛా సమయమునకు ఆధారమగు దహరా 
"కాళము శివలింగస్వరూపమగుట | పసిదమె యున్నది. 

య. 

ఒక వేళ నిట పర మేశ్వరుండు లింగస్వరూపుడు కాడనినచో _-హృ దయ 
కమలమున శకేసరము కర్ణిక మధ్యప్రదేశముదక్క నాలుగవది లేనందున 
“థింగే సుషు పికి అను వాక్యము సార్థకము కాకుండును, కావున సమ 


5 
ళ్‌ 


116 (శ్రీ నీలక౦ఢ ఇావ్యము 


జీవ సుషుప్తి కాల నివాసముగా చెప్పంబడిన శివలింగము పర బవ్మాంబని 
విశ దార్థము, 


“ఉమా సహాయం పరమేశ్వరం |ప్రభుమ” అని కై వల్యమునందు 
“బుత్‌ ౦ సత్యం పరంబ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్‌” అని యుపనివ 
దంతరమునను సొ కారరూపము | వతిపాదింప(బడినట్లు “తమాది మధ్యాంత 
విహీన మేకం - విభుం చిదానంద మరూప మద్భుశమ్‌” అని (శుత్యంతరము 
లందు నిరాకారత్వము నిరూపింపంబడియున్నది. కావున చిదంబరశ క్రి విళి 
ష్టుండగు పరమేశ్వరునకు లింగస్వమావము విహితమసుచున్నదిగదా ! 

లో “ఆధారే కనక(ప్రఖ్యం _- హృదయే విద్రుమపభమ్‌, 

(భూమధ్యే సృటిక చ్చాయం _ లింగం యోగీ విభావయేత్‌” 

“రివేపాసకు(డు తన దేపాములోని ఆధారచ్మకమునందు బంగారు 
వన్నె గలదిగాను వాదయమున పగడపుకాంతి కలదిగాను (భూమధ్యమున 
సృటికమయముగాను శివలింగమును భావింసవలెను.* 


ఇవ్విధము సాకారుండు నిరాకారుడు నగు మహేశ్వరుని లింగ 
స్వగూపమే సాధకులకు ధ్యానముశందు పూజనాదులందును విహితమైన 
ద_యు చేతుకులందరి ననుగ్రహించు పరమేశ్వరుడు జీవవ్భాదయమున 
నవహాజలింగ స్వరూపముతో సల్నిహితు డగువనియు శేటపడుచున్న యది. 


పర మేళశ్వకు.ని సా కారునిగానై నను నిరాకారునిగానై నను ధ్యానిం 
చుటకు పూజించుటకు నీ వవోాలింగ స్వగూవమే ముఖ్యమైనదని మవో 
భారతములోని దోణపర్వమునందలి అశ్వశ్రామనుగురించి వేద వ్యాసుని 
వచనము విశదపణఅచుచున్నయది. 


శ్లో జన్మకర్మ తపోయోగా = సమయమో _స్రవచ నిర్మలాః | 
తాభ్యాం లింగేఒర్చితో దేవ__స్ప్వ్వయా౬ర్బాయాం యుగేయుగే॥ 
“అశ్వశ్రామా ? కృష్ణార్దునులయొక్కయు నీ యొక్కయు జననము 
పవి|త మైనది. మరియు కర్మాచరణ, ఉపాసన, థ్యానము ఇత్యాది 


యూగాగములన్నియు నిరోవములేను; కాని క ప్టొట్టనులు 1పశియుగమున 
మఖేోజెవుని . లింగన్వరూవమునం చారాధించుచున్న వారు, నీవై వో 
సూ _ర్రియం చొరాధించుచున్నావు. కావున మూ ర్తిపూజకంచు లింగా 
రాధనము (_శేష్రమనగుటం జేసి కృష్ణార్జుమలకు (పతి సమయమునందు విజ 
యము చేకూరుచున్నయది” ఇంచువలననే “ధిగాంను మశివాలయమ్‌* 
అను |వమాణము ననుసరించి (పతి (గామమునందు పుణ్య కే | తములందును 
దేవతలుగాని మవార్దులుగాని (శ్రీ, రామచందు(డు మున్నగు మహాపురుషులు. 
గాని ఆలయములలో లింగములను (పతిష్టించిరను నంశము సు పసిద్దమై 
యున్నది. 

లింగస్వరూపము - పరమేశ్వరుని పంచవింశతి లీలా వి|గవాములలో 
మొదటిది కావున (దివ్మావిమ్లవులు కలహించినవుడు శివుడు లిలగస్వరూ 
పముతో సాఖథాత్కరింపవలసిన వాడ య్యెను 

“కతీయతే గమ్య తే యస్మిన్‌ = యతః సర్వరి చరాచరమ్‌ుి 

“| షపంచమంతయు (పళయశకాలమున ధాగియుండుటకు చెలవగు 
నదియు సృష్టి కాలమున నామరూప విభాగార్ర్రామగుటకు కారణమగ్గు 
నదియు లింగ మనంబడును. ఐతే తన నారాధించువారికి మహాలింగస్వరూ 
పమను శనంబజనే భక్తులకు వరముల నొసగునపుజే గంగాభళత్వాది 
రూపము కల వాడగుచున్న వాడు, ఇంతి యేగాక పరమాత్మ అాచ్చల్యజల 
నిధి యగుటచే జీవుల నుద్దరించుటకే హృదయమున సూజ్మాతి సూక్ష్మమైన 
జ్యోతిర్భ యమమగు లింగ న్వరూవముతో నివసించు వాడని చెప్పుట ముమ్తాటికి 
నొప్పారుచున్న యది. 

మవోలింగము వాదయ పుండరీక మధ్యవ రియగుటచే సూజ్మాతి 
సూత్మమగునది. అవిర కుని వృాదయమున భోగస్టానములు సుఖదుఃఖ 
భోగ సౌధనములును చాగియుండుగవి. విరక్తుని వాదయుమునండై_ కేనో 
| మియముఅగు పు -బి త్రాదులకున్న నత్మిపియము థి దంబురాత్యకభునగు . 
సరశివ స్వరూపమే (వళాళించునది. 


ఇట్టి మవోలిం*? మ స్థూలతన. వునందు ఇష్ట లింగ మన(బటిగి నూకు 
కకకమునుడు పాణవాయువుతో నవినాభావమును పొందు శివపంచాతరీ 
మంత్రము ననుసంధించుటగా | పాణలింగమనంబడుచు కారణశరీర సన్ని 
హితమగు దవారాకాశమున పరమానందమె నివసించు భావలింగముగా 
వేర్కొనంబడుచున్న యది] ఇందువలననే [కియానారమను "| గంథమున 
“8, నీలకంఠ భగవత్పానుల వారు దవారాధికరణముకు ఛావలింగో పాసన 
పరముగా నిర్ణ యించి” రని (వాయంబడియున్నది. 


“ఇతర పరామర్శా త్స ఇతి చేన్న అసంభవాత్‌”౧.౩-౧౭ 


“అథ య పమ సంపసాదోఒస్మా చ్చరీరా త్సృముత్రాయ పరం 

జ్యోతి రుపసంపద్య స్వేన రూ చేణాభి ని నిష్పద్య'తే వష అత్మేతి హో వాచ 

ఇట సం|పసాదశబ్ద ముతో జీవాత్మ పరామగ్శింపంబడుచున్న వాడు. 

కావున దవారాకాశము జీవుండే యగునని ళంకించు నెడ - పూర్వోక్త అప 

వాత పాష్మత్వాది లకణములు జీవునియందు నసంభవింపనివగుట జేసి దవా 
రాకాళము తదంతర్వర్తియు వర మేళ్వరుంజేకు. 


“ఉత్తరా చ్చే దావిర్భూత స్వరూపస్తు” ౧-౩౭.౧౮ 
ఛాంధోగ్యమున దు తరువాత గల [పజావతి వాక్యము, 
రు ఆత్మాఒపవాత పొప్మా, విజహో విమ్భుత్యు ర్విళోకో విజిను 


తోజపిపాసః సత్యకామః సత్య పంకల్పః సోఒన్వష్ట్రవ 8 స విజిజ్ఞాసిత వ్యః, 
స సర్వాన్‌ లో కానాప్నోశి సర్వాంశ్చ కామాన్‌, య న్త్రమాత్మాన మను 


విద్య విజానాతి" 
ఇందు చెప్పంబడిన లక్షణములు జీవాత్మను బోధించునవి, మరియు . 


జ్యాగత్స్వప్న నుషు పులనంబడు నవస్థలయందు వర్తించట జీవలకణ మే 
గదా | | 


దవాళాధికరణము 119 


ఎట్టనంగా | 
“య వషోఒడిణి పురుషో దృళ్యతే వష ఆత్మేతి హోవాచ” 
seg | : జా|గదవస్థ. 
“య పవ న్వప్నే మహీయమాన శృరతి వప ఆల్మతి వ 
న్వప్నా వస. 


తద్యశ్రైతత్‌ సు్తః సమ _స్తః నం|పపన్నః స్వప్నం న విజానా త్యష 
ఆశ్మేతి వో వాచి సుషు ప్త ర్థవస్థ. 


ఇందువలన దవారాకాళము జీన్లంజే యనునెడ - జీవునకు అనాది 
కాలమునుండి చేయంబడు కర్మలవలన నగు కళంకముల సంబంధముచేత 
నేర్పడు శరీరములందు అపవాత పాప్మశ్వాది లతణములు మణుగుపడి 
యుండును. ఎప్పుడు శివోపాసనవలన శి వాను[గవాపాతు డై పరంజ్యోతి 
(శివు) శా గ్రయించిన పిమ్మట సవాజము నపవాతపాష్మ త్వాది లక్షణ వికి 
ప్టమునగు రూపమును కనుగొనునో అప్పుడు ము క్ర కబీవుండగును, ఇట్టివాడే. 
ప్రజాపతి వాక్యమునందు (పతిపాదిం ౦వంబడుచున్న వాడు కాని హంత 
బద్దజీవుండు కాజాలడు. 


__ దవారాశాళ మెశనో- మన్ను కల్యాణ ములు మలుగు 
పడనిదీయు సవాజములగు అపహత పావ్మత్వాది లతణములు గలదియు 
నగును కావున నిట బద్దజీవుండుకాని ము క్రజీవుండుకాని దహరాకాశముగా 
నిరూపింపంబడుచు లేడని సారాంళము. 


అడ 


సూ. “అన్యారశ్చ పరామర్శఃి ౧-౩.౧౯ 
_ లిథి 
అట్లు ఐనచో జీవుని పరామర్శ యెందుకనంగా ! 
శక ఈ అం | అవే. 
అస్మా చృరీరా త్సముశ్ఞాయ పరంజ్యోతి రుపసంపద్య స్వేన రూపే. 
ణాభినిష్పద్యతే” అనుచో దవాొరా కాళ శబ్దముతో పరంజ్యోతిగా సిర్దేశింప( 
బడు పరమాత్మ న్యాళయించియే తన రూపమును. పొందుట యను జీవ 


130 శ్ర సితకోంళో భామ్యము 


మహిమను చాటుటక య్యే జీవపరామర్శ వేయంబడినది' కోన దవారా 
రాశము జీవుండనుటకు కాదని సూ తార్థము, 


సూ. “అల్ప (కుతే రితి చే త్రదు కమ్‌” ౧-౩-౨౦ 


“దవారాకాశము మిక్కిలి నూత్మమగుటంేసి అందు పరమాత్మ 
నివసించుట పొసగదని శంకించు నెడ “వ్యోమవచ్చ” అను సూ తము యొక్క 
వివరణయందు ఆకాళశమువల సర్వమును వ్యాపించు వాడు పరమాత్మోయని' 
నిర్వచింపంబడినదని సూ(తార్గము. 


సూ, “అనుకృతే స్తస్య ౧౨౩౨-౨౧ 

జీవాత్మ దవారాకాళ మనందగు పరంజ్యోతియగు పరమేశ్వరు 
ననుసరించుట |శుతియందు కనంబడుచున్న యది. 

“నైనం సేతు మహోరా తే తరతో న జరా న మృత్యు ర్నుశోకో 
న సుకృతం, న దుష్కృతం, సన్వే పొప్మానోఒతో నివర్తంతే, అపవాత 
పాష్మా; హ్యేష (బహ్మలోకః, తస్మాడ్యా వతం సేతుం తీరా అంధః 
సన్న నంధో భవతి, విద్దః స న్నవిద్దో భవతి, ఉపతాపీ స న్ననుపశాపీ భవతి, 
తస్మాద్వా ఏతం సేతుం తీర్వా అపి నక్త మవారేవాభి నిష్పద్య'కే, సక 
ద్విభాతో హ్యేష (బవ్మాలోక క్ర 

“సర్వావధియగు దవారాకాశము నహో'రాతములుగానీ జరా 
మృత్యు దుఃఖములుగాని సుకృత దుమ్మృతములుగాని ఆశ్రయింపవు, 
పాసములన్ని యు తెలగును కావున నీ దవారాకాశము అపవాతపాపష్మ 
యన(బడును. ఇట్టి దపారాకాశమును కనుగొనినవాడు (గుడ్డి వాడై నను 
చూపుగలవాడగును. జాధితు(డై న నవాధితుండగును.: పరితాషము కల 
వాడ్రైనను లేనివాడగును. మరియు పకాళశము లేనిజాడైనను కలవా 
డగును. [బహ్మలోకమనందగు నిట్టి దవారాకాశము సకృత్‌ సాజాత్క 
రించునెజల ఎప్పుడును మలుగుపితునది కాకు.” 


అనుచో దవహోరా కాళము బొత్తుగా పాపములు లేనిచై.' ఎల్లకాలము 
ప్రకాశము కలఠిగియురడుట౯జేస్‌ యచ్చానిని' పొందినోవారికి పొవకోర్యము' 


దవారాదికరణము 121] 


లగు నంధ శ్వాదులు లేకుండుటయు నిరంతర [ప్రకాశము పర్పడుటయు 
గమనింపందగినవి, 

కావున దవారాకాళ|దష్టలకు నపవాత పాస్మత్వాది ఫలములు 
చేకూరుటచే దవారా కాశముతో సమానమగు (పతిపత్తియను యనుకృతి 
సంభ వించుచున్న యది. 

ఇందువలన నిట్టి యనుకృ్ళతి _ జీవేశ్వర 'భేదమునందే పొసగునది 
కావున దపారాకాశము జీవుడు కాదని సారాంశము. 

సూ. “అపి చ స్మర్యతే” ౧-౩-౨౨ 

మణీయు న తు లియుందు నివ్విషయను బాగుగా నిరూపీంప. 
బడినది. 

“ఈశ్వరః సర్వభూతానాం- హృ ద్దేశేఒర్దున తిప్పతి గీతా వాక్యము. 

“అర్జునా 1 (పాణులందరి హృదయమున దహారాకాశమునందు పర 
మేళ్వరు(డు మహోలింగ స్వరూపముతో నివసించువా”డని గు -ర్తెరుగుము ! 

“తమేవ చాద్యం పురుషం (పపద్యె” గీళా వాక్యము. 

రగు + నా మవాపురుషునే నేను శరణు(బొందు 
చున్నాను.” 

“శతోఒవ్యయాత్మా సహరిః _ స్వహృత్సంక జశాయినమ్‌, 

దర్శయామాస దేవానాం - మురారి ర్హీింగ మైశ్వరమ్‌” 

వామన పురాణము, 

“నిత్య స్వరూపముగల నారాయణు(డు కమలమువంటి తన సాద 

యమున నివసించు శివలింగమును దేవతలకు చూ పెట్టిన వాడ య్యును” 


“అథవా పరమాత్మానం - పరమానంద విగ్రహమ్‌ | 
గురూపదేశా ద్వి జ్రేయం _ పురుషం కృష్ణ షపింగళమ్‌॥ 
(బహ్మా (బహ్మపుశే గార్గి 1 స దహరాజ్ఞ ఖ మధ్యమే | 


అభ్యాసాత్‌ సంప్రపళ్యంతి = సంత _స్థ్రంచ తథా కురు॥'” 
13 


192 (శ్రీ నీలకంఠ భాష్యము 


“నర్వాతీతమగు ఆనందము న్వరూపముగా గలిగి కప పింగళ 
వర్ణము గల పరిపూర్ణు(డగు పరమాత్మను (బవ్నాపుర మనందగు వ్భాదయ 
కమలములోని దవారాకాళ మధ్యయండు  నిత్యశి వారాధనముం దగు 
(కమాభ్యాసమువ౭న సత్పురుషులు కనుగొనువారు కావున వ్‌! గార్ల! 
నీవుగూడ నట్లు చేయుము !” అని యాజ్ఞ వల్క్యండు స్వధర్మపత్నియగు 
గారికి నుపదేశించిన వాడు, 


ఇట్టి వృాదయకమల స్థితమగు స్వరూపమును గురూపచేళమున గాన 
నగననియు గురూపదిష్టుండు (కమాఖ్యాసమునం జేసి దివ్మాదర్శ్భనము( 
"జీయంజాలునని యు సారాంశము. 


[పమితాధికర ణము 


ఉపాస్యమెన దవారాకాశము మవోలింగ స్వరూపంబని ఛాందో 
గ్యమున నిర్ణయింవంబడినది. ఇట్టి యంళము నే. ధృవపటచు కళవల్రీ విద్య 
యందలి యను వాదమును 'ెలుపున దీ (సమితాధికరణము. 


సూ, “శ్రద్దా దేవ (ప్రమితఃి ౧-౩-౨౩ 
క ఠవల్ర వాక్యము 


“అంగుష్టమ్యాత్రః పురుషో _ మధ్య ఆత్మని తిష్టతి, 
ఈశానో భూతభవ్యస్య _ న తతో విజుగుప్పతే” 


“భూత భవిష్య ద్వర్తమాన |పపంచమును శాసించు వాడును ఈశాన 
శబ్ద రూఢ వాచ్యు(డును అంగుష్పమా|తు(డు నగు పర మాత్చ స్ట జీవాత్మలో 
నుండువాడు. కావున న్వవ్చాదయమున నంగుష్టమా తమగు శివలింగ 
మును కనుగొనినందువలన నిజరూపజ్ఞానము కలవాడగును అనగా పర 
మాత్మ దర్శనము ఐన పిమ్మటనే న నటు నిజ రూపము మబజుగుపడజాల 
దనియు నిరాయాసముగా గోచరించుననియు వివేకము. 


(వమిశాధికరణము 128 


ఇట నంగుష్టమాతు(డు పరమాత్మయా ? జీవాత్మయా అను 
నందేవామును పురస్కరించుకొని |పక్నింప(బడుచున్న యది. 


(ప్రశ్న : జీవాత్మయని చెప్పనగును, ఎందుకనగా ? 


“సన విశ్వరూప శ్రిగుణ త్రువర్మా - ప్రాణాధిపః సందరతి స్వకర్మభిః, 
అంగుష్టమ్మాత్రో రవితుల్యరూపః _ సంకల్పాహంకార సమన్వితో యః” 


“విశ్యమునందలి చేవ మనుప్యూది రూపములను వరుసగా పొంకము 
వాడగుటచే వీశ్వరూపుండనియు స త్వ రజ స్తమోగుణముల నధిష్టించి 
యుండు వాడగుట (చేసి (శిగుణుండనియు స్వ మర్త్య పాతాళమ. లందు 
సంచరించు వాడగుటవలన శ్రీవర్మ యనియు (పాణవాయువు నిందియ 
ములను నియమీంచు కతన [పాణాధిషు (డనియు పేర్కొనంబడు జీ వాత్మ- 
న్వక్ళతకర్శవళ మున న నేక జన్మల బొందుచుండువాడు. మరియు బొటన 
(వేలంత వాడై. సూర్యో డాక సమునవలె స్వదేహమునందు. [బికాశించుచు 
సంకల్పముతోడ నవాంకారముతోడను |పవరర్తించు వాడు.” 


ఈ వాక్యముశంద జీ వాత్మ యంగుష్ట మా తు(డని [పసిద్దము 
గదా! “మధ్య ఆత్మని” అనుచో బేవాము నడుము నుండువాడని యర్థము 
గావున పర మేశ్వరుండు సర్వవ్యాపకుండగుట జిని పరిచ్భిన్నమగు అంగువ్ట 
మాతత్వము (పరమాత్మకు) పొసగకుండును కాదా? 


ఉత్తరము: ఇంట నంగుష్టమ్మా తుండు పర మేళశ్వరుండే యని చెప్పుట 
సమంజసము ! “ఈ శానో భూతభన్యస్య” అనుచో సర్వేశ్వరత్వ లక్షణము 
గల ఈశాన శబ్దము (పతి పాదింపంబడినందున “అంగువమా త” పదమును 
పరమాత్మ పరముగా నిరూపింపవలసియున్న ది. 


“నాకై ్వశ్వర్య సంవన్న ః సన్వేశ్వరః శంభు రాకాళమ ధ్యా” ఇ తార 
(శ్రుతి వాక్యములు శివునకు గల నర్వళ్వరత్వ లింగమును సమర్థించుచు? 
యవి. మజియు భూతభక్యళబ్ద గు లతో నిర్వచింపంజడు |పపంచము న 


124 Uy నీలకంఠ భావ్యము 


చితము కానిదగుట జేసి యనంకుచిత మైన జగమును శాసించు నధికారము 
పర మేళ్వరునకే ఉపపన్న ౦బగునది. 


ఈ శాన శబ్దము “* ఈశ్వరః ళర్వ ఈశాన8ి అను నిఘంటు వాక్యము. 
బట్టి పర మేళ్యరునకు నభి ధాన శుతి రూపమగునది, 


“రాసించు వాడు” అను యౌగికార్థము ననునంధించు భూతభవ్య 
పదముండుట ( జేని ఈశాన పదము శివపరము కాదను నెడ - శబ్దమును 
వినుటతోడనే స్ఫురించు శివపర మైన రూఢ్యర్థమును (గహించుట యని 
వార్యంబగునది. 


భూతభవ్య జగమును శాసించుట యను లక్షణము “ఈశానో భూత 
భవ్యస్య” అను వాక్యము. దగు నర్ధమును కనుగొనిన పిమ్మట బోధపడును 
గావున శబ్ద శవణమాతమునం ద్వరలో |పబోధమును కలిగించు ఈశాన 
శబమువలన నే ఇషారసిది యేర్పడునని నూ తగత మైన పవకారము విళద 
౧ ర థి అ త 
పజచుచున్న యది. 


ఇటు (శీ భాష్యకారులు ము 

“రఈర్కశానో భూతభవ్యస్య” అను వాక్యమువలననే యని “శబ్లాదేవి” 
అశుదానికి నర్భము జెప్పిన చారు. “దేహం దియాదులను నియమించు 
జీవుడు” అను నర్థమును నిరాకరించుటకు “భూత భవ్యస్య” అను పదము 
(ప యోగింపంబడినదని వారి యాశయము, 


ఇదియు సరికాదు, ఎట్టనంగా 1 


భూతభవ్యశానన లింగము ఈశాన శబ్దముకన్న దుర్చల మను నుర్దే 
శముతో “డ్రా దేవ” అను నేవకారమును సూతకారుండు నుపయో 
గించిన వాడు. 


ఈశాన శబ్దమువలననే యని చెప్పునెడ విష్ణుపర్వతము సమర్థ 
నీయము కాజాలదని భావించి ఈశత్వము( జెప్పు శబ్దమువలన యని యోగి 
కారమును పరి[గహించిరి, 


(వమితాధికరణము 125 


ఇట్లు (శ్రీ వారు (శమపడి చెప్పిన సందర్భము ఘట్టకు టీ (ప్రభాత 
న్యాయముగా నీశాన ళబ్దవా చ్యుండగు పర మేళ్వరు న సమర్థించుచున్నయది. 


పతత్స్ఫూ[తము( దక్క నితర నూూతములలో (బహ్మామునకు విశేష 
నామధేయము లేమించేసి (ప్రకృత సూ[తముళోని “ఈశాని యను విశే 
షాభిధానముతో మొత్తము మీమాంసయందలి “గత” “అత్మ” “బహ” 
ఇత్యాదిళబ్దములు ఛాగపళున్యాయ ఘున శివపరములగునని విశదమగుచుశ్నం 
దున [దివ్మామీమాంసా శాస్త్రము కివేతర దేవతల. [బిశిపాదించునది 
కాదని తెలీయునది, 


అంగుష్టమా తత్వము పర మెళ్వరున కెట్టు పొనగునను యాళంకకు 
సమాధానముగా దిగువ సూత్రము నుచావారించిన వారు, 


సూ. “హృద్య పేక్షయాతు మనుష్యాధికారత్వాత్‌” ౧-౩-౨౪ 


వస్తుతః పర మేశ్వరుండు పరిచ్చేదము (కొలత) లేనివాడేయెనను 
మానవ హృదయము అంగుష్టమా త మగుట. జేసి సర మెళ్వరుండు నంగుష్ట 
మాతుడని చెప్పంబడినది. ఉపాసనాశా(స్ర్రుము ముఖ్యముగా మానవుల 
గూర్చి విధింపంబడినందున మానవ హృదయమంతటి స్వరూపమును పరమ 
కరుణానంపన్ను డగు పరమేశ్వరుడు మానవులు గావించు నుపాసనలు 
సిద్దించుట కై దాల్చు వాడు. 


గజ తురగాదుల వాదయము పకవిధ పరిమాణము లేనిదగుటళే 
మానవ హృదయము అంగుష్ట మాత మగుటచేతను పరమాత్మ యంగుష్ట 
మా(తు(డనీ చెప్పబడెను, 


బొటన | వేలుతో సరిదూగునది శివలింగ మగుట. జేసి వృూదయ 
తోని దపారాకాశము లింగస్వరూపమగుట నుపానకుల వాదం 
పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపముతో విరాజిల్లు వాడని 
వ య 
చునది. 


126 (శ్రీ నీలకంఠ భాష్యము 


ఇయ్యది నిర్గుణ (బహ్మావాదులకును విరుద్దము. ఎట్లనగా? “ఈశాన 
అను నిధానము ఇందు విళదికరింపంబడుటచే లింగస్వరూపంబగునని నిరో 
పింపంబడినందునకు ఎట్టి నామరూపములు లేనట్టి నిర్గుణ [(బహ్మామును 
పూర్వ క్ర నామరూపములు నమర్థించునవి కాజాలవు గదా! 


దేవాధికరణము 

“వమితాధికరణమున వర మేళ్వరోపాసనయందు మనుష్యులకు 
మాత్రము అధికారము కలదని “మనుమ్యోధి కారత్వాత్‌” అను సూ తము 
వలన నూచింపంబడినదిగ చా ! ఐతే “తతో దేవా రుుదం నాపళ్యన్‌ , లేదేవొ 
రృుదం ధ్యాయంతి” అను నథర్వశిరోవాక్యమున శతెలియ(బడు దేవతలు 
చేయు పర మేళ్వరోపాసన మెట్లు పొనసగుూ”నను ఆ శంకకు సమాధాన ఘీ 

సూ. “తదుపర్యపి బాదరాయణః సంభవాత్‌” ౧-౩-౨౫ 

ప్రశ్న: కర్మాచరణకు ననుసరించి ఆ యా రూపములను తాత్యా. 
లికముగా పొందుచు సవాజమైన ఒకానొక ఆకారము లేని వారగుటచే 
వి గహాము గలవారే పూజా స్తోత ఛ్యానాదుల నొనర్ప నర్షులగుట. 
జేసియు దేవతలకు శివోపాననము. జేయు సామర్ధ్యము లేదని విళశదమగునది. 
మణీయు దేవతల నివాసము శివసదంబు నొకళు యగుటచే వారు వర 
'మేళ్వర స్థలమును కోరువారు కారు. ఇంతియేగాక నుపనయన సంస్కార 
పూర్వక వేదాధ్యయనము వారికి వీధింపంబడకుండుటవలన వేదము జదు 
వనిది వేదార్థమును విచారించుట వలనువడదు గావున వేదార్థ పరామర్శ 
లేనిది వేచాంత (శవణముకూడదు గావునను (దేవతలకు [బవ్మాజ్ఞానము 
సంభవింపదుగ'దా ! ఇత్యాది సందర్భమువలన వారికి [బహోపాసనమునం 
దధికారము లేదని యంగీకరింపవలయును కాదా? 

ఉత్తరము : 'దేవతలును |బవహ్మోోపాసనమునం దధికారము గలవారు. 
ఎట్టనంగా ? పర మేళశ్వర పద[పా్తి యన(బడు మోతము నచ్వారికిని 


జేవాధికరణము 127 


శావలసిన చేను; ఉభయుల నివాస మొక్కటి కాకాలదు.. న్వర్గశబ్దము సుఖ 
వాచకంబై నను (పకరణవళమున విశేషార్థమును తెలుపునది. 

పర బవ్మాంబగు శివుని స్థాన వై తనో పున రావృ త్తిర హితము నలి 
శయము నగు నుఖము స్వరూపముగా కలదియగును,  తారతమ్నము 
అవధి మున్నగు వికారములతో కూడిన సుఖముగల స్థలమున నుండు 
దేవతలు - అనవధికము అను_త్తమము నగు పరమేశ్వర స్థానమును కోరుట 
సవాజముగచా ! చేవతలకు వేదార్థము వేదాధ్యయన మవసరములేకయే 
స్ఫురించునది. అథవా పూర్వజన్మమున చదువంబడిన వేదము. దగు నర్థ 
మును విస్మరింపని వారగుటచే శివో పాసనమునకు వలయు పాండిత్యము 
కలుగు వారు దేవతలని చెప్పవలెను. మజియు శాస్త్రము దేవతా మానన 
సాధారణముగా |బహ్మో పాసనమును విధించునట్టిది కావున 'దేవతలకును 
పర మేశ్వరోపాననయం దధికారము గలదని కేటపడుచున్నయది. 

సూ. “విరోధః కర్మణీకి చేన్న, అనేక (ప్రతిప త్త రర్శనాత” 

౧౨౩ DE 

(ప్రశ్న : అనేక |పదేశములందు నొకే సమయమున గావింప(బడు 
యజ్ఞయాగాది సత్కర్మలలో నావ్వోనింపంబడు "దేవతలకు ఒకానొక విగ 
వాము కలదని యంగీకరించునెడ నవ్వారికి సర్వత నొకే తడవ యజ్ఞాది 
సన్నిధి సరివడనిదగుటచే కర్మాచరణమున విరోధము వర్పడునుగదా | 

ఉత్తరము : సౌభరి మున్నగువారు విగవాము కలవారై న నేక 
కాలమున ననేక [(పదేళములందు (వ వేశించుట సు పసిద్దము. మణియు 
[బవ్మోది చేవతలు - శరిరేం| దియాదులు కలవారై ఆయా స్థానములంక 
భోగ భేదములతో నివసింతురని వేదమూలకములగు పురాణోకివోస 
లందు విశదికరింపంబడినది. 

ఇందుకు మహాభారత వచనము తారక్కాళలిముగా 'ఇఫవయ(ద?/ 

శ్లో॥ ఆత్మనో వై ళరీరాణ్‌ _ బహూని మనుజేశ్వర | 

యోగే కుర్యా ద్సలం ప్రాప్య = త జైళ్ళ సర్వాం మకీ 


128 (శ్రీ నీలకంఠ ఛావ్యము 


“యోగిపురుషుండు యోగబలమున బహు శరీరములలో |(నవేశించి 
సమస్త భూమండలమును సంచరించు వాడు.” 


సూ “శ బ్ర ఇతిచ న్నాతః (పభవాత్‌ (ప్రత్యకెనుమానాభ్యామ్‌” 
౧జతెంరి 

(ప్రశ్న వ మీరు చెప్పినట్లు కర్మవిరోధము లేకున్నను ఇం దాది 

వె దిక శబ్దమునకు విరోధము సంభవించును. ఎట్లనంగా ? చెవతలు నగ 
వాము కలవారని యంగీకరించు నెడ నవయవములు కలిగియుందురని చెప్ప 
వలసివచ్చును. అట్టిశటీ “ఎద్ది సావయవ మో అద్ది యనిత్యము” అను నియ 
మము ననుసరించి దేవతల శరీరములు నిత్యములు కాజాలవని బోధపడును, 
కావున జనన మరణాదులు నవ్వారికి నని వార్యము లగుచున్నయవి. ఐతే 
"దేవతలు జన్మించుటకు ముందు మరణించిన తరువాతను ఇం దాది వైదిక 
శబ్దములు సార్థకములు కాకుండును. అథవా అనిత్యములని చెప్పవలసి 
వచ్చును. పౌరుషేయములుగూడ నగును, పౌరుషేయములని యంగీక 
రించునెడ విధి నిషేధ వాక్యములు |పమాణములు కాజాలవు. ఇట్టి 
వాక్యముళలందు చెప్పబడిన సత్కర్మలున్ను ఫల పదములు కాకుండును. 


ఇత్యాది సందర్భము ననుసరించి వై దికళబ్ద విరోధములను పోనాడు 
టకై దేవతలు వి|గవహాము లేనివారనియే నిరూపింపవలసియుండును 
కాదా ? 

ఉత్తరము : ఇందాది వై దికళబ్దములు వ్యక్తివాచకము €గునెడ 
మీరు చెప్పినట్లు అర్థరాహిత్యము అనిత్యశ్వాదులును చేకూరునని మేము 
నంగికరింతుము. గ వాదిళబ్దము లవలె నిం|దొది ళబ్దములును త త్తదాకార 
ముఠలను మాతము చెప్పునట్టివి.  మజియు వేద పోక్రములగు ఇం దాది 
శబ్దముల యుచ్చారణమా[తమున నిం చాది వ్యక్తులు సృజింపంబడువారు. 


కుమ్మరి తనలో స్ఫురించు ఘటాది శబ్దములవలన ఘటాద్యా'కార 
ములను స్మరించి ఘటాదులను నిర్మించునట్లు [బవ్మాఛేను(డును పూర్య 


'దేవాధికరణము 120 


కోల్బములందు ఇం. దాది చేవతలు నళించగా పిమ్మట కల్పాదులలో వై దిక 
ఇం దాది శబ్దములవలన త_త్తదాకార విశేషములను ఛావించి మరియొక 
ఇం| దాది చేవతలను పుట్టించు నాడు. కావున ఇం| దాది గ్య క్తులు నశించినను 
ఇం|చాద్యాకారములు నళింపనందున త _త్తద్యాచక శబ ములన్నియు 
నిత్యములగునవి. ఇందువలన వై_దికళబ్దమునకు ఎట్టి వివోధఏఎబు గాన రాదని 
తెలియునది. ఏకన్నిర్వచనమునకు దిగువ [కుతి స్మ తులు [పమాణము 
లగుచున్నయవి, 

“వేదేన గూ పే వ్యాకరోత్‌, సళా-సతీ |పజాపతి నృభూరితి వ్యాహా 
రత్సభూమి మసృజత” (శుతి వాక్యము. 

“చతుర్ముఖుండు "వేదగత శబ్బములతో వ్య కుల చెలుపు నామరూప 
ముల నేర్పణచెను., ఎట్టనంగా ? | పజాపతి “భూః” అని యుచ్చరించుట 
తోడనే భూమిని పుట్టింవంగలిగాను,” 

స్టో సర్వేషాం చ సనామాని _ కర్మాణిచ సృథక్‌ పృథక్‌, 

వేదశ బ్దేభ్య ఏవాదొ - పృథక్‌ సంస్థాశ్చ నిర్మమే॥ 

“పజాపతి _ వేదగతములైన శబ్ద్బములనుండియే దేవ మానవాది 
వ్యక్తులకు. దగు నామరూపములను వేరువేరు కర్తవ్యములను నివాస 
ములను నిర్మింపంగలిగిన వాడ య్యెను." 


సూ. “అత ఏవచ నిత్యత్వమ్‌” ౧-౩-౨౮ 

[ప్రశ్న : "పదము నిత్యము అపౌరు షేయంబగునేని విశ్వామి తుడు 
మున్నగువారు మర్మత్ర|దష్ట్రలని చెప్పుట పొసగదుగచా ! 

ఉ తరము : (బవ్మాచేవు(డు - పూర్వకల్పములందు నశించిన విశ్వా 
మి|తాదుల యాక్ళతి విశేషములను వైైదికళజ్రాధారముగా స్మరిం+ 
ఆాదృశ స్వరూపములుగల విశ్వామ్మితాదులను శ క్రి విశేషములతో కూ 
వారిగా (పకృత కల్పములందు పుట్టించు వాడు. కావుననే విశ్వామి| 


గురుసన్నిధిని వేదాధ్యయనము లేకయే సర్వమం క్ర; 


జదువు వారగుదురు, ఇట్టితటి విశ్వామి| తాదులు మం(త।| దష్ట్రలని చెప్పుట 
నమంజసంబగును. మరియు వదనిత్యత్వాదులకు ఎట్టి భంగమున్ను చేకూరః 
జాలదు, 

సూ. “సమాన నామరూపత్వా చ్చావృ తా వప్యవిరోధో దర్శనా 

త్స ల తేళ్ళ” ౧=౩=౨౯ా 

(పశ్న: మహాో|పళయమున 'వెదము [బహ్మాది దేవతలున్ను నశింతురు 
గావున ఇం| దాది వైదిక శబ్దములు నిత్యము లెట్టగును ? 

ఉత్తరము : (పకృత సృష్టియందు 'దేవమానచాది విశేష వ్యక్తులు 
పూర్వ సృష్టిలోగల నామరూపములతో సమానములగు నామరూపములు 
కఠిగియుందురు. అందువలన వేదనిత్యత్వ విరోధ మేమియు లేదు. ఎట్టన(గా! 
సర్వజ్ఞుండు, సర్వళ క్హిమంతుండు, విద్యాధిపతి, ఆదిక_రయు నగు పర మేళ్వ 
రుడు - పూర్వ పూర్వ (ప్రపంచమును సృరించియే మరియొక [పపం 
చమును నిర్మించు వాడు, మరియు వేదములంగూడ పూర్వరచనానుకూల 
(వగతి యుండునట్లు పుతకల్చుండగు చతుర్ముఖున కుపదేశించువాడు, 


ఇందుకు (పమాణములు. 
“సూర్యాచంద్రమసొ ధాతా యథాపూర్వ మకల్సయత్‌, 


దివంచ పృథివీం చాంతరిక మథో సువః” (శు. 
“మో (బ్రహ్మాజం విదధాతి పూర్వం - యోవై వేదాంశ్చ (ప్రహిణోకి 
తనె” (వ, 


శ్లో॥ అపఏవ ససర్జాదౌ _ తాను వీర్య మవాసృజత్‌, 
తదండ మభవ దమం | సహస్రాంళు సమ(పభమ్‌॥ 
"షే | 
తస్మిన్‌ జజై స్వయం (బ్రహ్మా . సర్వలోక పితామహః, 
(బహ్మోణం విదధి పూర్వం _ వేదా నన్మై (ప్రయచ్చతి॥ స్మృతి, 
ఇ త్యాద్యుపప _త్తివలన (పాక్ళత (పళయానంతర సృష్టియందును 
వేద నిత్యత్వము భంగపడుట లేదని విళద మెనది. 


శీేచాధికరణము 12] 


అర 


సూ. “మధ్వాదిష్వసంభవా దనధికారం జై మినిః ౧-౩-౩౦ 


ఉట్ల 


సూ, “జ్యోతిషి భావాచ్చ” టక 

మధువిద్య మున్నగుచానియందు వస్వాదిదేవతలు ఉపాన్యులై 
(పాప్యులగుటం జేసి దేవత లకిట్టి యుపాసనలయందు అధికారము లేదనియు 
“జోలిషి * అనంగా (బహాో్చోపాసనయందు మాత్రము అధికారము కల 
దనియు జి మిని మహర్షి గారి యభి పాయము. 

ఇక న్వమతము నీ కింది సూ తముతో చెప్పుచున్న వారు. 

సూ, “భావంతు బాదరాయణో౬ సిపి” ౧.౩.౩౨ 


మధువిద్యాదులందును వస్వాదిదేవతలకు నధికారము గలదని వేద 
వ్యాసుడు నిర్వచించెను. ఎట్టనంగా? వస్వాది దేవతలు వస్వాది చేవ 
తాంశర్యామియగు (బవ్మాము నుపాసించుట యు క్షమగునది, మరియొక 
కల్పమునందు వస్వాది 'దేవతారూపము లభించుట తదుపోసనమునకు ఫలం 
బగునని గు న్తెకుగవ లెను. 


“అసౌ వా ఆదితోో చేనమధు” అను వాక్యము మొదలుకొని ఆదిత్య 
వస్వాది నామరూప కృత్యములుగల (బ్రహ్మాము ఉపాస్యంబని యుప దేశింప. 
బడినది, తరువాత “త త్తదూర్ద్వ ఉదేతి నై వోదితో నాస్తమేతి ఇళ్యాది 
వాక్యముతో నామరూప (క్రియలు లేనట్టి సూత ంబు నగు (బవ్మాము 
ధ్యయంబని నిరూపింపంబడినది, పతద్ద్వివిధో పాసనఫలము - - కల్పాంతరమున 
వస్వాది చేవత్య(ప్రా_ప్తియు పిమ్మట |బహ్మ[పా పి పియు నగుచున్న వి. 


సహస చతుర్యుగ కాలము (బవ్మా దేవుని దినమగును. మరియు 
నంతియే కాలము రా|తియగును. అట్టితటి స్వర్గమ ర్త పాతాళములు 
మాతము నశించును. మహర్లోకాదులు నళింపవు. ఇట్టు చతుర్ముఖుని శత 
వర్ష ములు గడచిన పిమ్మట నగు నూరు వత్సరముల కాలము ప్రాకృత 
ప్రళయ మనంబడును. | పాక్ళత 1 పళయమున |వక్ళతిమా|తము శేషించున్లు. 
| (దివ్మాచేవుని దైనిక (పళయమున వేదములు లోపించవు కాని (పాక్ళత 


182 (శ్ర నీలకంఠ భామ్యచు 


[వళయమున. _ వేదములు, |[బవ్మోండము, |బవ్మాదేవు(డును లోపించినను 
వేదపూర్వస్థితి ననుసరించి స్మృతి - పర మేళ్వరున కుండుటం జేసి వేదనిత్య 
త్వమున కెప్పుడును భంగమును చెప్పరాదని సారాంశము, 


అపళూ[ దాధికర ణము 


“వ్భాద్యపేవయా తు మనప్యాధికారత్వాత్‌ ” అను సూతమున 
మనుష్యులకు [బవో పాననమందు సాధారణముగా అధి కారము కలదని 
యేర్పడగా చారిలో విశేషము నీ సూ[తమ తో చెప్పుచున్న వారు, 

సూ. “శుగస్య తదనాదర (శ్రవణా _త్తదాదవణొత్‌ సూచ్య 

తేహే” ౧-౩-౩౩ 

ఈ సూ తమును నిర్వచించుతజి ఛాందోగ్య మునం దొక యాఖ్యా 
యికను గాననగునకు. ఎట్టనల్గా ? జాన కుతి యనంబడు త!తియ మహో 
రాజు _ స్వరాష్ట్ర్రమున [గామములలో నగరములందును మార్గములలో 
నడవులయందు? పుణ్యశీర్థములయందు నన్య[నచెళము లందంతటను బాట 
సా* లక. ననాథులకును శీతోస్ణాదిజబాధలు తగ్గుటకు వ్యన్ర్రముల నన్నోద 
కము€ను లభిం6జేయుట క్రై యనేక భవనములను కట్టించెను. ఇవ్విధము 
కర్మ యోగముతో దురితకయము( గాంచిన జానశుతికి [దివ్మాజిజ్ఞాన 
కలుగవ లెశని మహర్షులు కొందరు పవాంస రూపము ౯(దాల్చి మహో రాజు 
ని దించు రాతి వేళ "మేడలోని కేతెంచి కిందివిధము నంథాషించిరి, 


అందు మొదటి వాంసనకు శెండవ పహాంస “భలాతమా % అని 
సంబోధించి “ఈ జానళుతి గావించిన అన్న చా నాది పుణ్యముల (“భావము 
స్వర్ష పర్యంతము వ్యాపించినది. అట్టి పుణ్యఫలమునందు నీకు నవేత కలిగె 
నేని దహించిపోవుకువు” అనగా మొదటివాంన “ఈ మహారాజు రె_క్వ 
మవార్షి వలె గొవ్ప (పఖావము గలవాడని భావింతువా? నిజముగా 
రె క్వుండే దివా జ్ఞ (డగు వాడు. మానవ సామాన్యస్థితి నతి[కమించి 


= 


దాకా అదా ఎ 


అవళూ |దాథికరణము 183 


బండివై నంచశించుచుండును.. జాక[కుతి యొళలేనో సుక్ళతికాని (బ్రవ్మా 
జ్ఞడు కాడుగదా! అందువలన నీతని మహిమ రైక్వుని [పతిభవలె 
దహించునదికాదు” అని సంభాషించెను, 

రెండవ వాంస _ ఎవండా రెక్వుండు? ఎట్టి వాడు ? 

మొదటి వాంస - (వాణులందరి సుక్ళతములు న వ్వారి విజ్ఞానంబు 
నవని కర్మ సముచ్చితమగు జ్షూనములో చేరునో నట్టి మవోను భావు6డే 
ర క్వుండనంబడును. ఈతని జ్ఞాన ప్రభావము సహింపరానిది కాని యీ 
అకించనుండగు జాన శుతి యొక్క మహిమ ేష్టము కాజాలదు, 


ఇట్లు వక్కాణించి మవార్జులు సౌధమునుండి వెడలగా నర్దాని 
నంతయు నాకర్టించిన జాన|ళుతి యా ర్మాతి నతికష్టముగా గడపీ యొకా 
నొక రాజభటునకు రైక్వ లక్షణములం బెలిపి యాతని తోడ్కొని 
రమ్మనెను. 

ఒకానొకచో తన మేను గోకుచు బండి కింద నుండు రై క్వునిగాంచి 
యాతని పలుకరింపంజాలని రాజదూత రాజ సన్నిధి నేశెంచి నై_క్వుని 
సమాచాకము నెణిగింపగా రాజు స్వయముగా బయలుదేరి రె క్వునింజేరి 
యిట్లు (పార్టించెను. : 

“ఆరువందల ఆవులను కంఠవోరమును వడిగల గుజ్జములతో కూడిన 
రథమును తమకు సమర్పించెదను. నాయందను[గవాము గలవారై తమ 
యుపాన్యదేవతను గురించియు ఉపసానా పద్దతి నుపరేకింపుడు !" 


రె క్వుడు - ఈ హారము రథము గోవులును నీకే యుండుగాత ! 
ఇట్టి యల్పధనముతో సంతృ ్రిబడయజాలను. మణియు గృవాస్థుడను 
కాకుండుటంజేసి యివ్వానిని కాపాడుటకు వలయు సౌకర్యము లేకున్న 
యది. స్వార్థమునశై_ సరిపడని ధనము నర్చింపంజూచు నీకు |బహ్మవిచ్యా 
నిష్ట 'యేర్పుడునది కాదు. 

జాన(ళుతి _ గోనవా|స్రంబును కంఠవోరాదులను వివావామున కె 
కన్యను నివసించుట (గామమును సమర్శించెదను కావున నన్నన' 
హింపుణు ! - ల 


1894 (శ్ర నీలకంళ భావ్యము 


నైక్వుండు - జానకుతే! నీ చెప్పినవన్నియు తీనికొనిరమ్ము ! 
పళత్సమర్పణముద్వారా నన్ను [ఒవ్మానిద్యోపదే శాభిముఖుని గావించీ ' 
తివి! ధన్యుడ వై తివి; 


బుషులు - వాంసరూపముతో గావించిన స్వనింద నాకర్ణించిన 
జాన్నశుకికి శుక్‌ - అనగా దుఃఖము కలిగినందున రైక్వుని గురించి యా 
[ద్రవణము (వడివడిగా బయలు దేరుట) సంభవించుటచె జాన్మశుతి మహా 
రాజును రె క్వుండు “శూ ద” యని సంబోధింపవలసివచ్చెను. కాని జాకి. 
బురస్కరించుకొని కాదు. ఐతే శూ దులు ఉపనయన సంస్కారము లెని 
వారగుటచే వారికి వేదాధ్యయనాధికారము గానరానందున బహు పాస 
నమునకు వలయు |బవ్మాగుణ పరిజ్ఞానము లేకుండును. పురాణితివోనము 
ల తేసో వేదోపబ్బం వాణములగుటచే వేదముద్యారా |బవ్మాజ్ఞాన 
సాధనములగునట్టివి. శూదులకు పురాణ [శవణమువలన కలుగు జనము 
పాపకయమును మాతము గావించును. విదురుండు ధర్మ వ్యాధుండు మొద 
లగువారు [బహ్మానిష్టు లెక్లురనంగా ? అవ్వాారికి పూర్వజన్మ లం 'దేర్పడిన 
విజ్ఞానము నిండుగా నుండుటచే (బహు పాస నార్హ్భత కలిగియుండిరని 
ఆలియవ లను, 


సూ. “క త్రియత్వావగ కేళ్చ” ౧-౭౩.౩౪ 


ఇంట జానళుతిమవో రాజు ఇ త|తియు (డని విదితమగును. ఎట్ట 
నంగా ? వై_క్వ్రజానళుతుల సంవాదము |పారంభ మెనపుడు - జాన శుతి 
పె తాయణుండని పేర్కొనంబడినది. “జన ళుతి మవోరాజు కుమారు(డు 


జాన కుతి యనంబడుననియు పు తుండనంబఅగు వాని గో తమునందు జన్మిం 
చిన వాడు పా|కాయణు(డగుననియు” నిర్వచనము. 


యాచకులకు విరివిగా అన్న కస్తాందుల నొనగుటయు వసతి గ్భవా 
ములను నిర్మింపంజేియుటయు నై క్వమవార్షి కి కన్యా [గామ రథాశ్వ గజ 
ములను సమర్పించుటయు అంతఃపుర రతకు(డగు క_త్తయను వాని విలచు 
టయు క్షతియుని లక్షణములని గమనింపవలెను. 


“సూ. “ఉత్తరత్ర వై తరథిన లింగాతో ౧.౩.౩౫ 


అవళూ దాధీకరణము 185 


. సంవర్ష విద్యయందు చ్రై_క్వ్టజానశుతి సంవాచానంతర సందర్భ 
మున (కావ్మాణ తతియులకు సంబంధము కనబడుచున్న యది; ఎట్లు 
నంగా? అభి పతారి యన.బడు వై (తరథుండు కాపేయుండను (వావ్మా 
(బని యాజకునిగా నెన్నుకొనెను, చి తరథ వంశీయులై న రాజులకు 
కావేయులగు (వావ్మాణంలు పరంపరగా యాజకులై రని [(శుతియందు 
గమనింవనగును. 


ఇందువలన ఆ క్వుండు (వావ్మాణుండనియు వాన | కుతి త తియు. 
డనియు ఇవ్యారికి గురుశిష్య సంబంధము సమంజసంబగుననియు “భూ దొ 
యని సంబోధింవ(బడిన మాతమున జాన ళుతి కూ దుండు కాజాలడనియు 
సారాంశము, 


సూ. “సంస్కార పరామర్శా తదభావాభిలావాచ్చ”౧- 33౬ 


ఇద్రానికి చాంధోగ్యమునగల కథానిక నుదాహరణముగా (గహింప 
నగును. సత్యకాముడు అను వానికి తండి పిన్నతనముననే గతించినందున 
తన గో[త మేమిటో ెలిసికొనవలెనని కోర్కె యుదయింపగా నొకప్పుడు 
గురుకుల వాసమును గావింపందలచి “అమ్మా! మన గో త మెద్ది” అని 
(పశ్నించెను. 


అట్టితణి వానిత ల్లి “నాయనా 1! చిన్నదాననైై యున్నపుడు పతి 
పరిచరంలజేయుచు యువతినై యున్నపుడు పతి యను | గహమున నిన్ను( 
బడసితిని. కావున మన. గోశతము న నడుగుటకు వలయు నవకాశము నీమధ్య 
లభింపలేదు. నాపేరు -జాజకాలయందురు. ఐతే గురునన్నిధి కేగినపుడు 
నేను సత్యకాముడను జావాలుడనని వచింపుము!” అనంగా సత్యకాముండు 
బయలు దేరి _గౌత్తముడను 'మహోనుఖావునా శయించి యిట్లు .(పార్టించెను. 
“పూజ్యులై_ నతమనన్ని ధిని (బవ్మాచర్య్యా శ మమునుగడుపువాడను” 

_ “నీగోతమెద్ది” యని గౌతముడు (పళ్నింపగా “నా తల్లిగూడ 
చెప్పనందున గో[తము నాకు ఇలియలిదు. ఆమె జాజాలయని శేర్క్యానం 


బడుచున్నయది” అని సత్యకాముండు వచింపగా గౌతముడు “వీడు 
య థార్ధమును చెప్పుచున్నందున (బావ్మాణుండె 'కావచ్చు”నని నిశ్చయించి 


186 (శ్రీ నీలక౦ళ భావ్యము 


సత్యకామునకు నుపనయన సంస్క్మారము(గావించి తన గోసమూ వాములో 
కృళించియున్న నాల్లునూర్ల ఆవులను కాపాడుచుండుూమని యాజ్ఞాపిం 
చెను. అప్పుడు సత్య కాముడు గురునాజ్ఞ శిరసావహించి నాల్లునూర్గ్ణ 
ఆవులు వేయియగువరకు తమ సన్నిధికి రానని |పకిజ్ఞ (జేసి సమృద్దమగు 
ఒకానొక యరణ్యమునకు న వ్వానిం గొంపోయి పోషించుచు కొన్ని వత్స 
రముల6 గడుపగా సత్య కాముని గురుకు ళూషవలన సంతసించిన నలుగురు 
'దేవశలు - బువభ, అగ్ని, హంస మద్గు=ా అనువారు సత్యకామునకు 
సొజాత్క-రించి పదునారు కళలతో కరడు దివ్మావిద్య నుపరేశిం 
చిరి. తరువాత సత్యకాము(డు వేయిఆవుల( 7 కొని గౌతముని సమీపిం 
పగా "గౌతముడు సత్యకాముని ముఖవై ఖరిం గమనించి “ఎవరు నీకు 
|దిహ్మవిద్య నుపదెశించి” రని పశ్నించెను. “దేవతలు [పనన్ను లై నాకు 
(బహ్మవిద్య నుపదేశించిరి కాని యంకమాతమున సంతృ _ప్తిజెందు వాడను 
కాను, తాము మరల నను[గహింపు"డని (పార్ధింపగా గౌతము(డు "దేవ 
తలు చెప్పినట్టుగానే షోడళకళా సమన్వితముగా దివ్మావిద్య నుపదేళించిన 
వాడు”. 

ఈ సందర్భమున నుసనయన సంస్కారము పరామర్శింపంబడుటవలన 
“న ళూ దె పాతకం కించిన్న చ సంస్కార మర్హతి” ోశూ|దునకు మాంస 
భతణాది దోవములేదు గావున నాతడు ఉపనయనాది సంస్కారముల( 
బొందవలసిన యవసరము గానరాదు అను | వమాణమువలనను ళూదు 
నకు నుపనయన నంస్కారము లేనందున వేదాధ్యయనము తతూ్పూర్వక 
(బహవ్మావీచారంబు ననర్హ ము లగుచున్న వి, 

సూ, సాన నిర్దారణ చ (ప్రవృత్తే కి రజకకకి 


సత్యకాముడు యఛార్థమును వచించినవాడు కావుననే కూ దుండు 
కాడని నిశ్చయించి యువనేయనమును గాతము(డను శాసించి (బవ్మా 
విద్యాప దేళమున, (బవృత్తుడ య్యెను, 


(ప్రశ్న : శిళువునకు నుపనయనము లేకున్నను వేదాధ్యయన ని"షే 
ము వికలి 2 ని క 
ధ ఏతమా గారితమా న [దివ్మోఖివ్యావారే దన్య|త 


ఆప ళూ[చాధికరణమ్ను 187 


స్వభధానినయనాత్‌” “పితృ మేధమునందు దక్క నితరకర్మలందు ననవ 
నీతుండు వేదము నుచ్చరింపరాదు” అను [ప్రమాణము ననుసరించి ఓకల్సి 
తంబని తెలియును గదా! అందువలన శూ|దునకు ననుపనీతునకు పాక 
యజ్ఞాదులందు 'వెదోచ్చారణము నిషేధి_ప(బడుచున్నది కాని (బవ్మా 
విద్యోపయు క్త మవో వాక్యాది (శవణమునంగాదని యంగీకరింపవ లెనుగా చా! 

ఉత్తరము వ. | క్‌ 

సూ. “శవణాధ్యయనార్థ (పతిషెధాత” ౧-౭౩-౩౮ 

“తస్మా చ్భ్చూద స్‌ నా ధ్యేత వ్యమ్‌” అను (పమాణము 
శూ|దునిచెంత వేదము జదువంగూడదని తెలుపుచున్నందున 'వేద[శవణము 
నకుంగూడ నధికారములేని ళూదునకు వేదపఠనమునకు నధికార మెక్కడి 
నుండి వచ్చును ః | 

సూ, “స్మృతేశ్చ్స” ౧.౩.౩౯ 

“అథవోస్య వేదమువళ్ళణ్వత (స్త్రపుజతు భ్యాం (భత పతిపూరణ 
ముదాహారశే జివ్వోచ్చేదో ధారణే శరీర భీదళ 

“కూ దుండు వేదమును వినినచో న వ్వాని చెవిని సీసము లక్క 
కలిగించి పోయవలెను. వేదము నుచ్చరించిన యెడల నాలుక గోయ 
వలెను. హృదయమున .కొంత నిలిపినచో శరీర వియోగమును గాపింప 
వలను” అను స ఎితి|పమాణము శూ దునకు వేదాధగయనాదులను తొల 
గించినది. 'వేదపథ నాదులకు వలయు నర్హత లేమింజేసి వేదార్థమును విచా 
రించుట యు_క్తంబగుటలేదు. 'వేదార్థమును విచారింపనిది ధర్మాధర్మ నిర 
యముకాదు గావున ధర్మానుష్యానము సంభ వింప(జాూ లదు. ధర్మానుష్టూ 
నమ. లేనిది చిత్తశుద్ది కలుగంజూలనిదగుటచే వేదాంత విచారంబు నను 
యు కృంబగునది.... క, డ్‌ 


- 1 కంపనాధికరణము 
యవ“ సూూోకంపనౌత్‌” ౧=౨౩=ఎ౪౦ 
ఇవ్విధము (ప్రసంగవళమున (బహ్మావిద్యాథి కారమును నిరూపించి 
(వ్రకృతమగు శివత తృ పము గూర్చి వా|కుచ్చుచున్న వారు. 
15 


188 (శ్రీ నీలకంఠ భామ్యను 


కోథోవల్టింయందు. అంగు [పమితపురువ | పకొరణమున *యధిద్‌ం 
కించ జగత్సర్వం | పాణవజతి నిఃనృతమ్‌, తం మహాద్భయం వ జముద్యతశం, 
య పతద్విదు రమృతాన్తే భవంతి “ఈ చరాచరమంతయు |పాణము 


జ) 


నుండి. బయటపడి జీవించు చున్నది. (పాణమువలన నగు భయము ఎ త్త( 
బడిన వ్యజాయుధమువలె |పాణులనందరిని న్వకార్య తత్పరులం “జేయు 
చుండును. ఇట్టి |పాణము నెవరు కనుగొందురో వారు ముకు లగుదురు"' 


ఇ(ట భయ వెట్టునది పర మేళ్వరు(డా * ఇతరమా? అని నంళ 
యము, 


(పక్న : సకలజగమున కభయము నొనగు మధుర స్వభావము గల 
వాడు పరమకారుణికుండు నగు పరమేశ్వరుడు జగత్కంపన హౌతువు 
కాజాలడు, కావున నిట వ[,జళబ్దము వినంజడుటచే వ|జాయుధము కంపన 
హాతువలి చెప్పనగును. అథవా [పాణ వాయువు జగత్కంవన పాతువు 
కాదగుకు. (పాణవాయువు దేవాచలనమునకు కారణమగుటచే తత్స 
యుక్తముగా నీ జగచ్చరరమంతయు కదలుచుండును. మరియు వాయువు 
ముందుగా నేర్చుడు 'మెజపు, తరువాత నుపయోగింవంబడు వజాయుధము 
మహాభయకారణము కానగును. “వాయుశేవ వ్యష్టి ర్వాయురేవ సమష్టి 
రవ పునర్మ త్యుంజ మంతి య వవం వేది అను కుతి వాక్యంబు - వాయు 
విజ్ఞానమువలన నమృతత్వము చేకూరునని తెలుపుచున్నందున వాయు 
వైనను జగచ్చాసకము కాదగును కాదా ? 


ఉత్తరము: సకలజగత్క ౦పన పాతువుపర మేళ్వరు. డేను ;ఎందుకనంగా? 
పరమేశ్వరుడు శానకుండగుటచే నాతని శాననభయమువలననే నిషిదము 
లమ విడనాడి విపితముల నాచరించు వార మగుదుము. వాయ్వాదులును 
పరమేశ్వరుని శాసనమువలన భయపడుచు తమతమ క _రృవ్యములన్తు నెర 
వేష్పచుందురు గదా ! “ఫీషాఒస్మాచ్వాతః పవత” ఇత్యాది (కుతి వాక్యము 
లిందుకు (పమాణము లగుచున్న యవి. | 


వర మేళ వరుడు పరమశారుణికు(డై కల్యాణమూ ర్తియనను శానకు 
డగుటంజేని భయకారణు(డు నగువాడు. సకల జగదధికారియు వర 
మేక్య్ణరు (డేను. 










: 
Sgt, a7 


న లో [3 Trp WY Are an చ 
Spa A ere ప్‌ సన్న 


ళీ 
a” 


ఉట 4 


(బవ్మ్నా[శ), లోళాఠాధ్యులైన, అంభా8ి పేట విశ్వనా థా రాధ్యుల వారు, 
సౌ. శారి నకీమణి, (మెదక్‌ జిల్లా) లక్మీపురము, 


నవనవో న్మేష (పోశ్సావాము గలవారు, మత్సవోదర ప్రాయుల 


140 (శ్రి నీలకోరిలళ భఛావ్యము 


జ్యోతిరధికరణము 


సూ, “జ్యోతి రగ్రర్శనాత్‌” ౧-౩-౪౧ 

విషయ వాక్యము - (ఛాందోగ్యము - [ప్రజాపతి విద్య) 

క్‌ు సం పసాదో ఒస్మా చృరీరా త్సముశ్తాయ పరంజ్యోతి రుప 
సంపద్య స్వేనరూపేణాభినిప్పద్య తే, స ఉత్తమః పురుషః 

ళ్‌ జ్ర జీవాత్మ-శివోపాననా పూర్ణ తనుగాంచి కడపటి శరీరమునుండి 
బయలు వెడలి పరమేశ్వరు నా[శయించి నిజూపము నావిష్క_రంపం'జేను 
కొనును. అట్టి పరంజోతియే ఉత్తమ పురుషు. డనంబఅగును. 

ఇంట ముక పాహ్యమగు పరంజ్యోతి. పర మేళ్వరుండా ? మూర్ర్హ్యాత్శ్ళ 
యగు వారాయణు.డా ? అని నసందేపాము. 

(ప్రశ్న: ఛాందోగ్యమున |వజాపతి విద్యయందుగల ఈ వాక్యమున 
పరంజ్యోతి పురుషో త్తమ శబ్దము చే నిశ్రేశింప(బడినది. కావున ముక్త 
డాప్యుడు నారాయణుడే యని బోధపడును. మరియు భగవద్గీశల 
యందు “ద్వావిమౌ పురుపౌ లోకే _ కర శ్చాతర వవచ, కరః సర్వాణి 
భూ తాని _ కూటస్థోఒక్షర ఉచ్యతే” కర్రీ వాత్మ -,తరు(డనియ్సు, అవరు. 
డనియు రెండు విధములు గలిగియుండు వాడు. నంసారియగు సామాన్య 
(వాణీ = తరుండన(బడును, సంసారబద్దుండు కానివాడై ము క్రుండగు 
వాడు _ అకరుడనంబడును” “ఉ త్తమః పురువ_స్ట్వ్రశ్యః పరమా తృత్యుచా 
వృతః, యో లోకతయ మావిళ్య _ బిభ _ర్హ్యకయ ఈశ్వరః” ోతరా 
తర పురుషులకన్న వేరగు నుత్తమ పురుషుండు. సర మాత్మ యన (బడును. 
ఇట్టి పర మేశ్వరు(డు లోక తయమున (బవేళించి జగమును వహిం చువాడు 
“యస్మాత్‌ తర నముకీతోఒవా మకరాదపి చో _త్తమః, అతోఒస్మి లోకే 
వేదేచ - (పథితః' పురుషోత్తమః” “ఎందువలన కరాక్షర పురుషుల నతి|క 


కో శిరధికరణము 141 


మీంచినవాడనో అందువలన లోకమునందును 'వేదమునను పురుషో త్తముండ 
నని (పసిద్దుండనై తిని" ఇట్టు భగవానుండు ఉపదేశించెను.  మజియు 
“దేవకీ నందనః శౌరః = (శ్రీపతిః పురుషోత్తమః” “వారి ర్య థై ఈః పురు 
పోత్తమః న్మతః - మహేశ్వర న్త్రృంబక ఏవ నాపరఃొ ఇళ్యాదిని పురు 
పి త్తమ పదము విష్టుపరముగా వ్యవవారింపంబడుటను ముక్త పాప్యమగు 
పరంజ్యోతి నారాయణుడే యగును కాదా? 

ఉత్తరము : ఇట ముక్త పాహ్యమగు పరంజ్యోతి - పరళివు-ండే యగు 
చున్న జాడు. ఎందుకనంా $ పరశివపాప్తి యగు వానికే పున రావృ త్తి 
యుండజాలదని బహు సమాణములు చాటుచున్న యవి. తదితరుల నాళ 
యించు వారికి పునర్జ్దన్మాదు లెట్లు లేకుండును ? పురుషోత్తమ శబ్దము 
నారాయణునియందు పురుషులనంబడు జీ వాత్శలకన్న నధికుండను నర్ధ 
ముతో రూఢి గలిగియున్నదని [గహింపవలెను. [బవ్మా మెధమునందు 
“వేష్టితుం పురుషోత్తమమ్‌” అనుచో పురుషోత్తమ శబ్దము పరమేశ్వర పర 
ముగా నిరూపింపంబడినదె 

పురుషో త్తకు పద రూఢ్యర్థము - శివేతర [ప్రా ప్రివలన జన్మరాహి 
తము కొలుగ(జాలదను నర్గమునకు విరుద్రమగుటను జన్మ రాహిత్య మును 
కలుగజేయు సామర్ధ్యము నారాయణాది మూ ర్యాత్మలయందు లేకుం 
డుటను పురుషో త్తమ వదమునకు యోగి కార్థమును పర బహ్మపరముగా 
నిర్హయింపవలెను. 


“అవో౬ఒస్మి లోశే వేదేచ - (వథితః పురుషో త్తమః” అను గీతా 
వాక్యము. దగు సమన్వయము - “ఊర్వమూల మధఃశాఖ = మళ్వళత్థం 
(పాహు, రవ్యయమ్‌” అను వచనముతో సంసార వృతమును పేర్కొని 
“తతః. పదం తత్‌ పరిమూర్షితవ్యం = యస్మిన్‌ గతా న నివర్తంకి భూయః” 
పునరావృత్తి లేకుండుటకై. సర్వాతీతమగు పర [బహ్మాము నుపాసీంపవలెనన 


149 (క్రి నీలకంత భామ్యము 
చెప్పియు “త మేన చాద్యం పురుషం ప్రపద్యే” సర్వో త్తముండై న వురుషునే 
నేను ధ్యానించుచున్నా ననియు భగ వానుండగు (శ్రీకృష్ణుండు వాకు 
చ్చీన వాడు. 

ఇట్లు ముముమవులకు (శ్రీళ్ళష్తునకు నుపాస్యుడుగా చెప్పబడిన 
పరమ పురుషుడే కరాతరోభయాతీతుండగునని *ఉ త్తమః పురుష స్త వ్రన్యః” 
అను శోకముతో వర్షింపంబడిన వాడు. ఇట్టి సందర్భము ననుసరించు 

లా 
“యస్మాత్‌ కర చుతీతోఒవామ్‌” అను శ్లోకంబును పరళివు నెట్లు (ప్రతిపా 
దింవకుండును ? 

భగవద్గీతలందు భగవానుడు * శా స్త్రద్భష్ట్యా తూపదేళో వామ 
'దేవవత్‌” అను న్యాయము ననుసరించి య. భేదభావనా దార్హ్యముతో పురు 
మో_త్తముడనుగా (ప్రఖ్యాతి. బొందితినని చెప్పిన వాక్యము లోకమునందును 
వేదమునందున నుపపాదింపంబడినది కావున ము క్ష పావ్యమగు పరంజ్యోతి- 
పర మేళ్ళ్యరు(డేను. 


అర్జాంతరత్వాదివ్యపదేశాధిక రణము 


సూ. “ఆకాళోఒర్జాంకరత్వాది వ్యపదేశాత్‌” ౧-౭౩.౪౦ 


“ఆకాళే వావై నామ నామరూపయో ర్నిర్వహితా, కే యదం 
తకా తద్భవ్మా, తదమృతం, స ఆత్మా” ఛాందోగ్యము. 


ఇంట చెప్పబడిన ఆకాశము _ సర మెళ్వరుండా ? ఆకాళమా? 
జీవాత్మయా అని సందవాము |! 


(ప్రశ్న : |పాణంలందరికి నవకాశమును కలుగంజేయునరై నామ 
రూపముల నేర్పుజచునట్టి యాకాళము ఇంట [పతిపాదింపంబడుచున్నథని 
చెప్పవలెను. అథవా *అనేన ఖీ వేనాలత్మ నా ఒకు ప్రవిశ్య సామరూ నీ 
వ్యాకోర వా * అను [ప్రమాణము ననుసరించి జగదతము లై న సామరఠరూవ 


ఆస్రాంశర శ్వాదివ్యప దేశాధికరణము 148 


ములను జీ వొత్మచ్వారా వ్య _క్షవఖచు వాడు పరమాత్మయని తెలియుటచే 
జీ వాత్మయని యంగీకరింపనగును కాదా! 

ఉత్తరము : ఇంట నాకాళ శబ్దముతో సర మేశ్వరుండే నామరూప 
ముల 'నేర్పరచువాడుగా |పతిపాదింప(బడుచున్న వాడు. ఎందుకన(గా ? 
అమృత త్వాదులగు పర మేళ్వర ధర్మములు భూ తాకాళమునకు సంభవింప. 
జాలవు. జీవాత్మకు నమృతత్వాది ధర్మములు పొసగకుండును. కావున 
పర మేళ్వరుండే ఆకాశ మగునని | గహింసవలెను, 

“ఓయీ? త_త్త్వమస్యాది వాక్యములయందు జీ వేశ్వరులకు నై క్యము 
చెప్ప(బడుచున్నందున జీవునికన్న వేరు పరమాత్మయని యంగేకరింపరాదు 
గదా యను నాశంకకు సమాధానము దిగువ సూతము ! 


సూ, “సుషు ప్త్యత్కాంంత్యో రృేదేన” ౧౫3-9౩ 

“ ప్రాజ్టేనా=ఒత్మనా సంపరిష్వక్షో న బాహ్యం కించనవేద నాంతరమ్‌” 

“ప్రాజేనా౬ఒత్మనా౬న్వారూఢ ఉత్స కొన్‌ యాతి" 

“శాఢన్మిదయందు పరమాత్మతో నేకీభవించు వాడగుట చే నిం|దియ 
చేష్టితములను మనో వ్యాపారమును జీవాత్మ యెంతమా|శము గురు తెజగ, 
జాలకుండును. మణియు జీవుడు శరీరమును పిడచుతటిీ పరమాత్మచె 
నధిప్టి౦పంబడిన వాడై లోకాంతరములకు వెళ్ళును.” 

ఇవ్విధము సుషు_ప్తియందు ఉత్కా.౨౦తియందును జవుండు-బాహ్యాం 
తర విషయజ్ఞానము లేనివాడగుటయు అట్టితజీని పరమేశ్వరుడు జీవ 
భిన్నుడుగా |పాజ్జిశబ్దముచే చెస్పంబడుటయు జీ వేళ్వరా.దైె వ్రతమును సమ 
ర్రించుటలేదు. కావున పరమాత్మయే ఇంట నాకాళమగును, 

సూ, “పత్యాది కబేభ్యః” ౧-౩-౪౪ 

© 

“సర్వస్య వశీ సర్వస్యేశానః సర్వస్యాధిపతిః” ఇత్యాది వచసు 

మీనంబడు పళ్యాది శబ్దములవలన పరమాత్మ జీవభిన్నుడని బోధపడు: 


144 Uy నీలకోంఠ- భావ్యము 


యది. ఇశ్లే “న న సోధునా కర్మణా భూయాన్‌ నో వవాసొధునా' కనీ 
యాన్‌ ఏవ సర్వేశ్వర పవ భూశాధివతి రేష భూతపాలః ఇత్యాది 
వాక్యములు = తరువాత నుపయు క్రములె యున్నయవి. *పళూనాం 
పతయే వృజాణాం పతయే” ఇత్యాది వాక్యములవలనను పర మేశ్వరునకు 
జగదాధిపత్యము (పసిద్దంబగుచున్నది కాని _ జీవాత్మ కెచటను గానరాదు 
కావున జీవభిన్నుండగు పర మేళ్వరుడే ఆ కాళమనంబటగుచున్న వాడు. 


తా _ = ~~ 


ఇయ్యది ప్రథమాధ్యాయగత తృతీయపాదము. 





a ” 
జ లే జ ఖే ప a స త ఖా క్ష లొ క్ట క i “ 
తం దరద యం లము టో లట. టన ఉల మి క మట. యట shine ళ్‌ | ఇ Sea ఉన్‌ We ee] 


మహారాజపోషకులు:' పై 
క్రీ 3 (శ్రీ దొంతుల గుండయ్య_ (శేప్టిగారు, దొంతుల లత్మీజాయి.. (దరిపతులు) 
నివానము = వానవీ భవన్‌, దేవీరోడ్‌, నిజామాజోద్‌. (ఆం, (ప, ) 
కాళీ కే|తమున సంవత్సరము నివసించి సమస్త త్రీర్ణములను 'నేవిరచి వె వైశ్య 
శిఖామణులుగా కీర్తి గడించిన పుణ్య సత్రీ-వతులు. - అలం 


(శ్రీ పార్వతీరా జరా'జీళ్వరా భ్యాన్నమః 
శ్రీ నీలకంఠ ఖభగవత్పాదారాధ్యకృత 


ము బ్రహ్మ ఏపృవూంసొా సూత్రభాష్యము. 


(ఆం ద కరణము 
(వథమాధ్యాయగత చతరవొదము 
యై 


తృతీయ పాదమున స్పష్టాస్పష్ట |దివ్మాలక్షణములను పతిపాదించు 
ర ర 

వాక్యములు పరామర్శింప(బడినవి. ఇందు నస్పష్ట (బహ్మాలక్షణములు గల 

వేదాంత వాక ములు కొన్నీ విచారింపంబడుచున్న యవి. 


సూ. “ఆనుమానిక మహ్యేకేషా మితిచేన్న, శారీర రూపక 
విన్య స్త గృహీశేః, దర్శయతి చొ ౧-౪-౧ 


కఠ శాఖీ యులు పఠించు సందర్భములో గల యవ్య_క్తము సాంఖ్యుల 
(ప్రధానము కాజాలదు. ఎందుకనగా ? రథికుండు రథము మొదలగు 
రూపకములలో చేరు శరీరము అవ్య _క్షమన(బణగుకు. [క్రుతియందు నిన్లు 
చెప్ప బడినది యని నూ _తార్ధము, 
కఠ శాభఖీంయుల పాఠము 
“ఇం దియేభ్యః పరాహ్యార్థా క అర్థభ్యశ్చ పరం మనః, 
మనసస్తు పరాబుద్ది జె ర్చుద్దే రాత్మా మహాన్‌ పరః । 
మహతః పర మన్య క్త జ్‌ మవ్యకాత్‌ పురుషః పరః, 
పురుషా న్నపరం కించిత్‌ _ సా కౌర్టా సా పరాగతిః॥ 
ఇట మవాత్తునకన్న నతీతముగా చెప్ప(బడిన నవ్య క్షము కపిల 
తం|తో_క్రమగు (ప్రధానమా ? శరీరమా ? అని సంశయము, 
వక్న: (పధానమనందగును, ఎట్లనంగా 1 “మవాత్తు అవ్య_క్షము 
పురుషుడు అను పదములు సాంఖ్య శా, స్త్రమునందే (పసిద్దము లై నవి, 


అవ్వానినే ఈ |శుతియందు సేర్కొనుటవలన సరమపురుషుని (పన క్తి యే 
16 


146 (శ్రీ సీలక౦ఠ భాష్యము 


లేదని చెప్పవచ్చును. కావున సాంఖ్యమగు [పథానమేగాని శరీరము 
కాజాలదు, 
ఉత్తరము : ఈ సందర్భమునకం చు బూర్యమునందు “ఆత్మానం 
రథినుఎ వ్‌ ద్దిళరిరం రథ మెవతు, బుద్దింతు సారథిం విద్ది మనః [పగవా 
మేవచ | ఇం|దియాణి వహాయానాహు - ర్విషయాం స్తేషు గోచరాన్‌* 
“ఆత్మను రథికునిగాను శరీరమును రథముగాను బుద్దిని సారథిగాను 
మనుస్సును పగ్గముగాను ఇం| దియములను గుజ్రములుగాను విషయములను 
మార్గములుగాను (గ్రహింపుము !” వకీకరణమునశకై రథికరథాది రూపక 
ములను నిరూపించుతటి పరిశిష్టమగు సూత్మశళరీరము - అవ్య క్త శబ్దముతో 
గ హింప(బడినది, ఇం| దియములు మొదలుకొని పరపురుషునీవరకు చెప్పం 
బడీన త త్వములలో ఒకదానిని మరియిుకదానియందు నియమింపవ అనను 
యభి| పాయముతో “ఇం దియములకన్న | శేష్టములు విషయములు” అను 
(కమము చెప్పంబడినది. 
పతదన౦కరమున్ను (శుతియందు (పతిపాదింప(బడిన యంశమును 
గాననగును, 
“యచ్చే ద్వాజ్మనసీ ప్రాజ్ఞ - _స్పద్యచ్చేత్‌ జ్ఞాన ఆత్మని, 
జ్ఞాన మాత్మని మహతి _ నియచ్చే _త్తద్యచ్చే చ్భాంత ఆత్మని” 
మనస్సునందు వాగాది ఇం దియములను విషయములనుండి మఖజల్చి 
నియమింవవ లను, బుద్ధియందు మనస్సును ఆత్మయందు బుద్దిని పర 
మాత్మలో ఆత్మను ని[గహింపవలెను. గుజ్రములంబోలు కం| దియముల 
కన్న మార్గనన్ని భములగు విషయములు (ప్రబలములగునవి. జికేంది 
యు(డును విషయములు దరినుండునేని ఇం| దియములను వళపజచుకొన, 
జాలడనియు మనున్స్ను చంచలమగునెడల విషయములు ఇం[దియదూరము 
లన నుపయోగము లేదనియు బుద్ది నిళృయాత్మకము కాదేని [పబలమైన 
మనున్ఫు గూడ [ప యోజనకారి కాజాలదనియు సర్వంబు జీ వెచ్చాధీన 
మగుట జేసి బుద్దికంచు నతీతు(డు జీవాత్మయనియు జీవుడు చేయు పురు 


ఆనుమూానికాధిక రణము 147 


పార |పవృత్తులన్నియు శరీరము నా|శయించి యుండుననియు పర మేళ్వ 
రుడు సర్వాంత ర్యామియగుటం ఉసి ఆం|దియ సున్‌ బుద్ధ్యాళ్ళ శరడీణముల 
కన్న నతీతుండగుననియు భావము. 

ఓయీ? (ప్రధాన మనంగా అవ్య క్షమలి |పసిద్దము; ఇట శరీకమని 
యెట్లు చెప్పవలెనను యాళంకకు సమాధానముగా దిగువ సూత్రము 

సూ. “సూక్మంతు తదర్హత్వాత్‌ ” ౧-౪-౨ 

సూవ్మమనంగా |పథఛానము. అనరాని స్థూలరూపము శరీర మన 
దగును, అవ్య క్షమే కార్యరూపముగలది యగునపుడు శరీరమగునది. 
కావున నిట శరీరము అవ్య క్ష శబ్దముతో చెప్ప(బడుచున్న దని భావము. 


మరియిక రీతిని | పతి పాదించుచున్న చారు 

సూ, “తదధీనత్వా దర్ధవత్‌” ౧-౪౩ 

ఆత్మ శరీ రాదులు పర మేళశ్వర-ధీనములగుటచే యుపానన నెర వేరు 
టకు సార్హకములగు చుశ్న యవి, అంత ర్యామియగు పరమాత్మ ఆశ్మాది 
నర్వ ంబును చే శేపించు వాడగుట౮వేసి యుపాసనోపాయములగు ఇంది 
యాదుల వకీకరణకునందు సరాకాష్టయగు వాడు; మరియు |పాప్యుడగుట 
వలన పరాగకియగు వాడున్ను; ఇందువలన నవ్వ క్షము శరిరంబే యగు 
చున్న యది. + 

వశీకరింపందగిన వాని కన్నిటికిని పర మేళ్వకుండు చివరి యవధియగుట 
చేతను తదర్ధము వళీశా ర్యముల నన్నిటిని పేర్కొనవలనివచ్చుటనలనను వీ 
కార్జములళో ఒకానొక పదముతో శరీరమును నిరూపింపవలసియుండుట 
నవ్య _కృవదముతో శరీరము [(గహింవంబడియున్నయది. 


య సు! 
నూ. “ జయత్వావచ నాచ్చో ౧-౪-౪ 
దః 


ఇట (పధానము సాంఖ్యమగుచో శ్రైయత్వము చెప్ప(బడియుండెడిది. 
ఆపభములెనందున కపిల| పో _క్షముగు అవ్యక్తము కావాలదని తెలియవలెను, 


సూ. “వదతితి చేన్న. (పాజ్లోహి (వకరణాత్‌” ౧-౪౫ 


148 (శ్ర నీలకంఠ భామ్యము 


“అశ మస్సర్శ మరూప మన్యయం-తథాఒరసం నిత్య మగంధ 
వచ్చయత్‌, 

అనాద్యనంతం మహతః సరం ధృవం-నిచాయ్య తం మృత్యు 
ముఖాత్సముచ్య తే” 


“శబ్లస్సర్శ్భ రూపములు లేనిదియు వినాశరహితమగునదియు రన 
శూన్యము నిత్యము గంధరహితము నగునదియు ఆద్యంతర హితము 
మహతః పరము శాళ్వతము నగు తత్వమును గు ర్జెరుగునెడ సంసార బంధ 
విముక్తుండగును.” అను మంతమున (ప్రధానము జైయముగా చెప్పబడిన 
దనుట సమంజసము కాజాలదు. ఎందుకనగా? “యళ్ళే ద్వాబ్మనసీ 
(పాక అను వాక్యము మొదలుకొని పరమేళ్వరుని [పకరణము గానం 
బడుచున్నందున 'నేతత్ప్చూర్వము [పాజ్జుడే యుచావారింప(బడుటను గమ 
నింప నగును. కావున నవ్య కము శరీరమే యగునది, 


సూ. “తయాణా యుప చైవ ముపన్యాసః (పశళ్నళ్చ” ౧-౪-౬ 

ఈ (పకరణమునందు వ ఉపాన్య ఉపాసశ ఉపాసనలనంబడు మూడు 
జ్రైయములని మా|తము చెప్పుటయు అవ్వాని(గూర్చి |సశ్నించుటయు 
గమనింపందగినవి, 

ఇందుకు నొక యుపాఖ్యానము గలదు. 


'వాజ|సవు(డను మహర్షి - ఒకానొక యజ్ఞమును గావించి (బాహ్మ 
ణులకు ముదుసలి ఆవులను దడిణగా నిచ్చుచుండగా తత్పుతు)డగు నచి 
కతు(డు అ యోగ్యములగు యజ్ఞ దడిణల నిచ్చుచున్నందున తన తండ్రి 
చేయు యజ్ఞము అనర్థ హేతువగునని శంకించి “నాయనా? నన్నెవరికి 
నొసగుదు”వని పలుమారులు వళ్నించినందున వాజ సవుడు కోపగించి 
“నిన్ను మృత్యువునకు సమర్పింతు”నని చెప్పిన వచనము ననుసరించి 
'మృత్యులోక మునకు వెళ్ళి తద్దారమున నుపవాసముతో మూడు రాత్రులు 
పడియుండెను. అట్టితలి మృత్యు దెవత (పవాసమునుండి యేతళెంచి 


ఆనుమానికాధికరణము 149 


“వావ్మాణుండు నిరావోరుడై ద్వారమునందు వేచియున్న వాడని నచి 
"కేతునిగూర్చి భయపడిన వాడై తచ్చాంతికొరకు మూడు వరముల నడుగు 
మని వక్కాణించెను. 

అట్టతటి నచికేతు(డు దిగువ విధముగా మూడు నరముల నడిగిన 
వాడు. 

౧. తన జనకునకు మంచి మనస్సు కలుగుట యు, 

౨. తనకు అగ్ని విద్య లభించుటయు, 


39. ోశరిరమునుండి యు త్కా౨9తి( జెందిన జీ వాత్మ యెట్టి వాడు” 
అను (పళ్నకు సమాభానము6 బడయుటయు. 


వె వరములలో శెంటిని మృత్యుదేవత |వసాదించి మూడన వరము 
నిచ్చునపుడు “వరమాత్మ న ఐహి కాముష్మిక ధర్మమ. నకం కొను అధర్మ 
మునకం కును భూతభథవిష్యద్వ ర్తమాన శకాలమునకంళకును విలక్షణమైన 
స్వరూపము గలుగునది యనియు దేవతలకును శెలియరానట్టిదనియు ఇట్టి 
పర బవ్మామును పొందుటకై |పణవాది మహీ మం తములతో పర మేళ్వరు 
నుపాసించి తదను గవహామును తనవై [పఫరింపంజేను కొనవ లెననియు 
జీ వాత్మ - ము క్రస్థితియందుకు పర్మ్యబహ్మ ముతో నై క్యము నొందక వేరుగా 
నుండువాడనియు” వక్కాణించెను. 

సూ, “మహద్వచ్చో ౧-౪-౭ 

“బుద్దే రాశ్శా మవోన్‌ వరః” అనుచో గల ఆత్మశబ్దము( దగు 
సావాచర్యమువలన మవాచ్భబ్దముతో జీ వాత్మ చెప్పంబడువాడు, జీవుండు 
వస్తుతః అణు వై నను ఇట “మహాన్‌” కాదగును కాని కపిలతంతసిద్దమగు 
[ప్రధానము కాజాలనట్లు నవ్య క్త శబ్బ్దమునకును “శరీర” మను నర్థము. 
'జెప్పుటయే సమంజపంబగునని సిద్ధాంతము. 


150 శ నీలకంఠ భామ్యము 
చమనవదధికర ణము 


న (ప్రధానమే కారణముగా వినంబడుచున్న” దను ఆశంకకు 
సమాధాన మీ యధికరణము. 
సూ. “చమస వ దవిశేషాత్‌” ౧-౪-౮ 
66 6 త్‌ a అర అధ 
అజా 'మేకాం లోహితశుక్ష కృషాం = బపహ్వాః (ప్రజాః సృజమానాం 
సరూపా;, 
అజో హ్యేకో జషమాణో౬నుశేతే _ జహాత్యేనాం భు క్రభోగా 
మజో౬ఒన్యః” శ్వేతాశ్వుతరము. 
జన్మ లేనిదగుట “నాతని చెప్పబడు (పకృతి యిట సాంఖ్యులి 
యభిమతమైనదియా ? నురి యొకటియా ? అని సందేవాము. 
ప్రశ్న : సాంఖ్యసిద్దమగు (ప్రకృతినే యిట జగళ్కారణముగా 
చెప్పవలసియున్నది. ఎందుకనగా? “అజాంి” అను పదము - జన్నరాహి 
త్యమును, “ఒహ? |వజాః సృజమా నాం” జను వాక్యము - సర్వజగ 
త్మారణత్వమును “లోహిత శుక్ల కృష్ణాం” అనునది - రక్ష శ్వేతకృష్ణ 
్ల ౧౧ 3 ma డి 0 
వర్ణ ములతో" గు_ర్జింపంబడు రజ స్పత్వ తమోగుణముల సంబంధమును, 
చెప్పుచున్నవి గావున మంయొక (పకృతి జగ త్కారణమగునని నిరూపింప 
నళకంము కాదా? 


ఉత్తరము: సాంఖ్యతం తో _క్షమగు పకృతి యిట జగళత్కారణ 
మగునని చెప్పరాదు, జన్మ ౯ హిత్య మా|కమున సాంఖ్య పకృతియే అని 
థావింప( జెల్లునా 1 “*అక్వాక్‌ బిల శృవునకి గ కిందు రం|ధము గలది 
దమము అరా పాకము ని వైళింపంబడనందున “ఇదం తచ్చిరఃొ అను 
చాకనువలన “*చమసము శిరస్సు” అగునని గుర్రింపంబడినట్లు "ఛ్వతా 
కరకర వనిషత్సర తిపావిత మైన (పకృతి - నర్వసాధారణమగునది యని యే 
పిళదమైనది. అండువన తంత పకృతిమా[తము జగ త్మారణము కాజాళ 
దని భావము. 


చమసవ దధికరణము 151 


ఐతే ఇట చెప్పంబడిన (పకృతి యెట్టిది ! అను శంకకు ను త్రరము 
దిగువ సూ తము, 
సూ, “జ్యోతి రుష్మక్రమాళ్తు తథా హ్యాధీయత ఏకే” ౧-౪-౯ 
జ్యోతియనంగా వర మెళ్వరుండు, ఉపక్రమమన (గా కారణము, వర 
'మేశ్వరుండు కారణముగా గల (పకృతి - యిట నిరూపింపందగినది. ఎందు 
నలా? త త్రిరీయశాఖ వారు పర మేళ్వరా శయయగు (పకృతి గల 
మం తములను దిగువ విధము చదువుచున్న వారు. ఎట్టనంగా * 
“అణోేరణీయాన్‌, మవాతో మహీయాన్‌” అను వాక్యముతో 
పర మేశ్వరుని (పళంసించి “సన ప్త పాణాః (పథ వంతి తస్మాత్‌” ఇత్యాధదిని 
|పాణవాయువు ఇం దియములు అంతఃకరణము మొదలగు (పపంచము- 
సర మెళశ్వరునివలన నావిర్భవించునదగుటచే |పక్ళత్యాది సర్వంబును పర 
మేశ్వరాత్శక మగునని నిరూపించుతణి “అజామ్‌” అను మంతము సఠింవ( 
బడినది. కావున “తం తసిద్ద (పకృతి కావాలి దను వాదము సమంజసం 
బె నది, 
ఓయీ? మీ (పకృతి - పర మెళ్వరకారణిక యగునెడ పరమేశ్వరుని 
కార్భమగుగచా ! అట్టితణీ “* అజి యను పదము ఎట్టు ఉపయు క్షంబగు 
నను |పశ్నకు సమాధాన మీ సూతము. 
సూ, “కల్పనోసదేశాచ్చ మధ్వాది వదవిరోధఃి” ౧-౪-౧౦ 
కల్పన యనయగా సృష్టియగును. 
“ఛందాంసి యజాః (క్రతవో (ప్రతాని _ భూతం భవ్యం యచ్చ వేదా 
వదంతి, 
అస్యా న్మాయా సృజతే విశ్వమేతత్‌ _ తస్మిం శ్చాన్యో మాయయా 
సన్ని రుద్దః” 
“ధందన్సులు, యజ్ఞములు, యాగములు, వతములు, భూత 
భ విష్యద్వ_ర్హమాన కాలకృత్యములు, మరియు వేదములు చెప్పుచున్న 


152 శ్రీ నీలకంఠ భామ్యము 


[పపంచమంతయు పర మెళ్వరు నా శయించియుండు మాయనుండి యావిర్భ 
వించునది. జీ వాత్మ యె తేనో మాయచే క ట్టుబడినవాడ్రై సంసారి యగు 
వాడు.” 

“మాయాంతు (పకృతిం విద్యా - న్మాయినం తు మహేశ్వరమ్‌” 

“” పకృతి = మాయయనియు, మ హేళ్వరుండు మాయ నధిప్పించి 
యుండు వాడనియు గురుతెటుగవ లను. 

ఈ రెండు మంతములయందు మాయ _ అజమయైనను మహేళ్వర 
కార్యమైనది యని | పతిపాదింపంబడినందున విరోధ మేమియు గానరాదు. 
ఎట్టన(గా 2 

మాయ = |పాక్ళత (మహో (పళయమున తన నామరూపముల 
(న్థూలత్వమును విడనాడి యచిద్వస్తురూకి ణి యైనను నూత్మ రూపముతో 
మహేళ్వరుని శరీరముగా నుండునగునదగుటం జేసి “అజో యని చెప్ప 
బడును. సృష్టికాలమున నామరూపములుగలది యగుటకతన పర మెళ్వరుని 
కార్యమనంబఅగుచున్నయది. ఇందువలన మాయానిత్యత్వమునకు ఎట్టి 
భంగము కలుగ(జాలదని భావము, 

ఇందుకు దృష్టాంతము త “నూర్యు(డు సృష్టి సమయమున వనువు 
మొదలగు దేవతలకు భోగ్యుడగుకతన మధువనంబఅగును.  [పళయమున 
సూత్మరూపము గలిగియుండువాడగుటం జేసి వస్వాది దేవతా భోగ్యుండు 
కానందున త్గత ఉదయా _స్తమానంబులు నుండజాలవు” ఇట్లు మధు విద్య 
యందు నిరూపింపంబడిన విధముగా మాయ - పరమేళ్యర కార్య మైనను 
[(పళయమున సూక్ష్మ రూపిణి యై నిత్యయనంబడునని సారాంశము. 


సంభ్యో పసం గహాధికరణము 
కాపిల తం|త (పసిద్దములగు పంచవింశతి తత్వములు (శుతుల 
యందు గానంబడుచున్న పిగచా ? అను నాళంకకు సమాధాన మీ యధి 
కరణము, 


నం ఖ్యోపసం[గవోధికరణము 158 


సూ. “న సంఖ్యోపసం[గ్రహాదపి, నానాభావా దతిరెకొచ్చ” 
౧.౧౧ 

“యస్మిన్‌ పంచ పంచజనా _ అకాశశ్చ (పతిష్టితః, 

తమేవ మన్య ఆత్మానం - విద్వాన్‌ బ్రహ్మామృతోఒమృతమ్‌” (శు, 

ఇట “పంచ వంచజనాః, అను పదముతో తెలుపంబడు త_తములు- 
సాంఖ్యసిద్దములగు పంచవింశతి త_త్త కములా గి (శుతిసిద్దములా 1 అని 
సంశయము. 

(పశ్న : పంచవింక తిసంఖ్య - సాంఖ్య శా(న్ర్రమునందు ద్రసిద్దమగు 
తుచేతను అట్టిది “కంచ పంచజనాఃి” అనుచో విశద మగుటవలన ని 
సాంఖ్యత శత తషములే కాదగునవి, 


4 _త్తరము : “పంచ పంచ” అని పంచవింశతి సరిఖ్య( (గ్రహించుట 
వలన. be తాం| కిక తత్వములు కాజాళవు. ఎందుకనగా? “యస్మిన్‌ 3 
అను యచ్చబ్దము _ తత్త్వములు పర మేశ్వర*ధీనము లని తెలుపుచున్నం 
దున నియ్య వి సాంఖ్యాభి మతత _త్త్వ ములు కావని విళశదమగుచున్న యది, 
మఆజఆీయు ఆకాశమును వేరుగా [గహించుటచే తత్వములు నిరువదియారు 
కావలసివచ్చును, కావున నిట పంచవింశతి తత్త్వపసక్షియే లేదని 
[(గహించునది. 66ద్చర్ట్‌ సంఖ్య సంజ్షాయామ్‌” అను న pe ననుసరించి 
పం-చజను అన(బడునవి కొన్ని త శ్రమలు “వప న _ప్తర్ణ యి” అను దాని 
వలె చేర్కొనంబడుచున్న వి. 


ఐతే అయ్యవి ఎట్టివి ? అను నెడ 
సూ, “ప్రాణాదయో వాక్య శేషాత్‌” ౧-౪-౧౫౨ 


“6 పాణస (పాణముత “చక్తుష శృర్తుః (తోత్రస్యశోత్ర మన్న 
స్యాన్నం మనసోయే మనో విదుః pee పొళంశేషము ననుసరించి త్వక్‌ 
చక్షుః శత జిహ్వా వ. లనంబడు కా. 
ఇస్పవళను. 

ఇట Sasa స్పర్శ పయు క్ర క్తమైన త్వగిందియ 
మును, అన్నమయపవృథివిగత గంధమును రనమును 1గహించు జిహ్వా 


(ఫఘూణములను [గ హించునది. 
17 


154 శ నీఅకోంథ భావ్యము 
_ పంచజ్జానేం దియములనుటకు మరియొక ఉపపత్తిం చెప్పుచున్న 

వారు, 

సూ. “జ్యోతి షెకేషా మసత్యన్నే” ౧2౪.౧౭౩ 

“అన్నస్యాన్నం” అను పదము కాణ్వశాఖీయుల పాఠమునందు 
లేకున్నను “తందేవా జ్యోతిషాం జ్యోతి రాయు ర్హ్రోపాసతే అమృతమ్‌” 
అను నుష కమ వాక్యమున పరమేశ్వర బోధక మైన జ్యోతిః శబ్ల ముండుట. 
చేసి “పంచ వంచజనాః” అను పదమునకు పంచేం|దియములని యే చెప్ప 
వలసి యుండును. 

విమయ (పకాశకములగుటచే ఇందియములు జ్యో తిస్సు లన(బడును, 
ఇట్టి జ్యోతిస్సుఅ( గూడ (బకాళింపం జేయు పరమాత్మ “జ్యూతిపాం 
జ్యోతికి అని నిర్లెశింపంబడిన సందర్భము ననుసరించి యువయు క్ర మైన 
“సంచ పంచజనాః” అను దానికి జూ నెం దియములని యర్థము. చెప్పుట 
సమంజసంబగుచున్న యది. 


సూ, “కారణ త్వేన చాకాళాదిషు యథావ్యపదిష్టో క్రై?” మ స. 
“అసద్వా ఇద మ్మగ ఆసీత్‌” *నృష్టికిమున్ను జగము అసత్తు 
(నామరూపవిభాగముం జేయరానిది గా నుండెను” తద్దేదం తర్హ వా 
కృత మాసీత్‌” గోనృష్టిపరం పరతో వెలయుచున్న నీ ప్రపంచము. వ్యాళ్ళ 
తము (విభాగార్లము)గా పూర్వము లేకుండడిది” మరియు “*ఆకాళో 


వావై నామరూవయో ర్నిర్వహితా” “ఆకాళము-జగద్గతములై న నామ 
రూపములను (పకాళింపంజేయునది.” 


ఇంట జగత్కారణమును విశేషించి చెప్పకుండుట జేసి విశేష మెద్ది 
యను ఆకాంక్షకు సమాధానమును “ఆత్మా వా ఇద మేక ఏవాగ ఆసీత్‌” 
అను వాక్యమున(గల ఆత్మశబ్లము ననుసరించి పర మేళ్వరుండే జగ త్కారణ 
మగు” నని నిరూపింపవలసి యుండును. 


జగ ద్వా చిశ్వాధికరణము 155 


ఆకాశాదులు -_ కార్యవర్గము లో చేరునవీ యెనను ఆత్మకబ్దలిరేశము 
వలన పర మేళ్యరు(డే జగ త్మారణమగుకని ని ర్రారింపంబడినట్లు సీ సందర్భ ము 
నను వి శప వాక్య నిరివములగు పంచ జ్ఞా నేం దియములే పతి పాదింపందగి 
దటి =a UC 
యున్న యవి. 


ఇట్టు వంచజ్ఞా నేం దియములను సమర్థింప నలవియెనను ఆాం| తిక 
త_తముల నేల [(గహింపరాదను నాళంకకు సమాధానము. దిగువ 
సూ తము, | 

నూ, “సమాకర్షాత్‌ ” ౧-౪-౧౫ 

““అసద్వా ఇద మగ ఆసీత్‌” అనుచో ““సోజశామయత బహు 
స్యామ్‌"” అనుచో చెప్పబడిన పరమేశ్వరు నాకర్షించుటవలనను పూర్వ 
నిర్షిష్ట్రమగు అ వ్యాకృతమును స ఏష ఇహా పవిష్ట అనఖా గేభ్యః” అనుచో 
ననువదించుట వలనను పర మేళ్వరుండే యని యవగతమెనట్టు ఇట గూడ 


“వంచ వందజని” శబ్దముతో జ్ఞా నేందియపంచకము నాకర్షి ంచుట( "జెసి 
పంచజన పదమునకు నిం ద్రియార్థము( జెప్పుట-సమంజనంబగు చున్న యది. 


జగద్వాచిత్వాధిక రణము 


షల 


సూ. “జగ ద్వాచిత్వాత్‌ ” ౧౨౪౨౧౬ 


సాంఖ్యక _త్త్వమును [పతిపాదించు [ప్రసంగము నిరాకరింవ. బడినది, 
ఇక నీ యధికరణంబున ““పరమేశ్వగునికన్న వేరువాడు జీవాత్మ” యను 
నంశము నిర్ణారింపబడుచున్న యది, 


_ విషయ వాక్యమును _శకౌపీతక్తీ |జాహ్మణోపనిషదమునందు 
“బవ్మాశే (బు వాణి” అని యారంభించి “మయో వై జబాలాక! వతేషూం 
పురుషాణాం కర్తా, యస్య వైతత్‌ కర్మ, న వై వేదితవ్యః” “బాలా 
రుండా? ఈ సూర్య చం చాదిపురు షులకు క్ర్తయు సృజ్యమాన జగమునకు 


156 (శ్రీ సీలకంఠ భావ్యము 


కారణంబు నగు మవాోవురుమ (డు తెలియందగినవాడు” అని బాలాకునకు 
నజాతళ తువనంబడు కాశీరాజు యుపదేశించెను, 

ఇంట ఆలియందగిన వాడు పర మేళ్వరుండా ? జీవాత్మయా ? అని 
సంశయము. 

(ప్రశ్నః “య పవైమ ఆదిత్య పురుష _స్తమేవాహ ముపానే, 
య ఏవై వ చందమసి పురుషో య ఏవై వష విద్యుతి” “సూర్య మండలము 
నందు చం|ద మండ లమునందు మెణుపుశందును గల పురుషు నుపాసించు 
వాడను” అని కాశీరాజునకు చాలాకి చెప్పియున్న వాడు. ఐతే విషయ 
వాక్య్ణమునం గల కర్మ శబ్దమునకు “అపూర్వము” అను నర్థము. జెప్పి 
సూర్యచంచాది పురుషులు - జీవునకు నపూర్వము (అదృష్టము) ద్యారా 
భోగోవకరణము లగుట( జేసి యీ యర్థము సకల కర్మ సంబంధము లేనట్టి 
పరమాత్మయందు పొసగకుండుటను సూర్యచం। చాది క_్భత్వము జీవు 
నందు నుపయు క్త మగుటవలనను జీవాత్మయే శళియందగియున్న వాడని 
చెప్పవలెను కాదా? 

ఉత్తరము : విషయ వాక్య గతమగు క ర్మళబ్రము - ఏతచ్భబ్దమునకు 
సమానాధికరణ మగుటచేతను “'క్రియత ఇతి కర్ణి” అను వ్యుత్పత్తి ననున 
రించియు కర్శశబ్దమునకు “జగము” అను నర్ధ్హమ.6 జెప్పవలెను. అపూర్య 
మని చెప్పరాదు. ఐతే జగము కార్యముగా గలవాడు పరమాత్మ యగు 
గాని జీ వాత్మ కాజాలడు గదా! సకలజగత్క_ _ర్భృత్వము పర మేళ్వరుని'దే 
యగును. 

ఇందుకు (పమాణములు 

“దకోేః సూర్యో అజాయత, చం|గమా మనసో జాతః” “నూర్యా 
చం దమసాధాతా యథాపూర్వ మకల్పయత్‌” ““నరమేళ్వరుని నేత్రము 
నుండి సూర్యు డుదయించెను. మనస్సునుండి చం[దు( డావిర్భవించెనుి' 
““వర మేశ్వకుండు పూర్వమువ లె సూర్య చం దాది (ప్రపంచము నంతయు 
నిర్మించిన వాడు.” 


జగ ద్వాచిత్వాధికర ణము 157 


“గం చాంసి యజ్ఞాః (కశవో వశాని = భూతం భవ్యం యచ్చ 
వేదా వదంతి, అస్మా న్యాయీ నృజ్యతే విశ్వమేతత్‌ _ తస్మిం శ్చాన్యో 
మాయయా సన్నిరుద్దః"' 


“మాయాంతు |పక్ళతిం విద్యా - న్మాయినంతు మ హాళ్వరమ్‌” 
“ఛందన్ఫులు యజ్ఞములు యాగములు |వతములు భూత భవిష్యద్వ ర్త 
మానములు మున్నగు జగమును మహేళ్వరుండు మాయ నధిప్పించియే 
సృజించు వాడు కాని మాయాబద్దుండు కావాలడు., జీవుడై తేవో మాయా 
'మోహఫపరవళుండై. జగమున [బవ ర్రించు వాడు.” 


“మాయ జగన్మూలమనియు మాయావిశిస్టుండగు మహౌక్వరు(డు 
జగత్మ రయనియు గురు ఇజుగవలెను.” 


ఇంటు భూతభవిష్యద్వర్తమాన జగము కార్యమనియు ఇట్టి కార్యము 
నంతయు అనితరసా ధారణమగు మ హేళ్వరళబ్లముచే చెప్పంబడు శంకరుండె 
నిర్మించు వాడనియు | పతిపాదించు శ్వేతాశ్వతర వాక్యద్వ మయము సరో 
వాదమగుటచే ననువాద రూపమగు “' యోవై బాలాక *'” అను వాక్యము 
నందలి కర్మ శబ్దమునకు యౌగికముగా “జగము అమ నర్థము. జెప్పవలని 
వచ్చును. కావున నసంకుచిత జగత్క_ర్భృశ్వము జీవాత్మకు సంభవింపని 
దగుటచేత నిట పరమాత్మయే (పతిపాదింపందగిన వాడు. 


బాలాకు(డు స్వయముగా నేశెంచి కాశీరాజును గురించి " బవహ్మాతే 
(బు వాణి” అని (పారంభించి సూర్యచం దాది పురుషులను (పతిపాదించగా 
నవ్వారు [బవ్మాము కాజాలరని కాశీరాజు నిరాకరించి ఈ ఆదిత్యాది 
పురుషులకు కొ్రర్తయు సకల జగ(త్సష్టయు నగువాడే దివ్మాంబగుననియు 
ఇట్టి పరమాత్మను కనుగొనినవాడు పూర్వికులగు అజ్ఞానుల నందరి నతి క 
మించి (పాణులందరివై యధికారమును నిజరూప సంవదను బొందు 
వాడనియు బాలాకునకు నువదేశించినవాడు. 


సూ, “జీనముఖ్య ప్రాణలింగాన్నేతి చే త్తద్వ్యాఖ్యాతమ్‌” ౧-౪. 


158 (శ్ర నీలకంఠ భావ్యము 


“ఈ యుపనిషదమున జీవుని ముఖ్యలకణమగు భో_కృత్వము 
మరియు నముఖ్య మగు [పాణవాయుస్థితియు కనంబడుటవలన నిట పర 
మాత్మ - |పతిపాదింప(బడుచు లేడు” అని చెప్పకూడదు. ఇట్టి యాళంకకు 
ఇదే భాష్యమున మొదట |ప్రతర్ణన విద్యయందు “ివేపాసనము మూడు 
విధములై నదను నువప త్తి ననుసరించి జీవలింగములన్ని యు పరమేశ్వరుని 
యందు సమర్థింపందగి నవి ' యని సమాధానము నిరూపింపంబడినదని 
సూ తార్థము. 

జీవ పతిపాదక వాక్యములు 

“శే నె్వ్వెర్భుం క్షే యథా వా స్వాః శేప్పినం భుంజం కేవ మే 
వైమ పాజ్ఞ ఆత్మా పత రాత్మభిర్ఫుం క్రై, పఏవమెైవెత ఆత్మాన పత 
మాత్మానం భుంజంతి” 


“ఒకానొక ధనికుండు - తన పరివారజనము నువయోగించుకొను 
వాడు. పరివారజనంబును (శేష్టిగారి నాశయించి జీవించును. ఇ్లే 
సుకృతియగు ఒకానొక జీవు(డు సూర్యచం|చాదుల సావో య్యమున భోగ్య 
ముల ననుభవించు వాడు. సూర్యచం।|చాది జీవాత్మలున్ను పుణ్యాత్మ 
నాాళయించి సంత్భ _ప్రిపడువారు” 


“యదా సుస్త స్వప్నం న కంచన పళ్యతి, అథాస్మిన్‌ [పాణపవైై 
కథా భవతి” “పురుషుడు ఎట్టి స్వప్నమును గాంచని గాఢనిదం "జెంది 
నపుడు (పాణ వాయువు మా|తము పకరూపముతో జీవదేవామున సంచ 
రించుచుండును. 


ఐతె ఇటంగూడ పూర్వాపరములను పరామర్శించు'నెడల వర మేశ్వ 
రుండే యని విశదమగుమ. 


“బహ్మాలే (బువాణి” అని యుప క్రమము. “యన్య చై తత్‌ కర్మ” 
అను వాక్యముతో మధ్యన పరమేశ్వరునికి సకల జగత్క ర్భృత్వము (పతి 
పొాదింపంబడినది, ఉపసంవారమునందును “నర్యాన్‌ పాసృ్థనోఒపవాత్య 


జగ ద్వాచిత్వాధికరణము 159 


సశ్వేషాంచ భూతానాం శ్రైష్యం స్వారాజ్య మాధిపత్యం వర్వేతి, య 
ఏవం వేది *శివోపానన. జేయువాడు - పాపముల నన్ని టిని పోగొట్టు 
కొని | పాణులందరిలో (మండ. స్వారాజ్యము (శివసాయుజ్యము)ను 
పొందు వాడగును” శివోపానన ఫలము స్వా రాజ్య (పా_ప్రియని నిరూపింవ. 
బడినది. 

ఇట్టు ఈ ప్రకరణము |బవ్మా పరమగుచుండుటం జేసి జీవముఖ్య 
|పాణలింగములు రివవరము లగునని యే సమర్ధింప వలసియుండును. 

దిగువ సూ తమున రెండవపక్షము నుదాహారించిన వారు 

సూ. “అన్యార్థంతు జె మినిః (ప్రశ ఇవ్యాక్యానాభ్యా మపి 

చైవ మేకే” ౧-౪-౧౮ 

శరీకేం[దియాది భిన్నజీవుని పతిపాదించుట జీవభిన్న పరమాత్మను 

కనుగొనుటకే యని "జై మిని భావించెను. జై మరియొక శాఖవారు 
(హో త్తరముఅతొ నివ్విషయమునే నిరూపించినవారని సూ శార్థము, 

“తవా సువ్లం పురువ మాజగ్మతు స్తం హోజాతళతు రామం|త్ర 
యాం చే బృహన్‌ ! పాండరవాస ! సోమరాజన్‌ !” 

“బవ్మామీమాంస గావించు - అజాతళతువు బాలాకుండును 
నిడించు ఒకానొక పురుషుని సమీపించి గొప్పవాడా ? ఉదకము లధిక 
ముగాగల శరీరమే నివాసముగా కలవాడా ? చంద్రునివలె [పకా శించు 
వాడా ? స(మాట్టువలె సర్వాధికారము గలవాడా ౩” అని యజాత 
శత్రువు సంబోధించెను, 

క తూప్టీ మున శశ, తదువా ఏనం యష్ట్యా వ్యాచికేప, స తత 
ఏవ సము త్తస్టా” ఐన నా పురుషుం డస్టై ని|దించుచుండెను. కావున 
నజాతళత్రువు బె త్తముతో కొట్టినందున నా పురుషుండు దిగ్గున లేచిన 
వాడు.” 

ఇంట పాణనామధేయములతో నాహ్వానించినను 'లేవకుండుటను 
యస్టిఘాతముళో నుత్చితుడగుటను గమనించినచో |పాణాదులకన్న వేరుగా 


160 శ నీలకంఠ భామ్యము 


జీవాత్మ కలడని విశదమగును కావున నిట్టి జీవుడు స్వాతిరిక్త పరమాత్మ 
నా శయించు వాడనియు బోధవడును. 

ఇఫ్విషయమున. (బళ్ళో త్తర వాక్యములు 

“కె షష పతత్‌ బాలాక? పురుపోఒశయిష్ట ! క వా ఏతద 
భూత్‌ ? కుత వతదాగాత్‌ ?” 

“గాఢనిద్ర జెందునపుడు వురుషుం ఉందు వి శాంతి జెందు 
వాడు ? ఎటనుండెను ? ఎచ్చోటికి వెళ్ళినవాడు ?” 

“యచా సుప్త స్వప్నం న కంచన పళ్య త్యఖాస్మిన్‌ (పాణ ఏవై. 
కథాభవతి” 

“తా సౌమ్య ! ! తదా సంపన్నో భవతి 

“నిదించువాడు ఎట్టి స్వస్నమును గాంచకుండుశజి నీ శరీరము 
నందు పాణ మొక్కటి యే ఏకరూపముగా సంచరించుచుండును.” 

“సౌమ్యుడా ? పురుషుడు గాఢని దితుడై నపుడు పర మేళ్వరునితో 
నేకీభవించి శివానందము ననుభవించును.” 

ఈ సందర్భమున వాజసనేయులు నిశ (వళ్ళో తరముల నుదాహా 
రించిరి. 

“యతి షమ పతతుుపోఒ ద ఏవ విజానమయః పురుషః ౩ ఇమ 
కచాజకూక్‌ కుత య. en వాక్యము. . a 

“యత్రైష వ మ పతత్సుప్తోఒభూద్య ప్‌, విజ్ఞానమయ? పురుష స్త దెషాం 
పాణా నాం వ్‌జ్ఞాచేన విజ్ఞాన మాదాయ య పపోంత రృఖదయ ఆకాశ 
న్తస్మిన్‌ శకే” ఉ త్తరము. 

“విజ్ఞాన |పచురు(డై న జీవాత్మ - ఎట సుషుప్తి జెందెను ? ఎచట 
నుండెను ? 'ఎచ్చోటికి వెళ్ళిన వాడు ? 

“విజ్ఞానమయు( (డగు జీవుడు నుషు _పియందు కర్మజ్ఞానేం| డియ 
ముల నామర్గ వ్రమున నంతయు తనలో నిమిడ్చుకొని వాదయములోని చిదా 
కాశమునందు వి శాంతి. "ఇందు వాడు.” 


ఇందువలన జగత్క_ర్తయగు పర మేళ్వరుండే ఇంట (పతిపాదింప. 
దగినవాడని సారాంళము. 


వాక్యాన్వయాధికరణము 16] 





మహా రా జపోషకులు: 
a 
ఆం[ధభాషా2లం కార భూతులు, (పూర్వనివాసము కడపజిల్లా, ) 
పన్తుతము - (పభుత్వ అటవీశాఖ |[వముఖ ఉద్యోగము, ఆదిలాబాద్‌. 





వాక్యాన్వయాధిక రణము 


సూ, “వాక్యాన్వయాతీ” ౧-౪-౧౯ 

“నవా అరే సత్యుః కామాయ పతిః |పియోభవతీ, ఆత్మనస్తు 
కామాయ  వతీః (పి యోభ వతి” "మొదలుకొని “ఆశ్మావారే దష్టవ్యః 
(కోతవ్యో మంతవ్యో నిది ధ్యాసితవ్యః వరకు 

బృ హచారణ్యకమున మె[శేయీ (వావ్మాణమునందు వినంబడు 
చున్న సందర్భము---- 

“యాజ్ఞవల్క్య నుహార్షి = స్వయముగా సన్న బ్రసింపందలచి తన 
భార్యలైన మైతేయికి కాళ్యాయనికిని స్థిరచ రా _స్తినంతయు పంచియిచ్చెద 
ననగా మై|శేయి “ధనముతో మోతము చేకూరునా” అని ప్రళ్నింప 

18 


162 శ) నీలక౦థో భాష్యము 


సంసారుల జీవితమువలె నీ జీవిశతముసాగునని యు మోకమునకు ధనముతో 
నవసరము లేదనియు. యాజ్ఞ వల్కు్యుండు చెప్పెను. “మోక్షము నొసగం 
జాలని ధనము నాశెందులకు ? పూజ్యులైన తాము గుర్తెణిగిన తత్త్వ 
మునుగురించియే ఉపరచేశింపుిడని మెయి మరల (పక్నింపగాో భార్యకు 
భర్త |పియుండగుట - ఖార్యకుగల కామమువలననే యనియు భర్త 
యొక్క కామమువలన కాదనియు ఒక భర్రయే కాదు, భార్య, కుమా 
రులు, మి[తులు, పశువులు మున్నగునదంతయు పురుషుని భోగముకొర కే 
యనియు” యాజ్ఞవల్కు్యుండు బోధించి పత్యాది సర్వభో క ఆత్మయని 
యుషక్రమించి పరమాత్మ - చూడదగినవాడు, _ వీనందగినవాడు, 
ఛ్యానింపందగిన వాడు” అని యువదేళించిను. మరియు ఆత్మవిజ్ఞానముతో 
సర్వవిజ్ఞానము కలుగుననియు “రగులుకొనిన నిప్పునుండి వేరుగా పొగ 
బయ లు దేునట్లు గొప్పదైన పర|బవ్మామునుండి బుగ్యజుః సామాధర్వణ 
వేదములు, పురాణములు, విద్యలు, ఉపనిషదములు, శ్లోకములు, నూత్ర 
ములు, వ్యాఖ్యానములు, యజ్ఞయాగములు, ఆవో రపానీయములు, ఇవా 
సరలోకములు, (పొణులందరును నిట్టూర్పుగా నావిర్భవించునవియనియు 
నామరూపాత్మక సకల (పపంచమునకు కారణము (బవ్మాంబనియు అంత 
ర్పహిస్సులందు నిజరనముతో ఘనీభవించిన ఉప్పురాయివలె విజ్ఞానపరి 
పూర్జుండగు జీవాత్మ - సంచభూతాది నిరితశ రీరమునుండి నిర్గమించి 
యవ్వాని ననుసరించియే యుండును. కాని ఇట్టి దళశయందు జీవునకు ఎట్టి 
"ఆలివి యుండంజాలదనియు ఆత్మవిజ్ఞానమువలన నే "మోకము చేకూరు 
ననియు వక్కాణిం చెను. 


ఇంట “ఆత్మా వారే (దష్టవ్యః” అనుచో గల ఆత్మశబ్దము కర్‌ 
మేశ్వర వాచకం బగునది. అమృతత్వమును కోరు మెశేయికి ఆత్మదర్శన 
మును ఆత్మదర్శనమువలన నమృశత్వము చేకూరునని యుపదేశించుట 
వలనను దర్శనీయ ఆత్మయే నామరూపాత్మక నకల (ఫపంచ కారణమని 
పకిపాదించుటంజేసియు సైంధవ ఘనేశ్యాది నిరూపిత జీవుండై తేనో 


చాక్యాన్వయాధిక రణము 188 


దేవాకార పరిణత సంచభూతోపాధికములగు ఉత్పత్తి వినాశములు కలిగి 
యుండు వాడని చెప్పుటవలనను “ఆతళ్మావారే (దష్ట్రవ్యః” అను వాక్య 
ముతో (పళంసింపంబడు ఆత్మయే “మవాద్భూత మనంత మపారమి 
అనుచో గల మహాదాది శబ్దములు [బివ్మాపరములగుటవలనను వర మేశ్వ 
రుండగునని నిర్హారింపనగును. 


పశ్న: “ఆతృనమ్త కామాయ ఇత్యాది నందర్భమున భోగ పీతి 
యుక్తుండగు సంసారి చెప్పంబడుటచే నిట జీవాత్మ |పళంసింవ(ందగిన వాడని 
విశదమగుచున్న ది కాదా ? 


ఉత్తరము : పరమేళ్వరుంజే ఇట (పతిపాదింపందగినవాడు. ఎందు 
కనగా ? “అమృతత్వస్య తు నాఒశా స్తి విత్సేని “మోక్షమునకు [దవ్య 
ముతో నవసనరములేదు “ఆత్మని ఖల్వ'ే దృష్టే [కుతే మే విజ్ఞాతే ఇదం 
సర్వం విదితమ్‌” “వర మేశ్వకుని గురించి [శవణముం జేయుచు. మననము 
గాపించి ఛ్యానము నాచరించి సొజాత్కారము నొనర్చుకొనునెడ నీ జగ 
మంతయు విదితమగును” “ఇదం సర్వం యదయ మాత్మా” కన్‌ దు (పంచ 
మంతయు పర మేళ్వరాత్మకము” “యేనేదం సర్వం విజానాతి _- తం కేన 
విజానీయాత్‌” “జీవాత్మ - స్వాంతర్యామియగు పక మేశ్వరునివలన జాన 
శక్తి గలవాడై ఈ చరాచరమునంతయు కనుగొన(జాలును, అట్ట పరమే 
శ్వరుని సాజాత్క-రించుకొన టకు పూర్వో క్తముళలైన (శవణమననాదులు 
దక్క నితరమగు నుపాయ మెద్దియు గానరాదు”అను వాక్యములన్ని యు 
పర మేశ్వరునియ౦ దన్వయించుట జేసియు జీవుడు - పతిజాయాది శబ్దము 
లతో అనువదింప(బడుటనలనను పరమేశ్వరుడు [దష్టవ్యుండుగా |పతిపా 
దింపంబడుటచేతను విరోధమేమియు గానరాదు. 


పతిజాయాద్యనురాగము  మోతమునకు భంగకరమగుటచే 
ముముకువు పతిజాయాదులందు విరాగము కలవాడై (శవణమన నాదు 
భతో ఫర మేళ్వరుని దర్శింపవలెనని సారాంశము. 


164 (శ్రీ నీలకంఠ భాష్యము 


ఐతే జీవశబ్దముతో పరమేశ్వరు నభిధానించుట యెట్లు పొనగునను 
ఆ శంకకు దిగువనూ తము లందు మతాంతర నమాధానమ లను వాకు 
చ్చినవారు. 
సూ, “ప్రతిజ్ఞాసిద్దే రింగ మాశ్మరథ్యః” ౧-౪-౨౦ 
“ఆత్మని ఖల్వ నే దృష్ట” ఇత్యాది వాక్యమున6 జెప్ప బడిన SE 
విజ్ఞానముతో సర్వవిజ్ఞానము కలుగు”నను (పతిజ్ఞ-సిద్ధించుటకు జీవుండు 
పర మేళ్వరుని కార్యమగుటచే పర మేశ్వరునికన్న వేరువాడు కాదను నంక 
మును తెలుప నుర్దేశించి జీవళబ్దముతో పర మేళ్వరుండు సమర్థింపంబ జెనని 
ఆళ్ళరథ్యుండు భావించెను. 
సూ. “ఉత్కమిష్యత ఎఏవంభావా దిత్యాడులోమి?ః” ౧-౪-౨౧ 
జీవాత్మ - సంసారిదథయందు పర మేళ్వరథిన్ను (డైన నంతిమళరీ 
రమునుండి నిిష్కమించి ముక్తుండగుతఅి పర మేశ్వరరూప స్వభావములు 
గలవాడగుట. జేసి జీవాత్మ శబ్దముతో పర మేళ్వరుండు [పతిపాదింపంబ డెనని 
జాడులళోమి యభి|పాయము. 
సూ. “అవస్థీతే రితి కౌశకృత్స్నుః” ౧-౪ ౨౫౨ 
“య ఆత్మని తిష్టన్‌ ” ఇత్యాది [కుతివాశ్యములయందు జీవునిలో 
పరమేశ్వరు. డంతర్యామిగా నుండువాడని చెప్పంబడుటం జేసి పర మేళ్వ 
రుడు - జీవళబ్దవా చ్యుండ య్యెనని కాశళక్ళత్స షమవార్షి సంఖావించిను, 
ఇద్దియే సూత్రకారుని యఖీష్టంబని తెలియనగును. మొదట నిరు 
వురి యభి| పాయముల నుపన్యసించి వారిరువురికి భిన్నముగా కాళక్ళత్సు ఎని 
యభిమతమును' నిరూపించినందునను మరియొక యభిమతమును చెప్పకుండు 
టను ఎవెవిధము నిర్ణయింపంబడుచున్న యది. 
(శుతులనేకము లివ్విషయమునే సమర్థించుచున్న యవి. 
అధర్వశిరోవనిషదమున చేత నాచేతనములన్ని టియందు [పవేశిం 
చుట జేసి వరమేశ్వరు(డు సర్వకశబ్ద్‌ వాచ్యుండగునని చెప్పబడినది, 


వా క్యాన్యయాధికరణము 185 


(వథమఖండమునందు “బీచా వావై స్వర్గం లోక మగమన్‌, 
తే "దేవా ర దమవృచ్ళన్‌ కోభవానితి”[బవ్మావిప్ల్వాది దేవతలు పరశివనివాన 
మనందగు మవోక్రైలాసము6 జని నీవు ఎట్టివాడవని పరమేశ్వరుని (పళ్నిం 
చిరి. అట్టితణి మవో దేవుండు “సోజఒ|బవీదవా మేకః | వథమమానమ్‌, 
వర్తామిచ భవిష్యామిచ, నాన్యః కళ్చినృత్తా వ్యతిరిక్తః” ““నృష్టికి మున్ను 
నేనొక(డ నుంటిని. సృష్టిసమయమందు నుండువాడను, |పళయ'కాలము 
నను నేనే యుండువాడను. శేనుదక్క మరియొకడు కాల| తయా బాధ్యు 
డుగా నుండజాలడు" అని యువచేశించిన వాడు. 


మజియు నదే యధర్వశిరమునందు 


“సోఒంతరా దంతరం _ [పావిళద్దిళశ్చాంతరం నం[పావిళత్‌, 
సోజఒవాం ని త్యానిత్యోఒహమ్‌, [బవ్శోహమ్‌, [పాంచః (పత్యంచోఒవామ్‌, 
దఠిణాంచ ఉదంచో=వామ్‌, అధశ్చోర్ట పంచ దిశశ్చ విరశశ్చావామ్‌, వమా 
నపుమాన్‌ (స్రియశ్చాహమ్‌, సావిత్యవామ్‌, గాయ (త్యవామ్‌, |కిష్టుప్‌ 
జగత్యనుష్టువ్‌ చావామ్‌, ఛందోఒవాం గా ర్హృపతో్యోజహం, దథిణాగ్ని 
రావావనీయా=వామ్‌, సత్యోఒవాం “గారోఒవాం గార్యహమ్‌, కేష్ణో ౭. 
వాం (శేస్టోఒవాం, వరిషఫ్టోఒవామా పోఒవహాం, తెజోఒవా మృగ్యజుస్సా 
మాధర్వాంగీరసోఒవాం, అతరమవాం తరమవాం గువోఒవాం 
గోప్యోఒవాం, అరణ్యోఒవాం పుష్కరమవాం, పవ్శితమవాం, అ(గ్రంచ 
మధ్యంచ బహిళ్చ పుర స్తాజ్ట్యోతిరిత్యవా మేక, సక్వేచ మామేవ, మాం 
యోవేద, స నర్వాన్‌ దేవాన్‌ వేద.” 

“పరమేశ్వరుడు - స్టూలశరి రాంతరమగు సూత్ముళరీరములో 
(పవేశించియుండువాడు. అన్ని దిశలలోను |పవేశించెను. నిత్యుండను; 
అనిత్యుడను; (బవ్మాంబునగుదును; (పాంచుడను; పాశ్చాత్యుడను; 
దాడిణాత్యుడను; ఉదీచ్యుడను; - దిగువను వెననురడువాడను; దిశలు; 
విదిశలు, పురుషుడు, నపుంనకుండు, (ప ఇవ్వాని స్వరూపము గలవాడను; 
సావి|తి గాయ తి (తిష్టువ్‌ జగతి అనుష్టుప్‌ అనబడు ఛందస్సుల “నగు 


వాడకు; గార్హృపత్య దకీణా ఆవావనీయములన(బడు అగ్ని తయము( 
దగు న్యరూవముగల వాడను; సత్యరూపుడను; గారీన్వరూపుడను; కంక 
రుండను; మరియు చేవమానవ పశళుపజ్యాదిచరాచరముకన్న నతీతు(డ 
నగుటం కేసి మిక్కిలి గొప్పవాడ నగుదును; జల తేజస్సులు, బుగ్యజుః 
సామాధర్వణంబులును మరాథరంబులును నా రూసంబులేను; రవాస్యం 
బును అతిరవాన్యంబును అరణ్యము పుష్కు.రము పవి తము అ| గమధ్యములు 
అంతర్చహిస్సులు సర్వా[గమునందు వెలుగొందు జ్యోతిస్సును నేనే యగు 
దును. జీవాత్మలందరు నన్నే ఆకయించువారు, ఇవ్విధము భావించు 
వాడు దేవతలనందరిని కనుగొన. జాలు వాడగును” అనియు చెప్పిన 
వాడు. 


ద్వితీయఖండమునందును 

“యోవై రుదః స భగవాన్‌ యకళ్ళ బ్రహ్మో తన వై నమో 
నమః” అను వాక్యము మొదలుకొని (పతిపాదింవంబడిన విషయము - 
ట్రవ్మా విష్ణు మహేశ్వర ఉమా వినాయకాది నర్వళబ్ద వాచ్యత్వము 
పర మెళ్వరునకు పొనగువని విశదీకరించు చున్న ది కావుననే సర్వాంత ర్యామి 
యగును, 


మణియు [కుతున్నిటిం దగు సామరన్యమును విచారించు'నెడ 
చిదచిత్తులన్ని టిలో నంతర్యామిగా | పవేశించుటం జేసి పర మేళశ్వరుండు 
సర్వవ్వరూపుండనియు సర్వళ ద్ద వాచ్యుండనియు చెప్పబడును. ఇంధువలన 
కాళకృత్స్నమవార్షి గారి మతమే [కుతులకు అభియు క్రనూక్తులకు ననువై న 
దనుట సమంజసంబగుచున్న యది. 

పూర్వ క్రమత తయంబున ఆళ్శరథ్యుని పర మేశ్వరకార్యము జీవం 
డను వాదము “నాఒళ్ళా (శుతర్నిత్యత్వాచ్చ తాభ్యః.” (సూ,౧౭-౩-౨) 
అనునధికరణమునంథు నిఠరాకరింపంబడుటను “ము క్రిదళయందు ఆగంతుక 
రూపం బేర్పడు” నను. జౌడులోమి వాదము “నంపచ్యావిర్భావః స్వేన 


పాక్యాన్వయాధికరణము 167 


శభ్లాత్‌"' నూ. ౧-౪-౪ అను నధికరణమునందు ఖండింపంబడుటవలనను 
కాశకృత్సు్నుని మత మే సూతకారుని యభీష్టంబని తెలియుచున్న యది. 


ఇవ్విషయము నే మనుస్మృ త్యాది (పమాణములు చాటుచున్న వి. 

అధర్వశిరోగత ద్వికీయఖండమున 

“ఘృ శాత్సరం మండమి వాతి సూత్మం జ్ఞాత్వా శినం సర్వభూతేషు 
గూఢమ్‌” ““ళివుడు నెయ్యిలోని చిన్నపూసవలె నతిళఘూక్మ స్వరూపుడు 
కావున నే (పాణులందరిలో దాగియున్న వాడని భావించవలను” 

“వష దేవో విశ్వకర్మా మవోత్మా - సదా జనానాం హృదయే 
సన్ని విష్టః “[వవంచమే కార్యముగాగల గొప్ప దేవుండు (పాణుల 
వృాదయములలో నెల్లపుడు నెలకొనియుండువాడు.”' 

“యో రుదో అగ్నా వప్పుయ ఓషధీషు యోరుదో విశ్వాభువనా 
వివేళి “అగ్నియందు నుదకమందును ఓషధులలోను సమ, స్తలోకముల 
లోను (పవేశించియుండు రుదునకు నమస్కారము.” 

ఇత్యాది (శుతివాక సములు నంత ర్యామి బావ్మాణాదులయందు 
పంచభూత సూర్యచం[ద చేతనాంతర్యామిగా నష్టమూ ర్తిత్వము పర 
'మేశ్వకునకు కలదని ధృవపఅచుటచే సర్వశళరీరములు గలవాడని విశదమగు 
చున్నయది. 


మహాభియు క్ష సూక్తులనంగా నృృతులు పురాణములు నగును. 
అవ్వానిలోని మానవ ధర్మశా(స్ర్రము (మనుస్మ తి దగు నుపసంవోరమున 
“పశానితారం సర్వేషామణీయాంస మణోరపి |! రుక్మాభం స్వప్న ధి 
గమ్యం - విద్యాత్తు పురుషం పరమ్‌” అనుచో సర్వనియామకు(డగు పుఠు 
షుని |పశంసించి “ఏనమేశే వదంత్యగ్నిం - మరుతో ఒన్య [పజాపతిం । 
ఇంద మేశే పనే (పాణ మపరే (బహ్మ శాళ్వతమ్‌” అనుచో పలువేద 
భాగములయందు చెప్పంబడిన అగ్ని మున్నగు శబ్బములతో వ్యవవారించు 
టను చేర్కొనియు వె వాని విరోధమును పోనాడుటకై “పవ సర్వాణి 


165 (శ్రీ నీల (౦6 భాష్యము 


భూతాని = సంచభి ర్వా నవ్య మూ ర్రిభిః | జన్మవృద్దిక్నయె ర్నిత్యం=పంసార 
యతి చ|కవత్‌ ” అను శ్లోకమున పరమేశ్వరుడు పంచమూర్తులు గలవాడై. 
(పాణులందరిని జన్మస్థితిలయములతో సంసారచ | కమున (భ మింపంజేయు 
నని చెప్ప(బడుటచే (పజలను నియమించు రాజువలెగాక నియామ్యము 
లన్నిటిలో |పచవేశించియుండు వాడని 'ఆలియనగును. 


“కొందరు అగ్నియందురు. మరికొందరు (పజాపతీ యందురు.” 
ఇత్యాది [పతిపాదనము శివళరీరము లగు అగ్నా వదుల శబ్దములతో శివుండే 
నిరూపింపంబడిన వాడని సారాంశము. పంచమూ ర్తులనంగా ఆకాశాది 
పంచభూతములు, అథవా తదభిమానముగల సద్యోజాతాది పంచ బహ్మూము 
లని [గహించునది. 


1పశ్న :; “ఓయీ? మానవధర్శశా స్త్ర |పొరంభమున -ఈ జగ 
మంతయు నామరూప నిర్వచనములేక యుండుతణి నూహింపరానిదిగాను 
నిర్రేశింప(జాలనిదిగాను ని దించిన దానివలె తమోమా|తమై యుండెడిది, 
అట్టితలి నవ్యక్తుడై న భగవానుడు ఆకాశాది పంచమవోభాతములను 
రచించు పభావము గలవాడై స్వయముగా వెలువడి కొంత తడ వాలో 
చించియు (పజలనందరిని పుట్టంపందలచి మొదట జలమును సృజించి 
యందు తన సిస్ఫృజారూపమైన వీర్యమును విసర్ణించినచాడు, అట్టిది సూర్య 
(వకాళమగు పీరణ్మాయాండముగా పరిణమించెను, ఆ యండములోనుండి 
సర్వలోక పిశతామహుండగు చతుర్ముఖు. డుద్భవించిన వాడు” అనియు 
“ఉదకములు నర (జీవ) సంబంధముగలవి యగుటచే చారము లనంబడు" 
ననియు, “నారములు స్థానముగా గలవాడగుటచే నారాయణుం డన, 
బగు” ననియు చెప్పంబడుటచే పితామహుని |బిహ్మాండములోనుండి 
మొదట పుట్టించిన నారాయణుండే జగత్యారణమెన పురుషు(డని యంగీక 
రింపవలెను గాదా? Ww జీ _ 

ఉత్తరము : తతః స్వయంభూ. ర్భగ వాన్‌” అనుచో పిళామహాని 
పుట్టించిన నారాయణుండు “పాదురాసీ త్తమోనుదః” అనుచో- తమః 


రై 


వా క్యాన్వ్యయాధిక రణము 169 


(పేరకుండు మాయాధిష్టాతయు నగు పర మేశ్వరునివలన [పళయానంతర 
కాలమున నావిర్భవించిన వాడని చెస్పంబడుటచే పరమశివుడే సర్వకారణ 
మగువాడని తెలియుచున్న యది. 

“శమూనుదఃి” అను పదము క్విస్‌ (పత యముతో పంచమ్యంత 
మగునది. కాని ఇగుపధ లకణముగల క పత్యయమునం జీని (పథమాంతమై 
యావిర్శవించినవానికి విశేషణము కాజాలదు. ఈ సందర్భమున మొదట 
ఉం జెనని చెప్పంబడిన తమస్సును తరువాత జన్మించిన వాడు నధిష్టించుట 
పొసగనట్టిది. కావున మానవ ధర్మశాస్తోోపష క మోపసంవేోరములను పరిశీ 
లించినచో పరమేశ్వరుడే జగళ్కారణంబని తెటపడుచున్న యది, 

మణియు కాత్యాయన గృవ్యూసూ తమున నదీవృతు పర్యతాదుల 
నతి|కమించుతణి “నమో రు దాయాప్పుషదే స్వస్తి మా సంపాదయ” 
“రులాదుల నధిష్టించియుండు రు|దునకు నమస్కారము. రుదుడా ! నాకు 
శుభమును కలుగజేయుము.” “నమో ర[చాయ వనస్పతిషదే స్వస్తి మా 
సం పాదయీ “వృతాదులను వ్యాపించియుండు శివునకు నమస్కారము, 
పరమేశ్వరా! నాకు శేమము నాపాదించుము ఇత్యాది శివ నమస్కార 
మంత్రములు (పతిపాదింపంబడినవి, మణియు “నమో రు|చాయేక్యవ 
బూూయాత్‌” అని పర మేళ్వరుని నమస్కరించు మం|తమును సామాన్యముగా 
విధించి “రుదోహేవై తత్సర్వమ్‌” అను వాక్యముతో “రుదు(డు 
స-ర్వాధిష్టాత”యని “సర్వో వై రు దః” అను కుతి = స్మరింప(జేయంబడినది, 

ఇట్లు చెప్పుట వలన “సరోవె. రుద “సరం ఖల్విదం దవా 
ఇత్యాదినిగల సర్వళబ్దము. దగు సామానాధికరణ్యము సర్వాధిష్థూత యు 
సర్వశరీరకుండు నగు వానియందే పర్యవసానము "జెందునని కెలియవలసి 
యున్నది. 

ఆశ్వలాయన సూ|త్రమునను శివుని (ప్రశంసించి “సర్వాణి వాచవా 
పతస్యనామ థయాని భవంత అను వాక్యముతో నామములన్నియు పర 
"మేళ్వరునియందు పర్యవసానము( చెందునని సాజాత్తు నిరూపింపంబడినది, 

ఇట (శ్రీ భాష్యకారులు నారాయణునకు సర్వాంత ర్యామిళ 
మును (పతిపాదించుట ద్వా రా సర్వశబ్ద వాచ్యత్వమును సాధింప(జూచి 
కాని (పబల[శుతులు అనుకూలింపనందున “నర ఏభూ తాంత రాశా” ఇత్యా( 

19 


170 . (శ్రీ సీలకంఠ భామ్యము 


సుజాలోవనిషచ్వాక్యమును మాత మాధారముగా గొని కృశాగ్ధులమైతి 
మని భావింసవలసివచ్చెను. ఐతే నుజాలోవనిషదము పాంచరా][త తంత్ర 
ముల ననుగహించు నదగుటచేతను పూర్వోదావ్భాత [శుతుల విరోధము 
వలనను పరస్పర విరోధముగలవాని సముదాయమున *ోభూయసాం స్యా 
త్స ్వథర్మత్వమ్‌” అను న్యాయము ననుసరించి పెక్టు |శుతులకు |పామాణ్య 
ముదవును గావునను సొబాలము కాధింపంబడుటచే పరుల యభిమతము 
ఈ జేరజాలదని | గహించునది. 

శుధాదై పతుల్రై అనో 

“నారి సత్యుః కామాయి” ఇతాంది వాకంములతో జీవాత్మ 
ననువదించి “అత్మావా అరే (దష్టవ్యః” అనుచో జీవాత్మ యే చూడదగిన 
వాడని (కుతి చెప్పుచున్నందున జీవబహ్మాల కభిదము సిద్దించినదనియు 
“అవస్టితే రితి కాశకృత్స న్నక” అను సూ తమునకు “పరమాత్మ యె విజ్ఞా 
నాత్మ భావముతో నుండువాడిను నర్థము. జెప్పి స్వాఖిమతమును సమ 
ర్థింపంజూచుట జ యంతమా తము సంగతము కాజాలదు. 

“భే దవ్యవదేశాత్‌” “అర్థాంతరవ్యపబేశాత్‌” “*నసుషు ప్యుత్కాంం 
తొ ర్భేదేన” ఇత్యాది సూత్రములు జీవబహ్మా భేదమును నిర్ణయించు 
చున్నందున |పక్ళత సూతమున నఖిచార్థమును నిరూపించుట సమంజసము 
కాజాలదు. 

(వకృత సూ(తమున “అవస్థి లః” అను పదమునకు చెప్పంబడిన అభి 
దార్థము “స్టితేళి అనుటతోడశే సిద్దించునుగచా ! “అవస్థి తే” అనుచో 
గల “అవి” అను ఉపసర్షమునకు విశషార్ధముండి తీరవలయును. నూత 
కారునకు నభేదము ఇష్టమగుచో జ్ర బ్రేద్రాాత్ర్‌** అని (వాసియుండెడివాడు. 
పరవతనునను అవోవసర్గ్శము నిరర్ధక్యమె స్వాభిలషితమును సాధించుట లదు. 
త_శ్త్వమస్యాది మహో వాక్యములు జీవ బహ్రైక్యమును అపాతతః బోధించు 
చున్నను “యస్యాళ్ళా శరీరమ్‌” ఇత్యాది వాక్యములు గల యంతర్యామి 
| బాహ్మణము ననుసరించి శరీర శరీరిఖావము నంగీకరించు నెడ తాచాత్మ 
సంబంధముతో నునసంగతములగునవి.””* 

''తమాత్మస్థం యేఒనుపళ్యంతి ధీరాళి “ద్వా నుపర్తా” ఇత్యా 
ద్యనంత (శుతివచస్సులున్ను జీవ బమహ్మైక్యమును విరోధించుచున్న యవి. 


వ్‌ కారన్వయాధిక రణము 171 


సూతకారు.డై తే నంకర్యామ్యధికరణమునందు “ఉభయేఒపి ఛేదేనై వ 
మధియే'' అనుచో జీవపర మాత్మలకు భేదమును నుుటముణా నంగీక 
రించినవాడు. ఇట్లు సర్వ కుత్యనుగతమగుటచే జీవ బహ్మములకు శరీర 
శరిరిభావము యథార్థముగా నిర్ణయింప(బడుచున్న యది. కావున వేదార్థ 
మంతయు పరమేశ్వరుని సర్య్వాంత ర్యామిత్వ మనంబడు మవో విభూతిని 
వర్షి ౦చునది యే యని (గహింపవ లెను, 


ఇంక నుపాసనాంగముల యభిదము పారమార్థిక మైనదని యంగీక 
రించి యనేకములై న భిదశుతులు - |శుతినూతములలో గానరానట్టి 
న్వకల్పితంబు నగు నవిద్యను పురస్కరించుకొనిన భేదమును నమర్థించున 
వనియు, |పత్యగాత్మ యొకండే కాని యిరువురు కారనియు వక్కాణించి 
యంతర్యామి | బాహ్మణమును తదధికరణమునున్ను స్వవచనములతోడనే 
నిరాకరించి సాధించు ఐక్యార్లము ఎట్టిదో సుధిమ 


Gat a wrrag oe ల 
TER CD య ee 
ల Se సర రటల్‌ ఇకక? ల OT లన 
daw a ఆ by టే క్‌ శం 
క్‌ sa SN sa a ga 
౮ క న్‌ 





భష ఇనా డానాుతు 


మహారా జ ఫో ష కులు; 
శ్రీ బచ్చు నారాయణ (శేప్టిగారి ఏకైక ప్వుతులు 
బచ్చు బాపురావుగారు 
3 నివాసము = ఆదిలాబాద్‌ , ఆం. (పః 
ప" స సౌమ్య స్వభావు (డు గురు భ కి పరాయణు'డున్ను, 


172 (శ్ర నీలకుంద భాష్యము 
(పక ఫ్రత్యధిక రణము 


“జన్నాద్యన్య యతః” అను ద్వితీయాధికరణమునందు ““'యతోవా 
ఇమాని భూతాని” అను పంచమీ విభ క్రిఘటితమగు [కుతి నుదావారించి 
పర మెళ్వరుండు జగదుపాచానమగునని సామాన్యముగా నిరూపింప(బడి 
యుండెను, అట్టి జగదుపాదానత్వము నీ యధికరణమునందు విశేషముగా 
సమర్థించుచున్న వారు, 


సూ. “(ప్రకృతిశ్ళ _పతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్‌” ౧-౪-౨౩ 


“వకవిజ్ఞా నేన సర్వవిజ్ఞానమ్‌' అను |పతిజ్ఞను మరియు మృద్‌ ఘట 
ఖు నో వో 
దృష్టాంతము ననునరించి “| వక్ళతిళి' జగదుపాచాన కారణము “చి” 
నిమి త్త కారణంబును పర మేశ్వరుంజే అని సూ శార్థము. 


“తస్మాచ్వా ఏతస్మా దాత్మన ఆకాళః సంభూతఃి 


“చద్యావాభూమీ జనయన్‌ దేవ ఏకః” ఇత్యాది [శుతులయందు 
వినంబడు ఉభయకారణశ్వము పరమేశ్వరునకు పొసగునా లేదా యని 
సందేహము. లోకములో నిమి త్తకారణములగు కుమ్మరి మున్నగునవి 
మృత్పిండాదుల యు పాదాన భావమును పొందనందునను మృత్‌ పిండాదులు 
కులాలాదుల నిమిత్త భావమును చెందనందునను జగ త్కార్యమునుగురించి 
యుపాదానను నిమి త్తంబు నొశే సర మాత్మ యెట్లు కాదగునని సందేవా 
వీజము. 


(ప్రశ్న : పరమేశ్వకగుండు జగత్స ప్రిఎిషయ మై నిమి త్తకారణంబేను, 
ఉపాదానమగుట సరిపడుటలేదు. ఘటనిర్శాతయగు కులాలు(డు తానే 
మృత్‌ పిండమై ఘటమును చేయడుగచా! సాలెవాడును వ(న్ర్రుమై పటము 
'నేర్పరచువాడు కాడు లేక మృత్‌ పిండము కుమ్మజిమయై కుండంజేయు 
టయు సంభవింపదు. నిమి త్తమగు (బవ్మామునకు నుపాదానత్వము సమర్థ 
నీయము కానట్టిది. నిమి_త్తమునకు నుపాదానత్వమును కల్పించుటయు 


| (వకృత గధికర ణము 178 


నిష్ప యోజనమగు నది, అట్లు కల్పింప నవసరము లేక యే కార్యనివ్ప త్రి 

౧౧ mr. 
కలుగును. కులాలు(డు మృత్‌ పిండభిక్ను.డై నను ఘటము నిష్పన్న మగు 
టను గాననగును. ఇందువలన |బివ్మాము నిమి త్త మేగాని యుపాదానము 
కొజాలదని యంగీకరింపవలెకు గాచా? 


ఉత్తరము: ఈ సందర్భమున జగన్నిమి త్తము ఉపాచానంబు 
(బవ్నాంబే యని (పతి పాదింసంబడుచున్న యది, “_స్తబ్దోఒసుత తమా 
దేశ మృపాజ్యో యేన్నాళుకం [శుకం భవత్యమతం మత మవిజ్ఞాతం 
విజ్ఞాతమ్‌' ఎద్దానిని వినినచో సర్వము | శుతంబగునో ఎచ్దానిని భావించినచో 
సమ_స్తము భావింపంబడునో ఎన్దానిని తెలుసుకొనినచో నంతయు తెలి 
యునో అట్టి యాచేశము (బవ్మామునుగూర్చి యాచార్యుని [పళశ్నిం 
చిరివా ?” ఉద్దాలక మహార్షి = తన కుమారుడగు శ్వేత కేతువును గురు 
కులమందు వేదాధ్యయనము(గావించి రమ్మని నియోగింపగా శశ కేతువు 
నచ్లే గావించి స్వాశమమునకు పాండిత్య గర్వముతో _స్తబ్బుడె యేతెంచు 

య © array ma 

లును గమనించి “లహ్మావిద్యా| శవణమును చేయనందున వీడు నవినీతు' 
డయ్యొ” నని కనుగొని |బహ్మవిదునిగా నొనర్పందలచియు * స్తభ్టోన్యుతి 
అను వాక్యముతో వై విధము (పశ్నించెనని ఛాందోగ్యమున చెప్పబడినది. 
“జగన్నిమి_త్తము ఆదేశించునదియు నగు |బవ్మామును కనుగొనినచో చిద 
చిదాత్మక మగు జగమంతయు ఆభలియుి” నను సర్వవిజ్ఞాన [పతిజ్ఞ ననుస 
రించియు ““పకమృత్‌ పిండ జ్ఞానముతో మృణ్మయమంతయు విజ్ఞాతంజగు” 
నను దృష్టాంతము ననుసరించియు (బవ్మామునకు నుభయకారణత్వమును 
సమర్భింపనగును. |బవ్మాము నిమిత్తమే యగునెడ [(బవ్మాజ్షానముతో 
సకల (పపంచ విజ్ఞానము చేకూరకుండును. కులాలుని తెలుసుకొనినచో 
భఘటాది కార్యము తలియదుగచా! కాని - తదుపాదానమగు మృత్‌ పిండ 
మును కనుగొనునెడ ఘటాది కార్యము తెలియును గావున నిమి_త్తమగు 
-(బహ్మము ఉపాదానమగు నెడ సర్వవిజ్ఞానము సుభవించుటం కేసి [ఇవ్మామే 


t74 (శ్రీ నీలకంఠ భామ్యము 


యుపాదానంబు నగునది. “ఆదిళ్య తే అనేనే త్వా దేళ 8 అను వ్యుత్పత్తి 
ననుసరించి. ఆదేళమనంగా (బవహ్మాంబని తెలియనగును. 


జగన్నిమి త్త మగునదియే జగదుపాదాన కారణ మగునని దిగువ 
సూ[తమున హేత్వంఠరమును చెప్పుచున్న వారు. 


సూ. “అధభిధ్యోపదేశాచ్చ” ౧౪౨౪ 


“శదై కత బహు న్యాం |పజా యయ” అనుచే -_ నిమిత్తము సర్వ 
జ ౦బునగు (బవ్మామె విచి తజగచాకారముగా బహుభవనమును సంకల్పించి 
నట్లు నుపదేశింపంబడుచున్నది కావున నిమి త్తమునకన్న నుపాచానము 
వేరు కాజాలదు. 


(పశ్న * ఓయీ? '““విశ్వాధికో రుదో మహర్షి 8, హిరణ్యగర్భం 
పళ్యత జాయమానమ్‌” అనుచో ““విశ్వాతీతుండగుటచే జగన్నిమి_త్తముగా 
చెప్పంబడు పర మేళ్వరు (డే సర్వజ్ఞుండీగు ఏ (జేసి స్వ (అపృ్ఫథక్‌ సిద్ధు భిన్న 
యగు పకృతియందు తన సంకల్పమువలనం బుట్టువాడును సకల దేవతా 
(పథముండు నగు హిరణ్యగర్భుని సృష్టిసామర్థ్యమునొనగు నుర్దేళముతో 
నను గవాదృష్టి నవల్లోకించు వా”డని తెలియుచున్నది. ఇట్టితజి శివుండు 
(వకృతిరూపు6 డై విశ్వా కారుండగుట యెట్లు పొసగును * ““మాయాంతు 
(పక్ళతిం విద్యాత” అనుచో - కుతి - మాయ జగదుపాదాన (పకృతి 
మగునని వివరించినది. తస్యా ద్విరాడజాయత విరాజో అధిపూరువః” 
అనుచో పుకుషుండు జగ శృళ్ళతిగా వర్షింపంబడినది. అందువలన మాయా 
పురుషులే (పకృతిగా జగ|దూపులగుట సముచితము గాదా? 

ఉత్రరము వ. . 

నూ. “సాక్షా చ్వోభయామ్నానాత్‌”' ౧.౪౨౫ 
? పర మెళ్వరుండు. (వకృ్ళతిగా జగ |దూపుండనియు నిమిత్తముగా జగ 
దుత్చాదకు.. డనియు వెచాంత భాగములయందు (పత్యక్షముగా -నీరూ 


[వక్ళత్యధికరణము 1గర్‌ 


పింపంబడినది. ఎట్టనంగా 1 ““విశ్వాధికోరు దః” ఇత్యాది వాక్ళములతో 
విశ్వాధికత్వము వినంబడునట్టు “సర్వోవై రుుదః” ఇత్యాది వాక్యము౭తో 
(పకృతి యగుట. జేసి విశ్వరూపత్వంబును తెలుపంబడుచున్నయది. 


శతరు దీయమునందు "శమ హిరణ్యబావా వ అను వాక్యము 
మొదలుకొని ోకులుంచానాం పత యే” ఇత్యాది వాక్యమువరకు విశ్వాధి 
పతి యగుటయు అటుపిక్ముట “నమః సర్యాయచ పర్షశ చ్యాయచ "' అను 
వాక్యమువరకు జగచాకారము గలవాడగుటయు (పతిపాదింప(బడినవి. 


ఇందుకు మరియొక (కుతి పమాణము ప “బహ్మ వనం [దివ్మా 
నవ్భజకు ఆసీత్‌ |బహ్మాధ్యతిష్టతి భువనానిధారయన్‌ '* “పరమాత్మ - అరణ్య 
వృ జూదిరూపములు గలవాడై చేతనాచేతనాత్మక సమస్త లోకములను 
ధరించుచు (పపంచమునంతయు నధిష్టించియుండు వాడు అథర్యశిరము 
నందును [పథమ ద్వితీయ ఖండములలో “బిహ్మాహమ్‌” మొదలుకొని 
విశ్వాకారత్వము, పంచమ ఖండమున ““వకోరు దో న ద్వితీయాయ తస్థే' 
ఇత్యాది వాక్యనులతో జగదీశ్వరత్వంబును పతిపాదింపంబడినవి, ఇట్లు 
(శుతులయందు ఉభథయకారణత్వము స్పష్టముగా చెప్పంబడినందున. (పపంచ 
స్వరూపు(డును |ప్రపంచాతీతు(డును ప్రకృతి నిమిత్తంబు పర బవ్మాము 
పర మేశ్వరుండును శివుండే యగునని నిరూపించుట - సమంజసం జను; 
ఇవ్విషయ మై (పమాణాంతరంబు కలదని దిగువ సూ తముతో చెప్పుచున్న 


వారు. 

సూ, “ఆత్మకృ తే?” ౧-౪-౨౬ 

“తదాత్మానం స్వయ మకురుతి' అనచో తానే జగదాకారముగా 
నగుట విశదపలుపంబడుటచే శివుడే జగదుపాదానము నిమి త్తంబు నగు 
వాడు. 

(ప్రశ్న : సమస్తదోష లవ కళంకములు బొత్తుగా లేనివాడు, 
అనంత మంగళగుణరత్నా కరుండు, నిరంకుళము నిత్యసిద్ధంబునగు వై భవము 


176 శ్రీ నీలకంఠ భాష్యము 


గలవాడు, (పపంచాతితుండు నగు పరమళివు6డు - అజ్ఞానవికారాస్సదము 
తుచ్చంబు. నగు (పపంచముగా నుండుట యెట్లు పొసగును ? 


ఉత్తరము : 


సూ. “పరిణామాత” ౧-౪-౨౭ 

నిత్యకుద్ద ఆనందన్వరూపవుండు నిరతిళయ మంగళ స్వభావము గల 
వాడు జగన్నిమి త్తంబు నగు పరమేశ్వరుడు (పకృతిద్వారా జగ దూపుం 
డగుట సముచితంబగుచున్న యది. ఎందుకనగా ? శివుడు చేతనాచేతన 
రూపముగా పరిమించు సామర్థ్యము గలవాడు. 


(పశ్నః పరిణామమన(గా కారణరూపమునకు వికారము కలుగుట 
గదా! పూర్వ రూపమును విడనాడి శెండవ రూపము నొందుటయు పరి 
ణామమగును. ఐతే పరమేశ్వరుడు అనర్ధధర్మమగు పరిణామము. జెంది 
తన యపకర్షను చాటుకొనునా ? 


ఉత్తరము : నీవనునది నిజమే; నిమిత్తము ఉపాదానమైనను వికా 
రాది స్పర్శ గాకుంఢునట్టు ఇంట పరిణామమును గాననగును, “ఓహో |! 
మీరు చెస్పెడు పరణామము అపూర్వముగా నున్న బే; అద్దానిని వినుటకు 
మేము త త్తజపడుచున్నాము' అనినచో వినుడు! చెప్పెదము. 

ఇందుకు (వమాణము 

“యదాతమ నస్త న్నదివా నర్యాతి ర్నసన్న చానచ్చివ ఏవ శేవలః, 
తదకఠరం తత్సవితుర్వ రెణ్యం, (పజ్జా వ తస్మాత్‌ [పస్ఫతా పురాణ,” 

“ఎప్పుడు ఈ |పపంచము చంద సూర్యాది తేజస్సులు లోపించుట 
జేసి దివారాతి విభాగము లేనిదియు నామరూప విశేవరహితమగుటవలన 
స్థూలనూజ్ళ చేతనాచేతన సదసత్తుల యేర్పాటు లేనిదియు తమోమాత 
ముగా నగునో, అట్టితణి శివుండొక్క (జే తనతో విభజింపరాని చిదచిచ్చ కులు 
గలవాడగు కతన కేవలుం డనంబఅగుచు న్వ|పకాశకు(డై మీగిలియుండు 


(వేళ ఎశ్యోధికరణము 177 
వాడు, అట్టి శివత_త్త్వ మే అతరమన(బటగుచుండును. పూర్వము సృష్టి 
కాలమున సూర్యునకు శేజన్సు నొనగు వాడగుటచే సూర్యాతీతు(డగును. 
సూర్యునిలో నుండు [(పకాళమున్ను శివు(డేను; తనకు వేజఇెన చేతనాచేతన 
(వపంచమును తనలో దాచినవాడు నద్వితీయు.డు నగు శివునినుండి నిత్య 
సిద్దయు |పళయతమస్సును తొలగించునదియు మవోస్స్ఫురణ మనందగు 
నదియు నగు జ్ఞానశక్తి యావిర్భవిం చినది, అటుపిమ్మట “సోఒకామ 
యత బహుస్యామ్‌'” నామరూప విభాగములేని సూవ్మ చిదచిద్వస్తువులు 
శరీరముగా కారణావస్థం జెందిన పరమాత్మ - నామరూప విభాగము కలిగిన 
సూల చిదచిద్వస్తువులు శరీరముగా కార్యావస్థం జెందునని సంకల్పించిన 
వాడు. తరువాత “ఇదం సర్వ మసృజత యదిదం కీంచి” స్వళరీరమగు 
సూత్మ' చిదచిద్వస్తువును తననుండి విడదీసి “తత్‌ సృష్ట్వా తదేవా నుపా 
విత” న్వవిభ క్షమెన చిదచిద్వస్తువునందు తా నంతర్యామిగా (పవే 
శించియు ““సచ్చత్యచ్చాభవత్‌ ” నానావిధ నదసత్‌ (పపంచ రూపముతో 
ననేక రీతులుగా పరిణమించినవాడు. జగ(దూపుండగు పరమాత్మ - జగ 
త్కారణమగుటను కార్యమగుటను దిగువ శుతీయందు గాననగును. 


“మాయాం తు (పక్ళతిం విద్యా యు న్యాయినం తు మ పాశ్వరమ్‌” 
తస్యావయవభూతేన - వ్యాప్తం సర్వమిదం జగత్‌” అనుచో 
మాయ - సకల జగత్సక్ళతి (ఉపాదాన) యనియు మహేశ్వరుండు 1 పకృతి 
నధిష్టించియుండు వాడనియు మాయావిళిష్టు(డై న మహేశ్వరుని యంశంబు 
చిచ్చక్తిందగు కిరణంబు, భో_క్షృదళయందు. పురుషుండు నగువానితో 
జగము వ్యాపింపంబడుటయు. విశదమగుచున్న యవి. ఎట్లనగా? లోక 
ములో కేవలము ళరీరమును౦డిగాని కేవలము ఆత్మవలన(గాని వెంట్రుకలు 
గోళ్ళు పుట్టనట్లు కేవలము శివునినుండిగాని కేవలము మాయవలనంగాని 
జగము యావిర్భవింపనట్టిది. కాని శరీరముతోకూడిన జీవాత్మవలన 'కేళ 
నఖాదులు ఉదయించునట్లు మాయావిశిష్టుండగు మహౌళ్వరునివలన సకల 
చేశతనాచేతన (పకృతియగు 'వురుషు(డు ఆవిర్భవించువాడు. పురుష 
20 


170 (శ్రీ నీలకోంఠ భాష్యము 


న్వరూపుండ న శివునివలన నవ్య కము చతుర్ముఖుడు మున్నగువారు 
జన్మించు వారు. కావుననే “పురుపో వైరు[దకి అను (శ్రుతివాక్యము- 
పర మేశ్యరు(డు పురుషరూపుండని వక్కాణించినది. అందువలన చిదచిద్వి 
శిష్టుండైన పర మేళ్వరుండు - సూక్ష్మ స్థూల దళల నొంపువాడగుటచశే కార 
ణము కార్యంబు నగుట సముచితంబేయగునది. శరిరికి పరిణామిత్వమును 
భావించునెడ శరీరము పరిణమించునదగుట జేసి కరీరవిశిష్టుండై న జీవుడు- 
కృశించిన వాడను బలసిన వాడను అని సంకల్పించినట్లు పర మళ్వరుండును 
శకి ద్వారా పరిణమించువాడై నను క క్రివిశిష్టుండగుటచే స్వతః వరిణా 
మము గలవాడని చెప్పబడినది. 

(పశ్న : “ఛంచదాంసి యజ్ఞాః [కతవో (వతాని - భూతం భవ్యం 
యచ్చ వేదా వదంతి, తస్మా న్నాయీ నృజ్యతే విశ్వమేత - త్తస్మిం 
శ్చాన్యో మాయయా సన్నిరుద్దకి అనుచో మాయాళ క్షి - జీవాత్మందగు 
బంధమునకు హెతు వగునని చెప్పంబడినదిగచా ! అద్దియే “మాయాంతు 
| సక్ళతిం విద్యాత్‌” అనుచో పరామర్శింపంబడుచున్నయది. ఇట్టిది సర్వా 
నుగావాకురాలుగా శ్లైవీ చిచ్చక్తి యగునని యెట్లు చెప్పనగును 1 

ఉత్తరము : ఆత్మలకు జీవత్వమును కలుగం జేసి సకల సంసారనిచా 
నము రోధళ క్రియు నగు మాయయందు మలావరణమున(దగు పాశమను 
వ్యవహార మును రి వాగమములయందు గాననగును. 

ల్లో తాసాం మాహేశ్వరీ శకి? _ సర్వానుగాహికౌ పరమ్‌, 

పరానువర్తనా దేవ _ పాశ ఇత్యుపచర్య తే॥ 

ఇంతి యుగాక నజా మం|తమునందు మాయ (సర్వ సెవ్యురాలై నను) 
స్వరూపముతో విడువందగినదని “జవోత్యేనాం భు క్షభోగా మజోఒన్యః” 
అనుచో (పతిపాదింపంబడినది. 

కూర్మ పురాణమునందును 

శ్లోః కైెషా భగవతీ దేవీ _ శంకరార్ద శరీరిణీ, 

శివా సతీ హైమవతీ _ యథావ ద్చూ)ూహి పృచ్చతామ్‌॥ 


(వకృత్యధిక రణము 179 


ఖా 


శంకరుని సగము శరిరమనందగు పార్వతీ దేవి యొట్టిదో మాకు 
యథార్థముగా వచింపుడోను |పళ్నకు సమాధానముగా దిగువ శ్లోకములను 
గాననగును. 
శో తస్య సర్వజగత్సూతిః _ శక్తి ర్మాయేకి విశుతా, 

తయేదం (భ్రామయే దీళో _ మాయావీ పురుషో త్రమః॥ 

సెషా మాహేశ్వరీ శకి ౩ - సర్వాకారా సనాతనీ, 

రా బ్‌ 

సెవ రూపం మహేళస్య _ సర్వదా సంపకాశయేత్‌ ॥ 

(sane 

సర్వశ _క్యాత్మికా మాయా _ దుర్నివారా దురత్యయా॥ 


పరమేశ్వరుని శక్తి - సర్వజగత్స)సూతియై మాయ యనంబడును. 
ఇర్రానిని సాధనముగా గొని యు పురుషో త్తముండై న పర మాత్మ = |వపం 
చమును [భమింపంజేయు వాడు. సర్వరూపిణి సనాతనియునగు మాయయే 
మహేశ్వరుని శక్తి యనంబడుచున్నయది. మరియు మహేళశ్వరునికి 
రూపంబునై. ఎల్లకాలము |పకాశింపంజేయువది. సర్వశక్తి స్వరూవు 
రాళైన మాయ నతి కమింపను తొలగింప నేరికిని శక్యముకాదు” ఇంకను 
(తుత్యంతరములయందు మహేశ్వరుని శక్తియే పకమాకాళశముగా వ్యవహ 
రింపబడుచున్నయది, ఇ(క మహేశ్వరుని ళక్ష్యంళముకో నావిర్భవించిన 
నారా యణు(డు - వారివంశమునందు దిగువ విధముగా వేర్కొనంబడిన 


“వాడు, 


విశ్వము నధిష్టించియుండు శివు(డు - (పకృత్యతీతుండనియు పరమ 
పురుషు(డై న శివుని మొదటి రూపమగు ఉమాదేవిం దగు వ్యక్తమైన 
భాగము మహో విష్ణు వని యు శి వాక్ళక శక్త రంశబలమున నారాయణుడు 
(బహ్మాది సకల [పపంచమును సృజింపంగలి గెననియు ఏవమాది సందర్భమును 
పారిజా తాపవారణమునందు నారదుండు దే వేందునింగూర్చి వన్హాణించినచో 
గాననగును. 

కూర్చు పుఠరాణమున “కై మో భగవతీ” అను బుషుల (పళ్నము: 
సమాధానమును మహో యోగి మగు నారాయణు(డు స్వమూలరూవమ 


180 (శ్రి నీలకంఠ భామ్యము 


క క్రిత త్వమును ధ్యాలించి చెప్పినవాడని కలదు. మజియు నతే పురా 
ణమునందు (శ్రీకృష్ణుని తపళ్చర్యచే సంతుష్టుడై సాజాత్కరించిన శివునితో 
నేశెంచిన పార్వతీదేవి “కుమారా? నీ భక్తి శివునియందు నాయందు 
ననన్య మైనదని |గహించితిని. దెవతా |పార్గన ననుసరించి దేవకీ సుతుడవై 
జన్మించి నాడవుగచా ! ఐతే మగ యిరువురికి సోదర సోదరీ భావముండుట( 
జేసి భేదమును పాటింపరాదు. జ్ఞానులు అభి నమునే శావింతురు” ఇట్లు 
నారాయణుడు శ కర్ణం సంభూతు(డ న నెల్లకాలము పురుషు డనం 
బజగుననియు తచతరమంతయు (5 _క్త్యంళహు) స్త్రి స్త్ర పొయంబలియు నార 
సింవాపు రాణమున వక్కా ణింప(బడినది. 


సూ. “యోనిశ్స హి గీయతే” ౧-౪ ౨౮ 

“ఉమానవోయం పరమేక్వరం |సభుం - |తిలోచనం నీలకంఠం 
(వశాంతమ్‌, 
ధ్యాత్వా ముని ర్లశ్భతి కూత యోనిం - సమస్త సొతీం తమన 
పరస్తాత్‌” 
అను [ళుతియందు సమస్త స్త | పాణుల యుత తికి కారణమగువా 
డనియు సమన్త సాకి యనియు  విక్యో శ్రీ క్రీరుడనియు ఉమానహోాయుండు, 
నియానుకు(డు, తిలోచను(డు, పకక ననియు |పశాంతు(డనియు 
పర మేళ్వరుండు 1 పతిపాదింపంబడుచున్న వాడు. ఇందు భూత యోనిత్వము 


ముఖ్యముగా గమ నార్హ్హమగుటచె. పరమేశ్వరుడే జగదుపాచానము జగ 
న్నిమీత్తంబు నగు వాడని సిద్ధాంతము. 


181 


(శ్రీ గళభశాయ నమః 
ఓం నమఃశివాయ గురవే నమః 


+ 
“| 
1 
> 
శ 
4 
(| 
శి 
+ 
4 
: 
ఇ 


క ల nr rm 





బ॥ శ్ర లోకారాధ్యులై న 
తాడికొండ పూర్ణ మల్లి కౌర్దున అయ్యవార్ల ంగారు 


ఏకు గుంటూరు మండలములోని తెనాలి తాలూకా ఈమని |గా 
వాస్తవ్యులు. ఏీర పూర్వికులు వీరును తరత రాలుగా పట్కా లముఆయ 
నిత్యము శివు నారాధించిన మహానుభావులు. మజీయు (శివారు స్వః 
భాగ్యసమయమున సంసార లంపటులుగాక ననేక పర్యాయములు 
సంఛాతరీ మహామంత వురశ్చరణలజేసి య'నేక శిష్యబృందములకు లిం 


15వ (శ్ర నీలకంఠ భావ్యము 


ధథారణల( గావించి యచ్వారితో కివవంచాకురీ వుళశ్చకరణలం జేయించియు 
“సయం తీర్వా పఠాన్‌ తారయతి అను నానుడిని సార్థక మొశర్చిరి. 
ఇంతియేగాక స్వ|గామమున మారీ స్ఫోట కాది ఉప దవములు కలుగ 
కుండగా "పెక్కు శీతలాది యంత్రములను (పతిష్టించిరి. 


పీరు బాల్యమున సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును 
సంపాదించి (ప్రపన్నులై న శిష్యులకు శివ విజ్ఞాన |పబోధములను చేయు 
చుండెడి వారు. అనేక |గంథములను రచించిన (ప్రతిభాశాలురు. అగ _స్ట్యే 
శ్వరళతకము, శివభజన కీర్తనలు, తటస్థ [గామ పంచరళ్నావళి, వారిళ్చం[ ద 
నలోపాఖ్యాన నాటకము, వీరి రచనలలో ముఖ్యములగునవి, ఇందు 
కొన్నిమాతము ముదితములు, బీరు విద్యార్థులకు భోజన సదుపాయముల 
'నేర్పరచుచు విద్య నుచితముగా నభ్యసింప జేసెడి వారు, వరంగల్‌ , వానుమ 
కొండ, అళనపర్తి, ములకనూరు మొదలగు [గాొామములలో (శ్రీ వారికి 
"వేయి గడప శిష్యసంచారము కలదు. సర్వకాల స ర్వావస్థలయందు నిషా 
గరిష్టులగుటచే నవసాన కాలమువరకు నెట్టి యంతరాయము కలుగకుండా 
నిత్య శివపూజను జరుపుకొనగలిగి8. 

మవోళివరా తి దినమున లింగోద్భృవకాలమందు (తనకు శివసా 
యుజ్యము కలుగునని ముందే యిరింగి) శిష్య బృందమును పిలిపించుకొని 
యవ్వారి సమక్షమున శివసాయుజ్యమును చెందుచున్నానని చెప్పుచు సుఖ 
ముగా భౌతిక చేవామును విడనాడిన శివయోగులు. 


(శ్రీవారి ధర్మపత్ని - మీనాత్షమ్మగారు, వీకు కాపురమునకు వచ్చి 
నప్పటినుండి మహవోమంతోపదేశపాతురాల్లై |కమముగా శక్తి ఉపాసనా 
పరులై ఇప్పటివరకు నవరా|త్రములయందు నిత్యంబును (లీచ కాది పూజలను 
యథావిధిగా చేయుచున్న వారు. యజ్ఞ ములను |కతువులను శక్తివంచన 
లేకుండా చేయుచు నుత్సాహాపూరితుల్లై చాన ధర్మములను గావించు 
చుందురు. 'ఈ [గ్రంథమును ము[దించుటకు తమ భర్తగారిపేరిట 116 రూ. 
నువోరాజపోమక చంచాను సమర్పించి తమ యుదారతను వెళిబుద్చిరి; 


నర్వ వ్యా ఖ్యానాధీకరణము 188 


(శ్రీవారికి ఐదుగురు కుమార శేఖరులు _ (శ) వూర్ణానందుడు, నాగ 
నాథుడు, వీరథ[దయ్య, లింగమూ రి, వటుక భై రవ పసాద్‌, అను వవ త్ర 
నామదేయములతో స్వేచ్చాసంపాదిత సౌభాగ్య సమృద్దిగలవాై స్వవ౦ళ 
సరంపరాభివృద్ధితోడను మాతృభక్తి గలవారై విరాజిల్లుచున్న వారు. 


ఐతె శక్తి విశిష్టుండైన సదాశివుడు వీరికి ఫీ సంతానమునకును 
చి రాయు రారోగ్య ఐళ్వ ర్యా థివృద్దిని నిరంతరము కలుగంజేయుగాత ! 
మరియు ఆచం దళారార్కము మీనాకమ్మగా6 యుదార కీర్తి విలసిల్లు 
గాత యనియు (శ) రాజరా 'జేళ్వరిని (పార్ధించు వాడను, 


ఇట్లు _ 
(గ్రంథ కర్త 
నిర్మల శంకరళాస్త్రి, 


ద తా 
సర్వవ్యాఖ్యాసాధిక రణము 

సూ, “ఏతేన నర్వే వ్యాథ్యాతా వ్యాఖ్యాతాః” ౧౫౨౪-౨౯ 

“జన్నాద్యన్యయత అను సూ తము మొదలుకొని సై సూ తము 
వరకు (౧౩౭ సూ తములుగల యధికరణములయందు) వేదాంత వాక్య 
ములను వ్యాఖ్యానించుటవలన (ఒవ్మాలమణ | పతిపాదక వేదాంత వాక్య 
ములు, కర్మకాండలో నంతర్భూతములై న పురువసూ క్ర శళరు దీయాది 
మంత్ర (వావ్మాణ భాగములు, స ఎ్రతులు, ఇశిహానములు, పురాణములు, 
అగమములు, అభియు క్తనూ కి విశేషంబులును వ్యాఖ్యాతపాయములై న 
వని తెలియన లెను. సూ|తములో “వ్యాఖ్యాశా వ్యాఖ్యాతాః” అను 
డ్విరుక్రి = అధ్యాయ పరినమా ప్తిని నూచించునది. (అథాతో బ్రవ్మా 
జిజ్టాసా” నూ తమును కలుపుకొని (పథమా ధ్యాయాంత సూ తమువరకు 
౧౭౮ సూ[తములగును,) 


184 (శ) “నీలకంఠ భాష్యము 


ఇంట కర్మ[పకరణపఠితమ-లైన పురుషనూక్త శతరుద్రీయాదులకు 
నృ తీ కివోన పురాణాదులకున్ను తాత్పర్యము అనబడు లింగము. దగు 
సమన్వ నుముతో (బహ్మబోధకత్వము కలదా లేదా అని సందేహము. 
(పకరణభే దము - సంకయమునకు కారణము. 


పళ్న : కర్మ| పకరణముజెందిన పురుషసూక్తాదులు - అనుష్టూత 
యగు జీ వాత్మను నిరూపించుట సముచితమని తోచెడిని. నిక్యము కుడగు 
పరళివుని బోధించుటలో [ప్రయోజనము గానరాదు. న్మృతి పురాణాదు 
లును ఒకే విషయమును చెప్పుటలేదు. ఎట్లనంగా ? అవ్వానిలో కొన్ని 
చతుర్ముఖ బహ్మును మరికొన్ని విష్ణుమూర్తిని తదితరములు రుద్రుని 
చేవేందుని శక్తిని అగ్నిని సూర్యుని అన్యాన్య దేవతలను పరమాత్మగా 
(పతిపాదించినవి. కావున నియ్యవి బవ్మాబోధకమ.లగునని చెప్పుట యెట్లు 
పొసగును ? 


ఉత్తరము : పురుషనూ-కాదులయందు (బవ్మాలతణము లు కనబడు 
టచే నయ్యవి (బవ్నా బోధకంబు లగు చున్న యవి. “తస్మా ద్విరాడ 
జాయత” “ఆదిత్యవర్థం తమనస్తు పారే” ోతమేవం విద్వా నమృత ఇవా 
భవతి” అనుచో సకలకారణశ్వము తమసః పరత్వము అమృత హేతుత్వము 
మున్నగు పర మెళ్వరుని లకణమ.లు విడితము లగుచున్న౦దున నిట పురుష 
శబ్దముతో పర మేళ్వరుండే (పతిపాదింపంబడుచున్నవాడని తెలియవలెను. 
శతరుదీయమునందును వరమేళ్వరుండు సాజూక్‌ జగదధిపతి యనియు 
జగ చాత్మకుండనియు నీ నీల (గీ వాది లక్షణములు గల వాడనియు వక్కాణింపం 
బడినది కావున పరమాత్మ - పురుషసూక్తాది బ్‌ బో ధ్యుండనుట ట సమంజసంవేను., 


(ప్రశ్న : పరమెశ్వరుండు నిఖల మాంగళ్యగుణ రత్నా కరుండగుటచే 
శతరు దీయము నందు శప్పంబడుట - యుక్తము కాజాలదు. ఎందుకనంగా? 
(పారంభముననే “నమ స్తే రుద మన్యవే' అను చాక్యమున హేయగుణ 

నందగు క్రోధము రుద్రునకు సంబంధించునని' విడితమగుచున్న దిగచా ! 


సర్వ వ్యా ఖా్యానాధికరణము 186 


ఉత్తరము : ఇట్లు భావింపంగూడదు. ఇంట మన్యుళబ్రము యజ్ఞ 
వాచకంబగునది. అథవా |కోధవాచకమగునని చెప్పినను దోవ మేమియు 
లేదు. |పక్ళతి గుణమగు కోధమును దుష్టని|గ హోర్థము స్వే చ్చగా పర్మిగ 
హించుటచే పరమేశ్వరుని యందు ఇధ్రాని సంబంధమును భావింపరాదు. 
పుఠరాణాదులున్ను తాత్పర్యలింగవళమున (బపహ్మావిస్ల్వాది శబ్ద వాచ్యుండు 
నర్వజ్ఞు(డు సర్వశ క్రిమంతు(డు సర్వాధికుండు ఇతరులకు సాధ్యముకాని 
వైభవము గలవాడు [బవ్మాళక్రార్హమునకు వి. శ్రాంతిస్థాన మగువాడు 
వేదాంత వాక్యము లన్నిటిందగు సామరన్యముతో కూడిన సమన్వయము 
జెందిన తాత్సర్యమునకు వర్యవసానమగు వాడు ఉమా సహాయు(డు వర 
మేశ్వరుండు నగు శివునింగూర్చి బోధకంబులగుట - సమంజసంబగుచున్న 
యది. “కర్మ పకరణమగుటచే శివ పబోధకత్వము కూడి దనగూడదు. 
లింగము [పకరణమును వాధించునుగ'చా ! ఇట్టి న్యాయముతో చేతనుని 
యందు గాని అచేతనమునందు గాని జగళత్కారణత్వాదికము వినంబడు 
పతి స్థలమునను 'వేదాది (వమాణ వచనములయందును ఆయా రూవ 
ములతో శివుండే (పతిపాదింపంబడుచున్న వాడని తెలియునది, పురుషార్థ 
ములు వికారములు అజ్ఞానము మున్నగు ధర్మములు (పతివాదింపంబడిన 
చోట్టయందును పర|బవ్మామగు శివుని శరీరమగు చిదచిద్వస్తువే బో ధింపః 
బడుచున్నదని నిపుణముగా సమర్థించుకొ నవ లెననియు సర్వంబు సముచితం ' 
బగుచున్న యది. 

(ప్రశ్న : “నమస్తే రుదమన్యవ” ఇత్యాది మంత్ర క్రుతమగు రుద 
శబ్దము “రు[దో వా వష యదగ్ని౪” అను |శుతిపమాణముంబట్టి యగ్ని 
పరమగుచున్నందున |పకరణ బలమున౭జేసి రు| చాథ్యాయము - అగ్ని పతి 
పాదకంబగునని చెప్పవలెనుగాచా గ్‌ 


ఉత్తరము : “దెశాంచ పత యి ఇత్యాది వాక్యములు పర 
రుని సర్వాధిపతిత్వము మున్నగు లక్షణములను శవెప్పుచున్నందున; 


రుద శర్వ పశుపతి శివ శంక రాది శబ్బములతోడను శతర్గుదీయమును 
21 


186 (శ్రి నీలకంఠ భామ్యము 


నప్పుడే “వరమేశ్వర వరము రు[చాధ్యాయము” అను నంశము శేటపడు 
చున్నదిగచా ! “రుదోవా పషయదగ్నిఃి అనునది అర్జవాదవాక్య 
మగుటచె అగ్నిపరమనుటకు |పమాణము కాజాలదు. 


(పశ్న : పురాణములు తాత్పర్యలింగవళమున శివుని |పతిపాదించు 
చున్నవని చెప్పితిరిగదా ! అ వ్వానిలో కొన్నిటిని |బవ్మాచేవు(డు సాత్త్విక 
న్వభావముతో చెప్పెననియు మరికొన్ని టీని రాజస న్వభావముతోడను తది 
తరములను తామస స్వభావముతోడను వళ్కాణించెననియు కలదు గావున 
వై_స్సవములు సొ త్తి ఏకములనియు (వాహ్మపురాణములు రాజసములనియు 
ఇ వములు తామసము9ణనియు (గహించునది. అందును పుల స్త్యుని వర 
(వభావమున దేవతా పరమార్థమును కనుగొనిన పరాశరమపహార్షి వచించిన 
విష్ణుపురాణము (పబల |పమాణ మన చెల్లును. “విప్టోః సకా శా దుద్భూతం- 
జగ త్త త్రైవనచ స్థితమ్‌” “*విమ్ణవునుండియే సమస్త జగము ఉద్భవించినది, 
(పళయము న విష్ణువునందే యుండునది" ఇత్యాది ము ఖ్యాంళనులు - విష్ణు 
పురాణమునందు (వాయయడియుండుటంశేని వై వె ప్యవపురాణము లుమా|తము 
[పమాణములు కావలయునుగచా ? 


ఉత్తరము : ఇంట కాత్సర్యరింగమన (గా 1 సర్వకారణత్వాదులు 
పర్యవసానముంబొందు సమన్వయ మగును, (బవ్మావిష్టు రుదులకు పురాణ 
ములలో విన(బడు సర్వకారణత్వము సర్వసంహూ_ర్షృత్వము సర్వాంత ర్యా 
మిత్యము మున్నగు (బివ్మాలక్షణములన్ని యు సర్వాంత ర్యామియగు పర 
శివునియం దే పర్యవసానము6 జెందునవి. 


శ్లో స్మృృతయశ్ళ్చ పురాణాని _ భారతాదీని సత్తమ, 
శివ మేవ సదా సాంబం - హృది కృత్వా (బువంతిహి॥ 
పరాశర పురాణము, 
“స్మ ఖతులు వురాణములు మహో భారతము మున్నగు ఇతిహోసంబు 
లును సాంబళివు 'నెల్రకాలము మనస్సునందిడు కొనియే [(వవర్హించునట్టివి.” 


నర్వ వ్యాఖ్యా నాధికరణము 19 


ఇట్లు పురాణములలో పరస్పర విరోధమును పరిపారింప నంగీకరంవని యెడల 
భాష్యము లయందలి యధికరణములలోని విషయ వాక్యములయందు విన 
బడు సర్జకారణశ్వాది (బవ్మాలథణముల యొక్కయు [పాణ ఆఅ కాళ 
ఇం దాది (పకరణముల యొక్కయు విరోధము దుష్పరిహారంబగునది. 
(శుతులలో గల పిరోధమును నిరాకరించి (కుతి పామాణ్యము నంగీక రించి 
నట్టు పురాణములకుగూడ నవిరోధ |పమాణక్వమును నిరూపింపవలసి 
యుండును. . 
శ్లో పురాణం మానదో ధర్మః - సాంగో వేద శ్చికిత్సితమ్‌, 
ఆజ్ఞాసిద్ధాని చక్వారి - న హంతవ్యాని హేతుుధిః॥ 


“పురాణములు, మానవన్శ తి, సాంగవేదము, ఆయుర్వేదము 
అను నాలుగు పర మేళ్వ రాజ్ఞాసిద్దము లగుటచే హేతువాదములతో నవ్వా 
నిని ఖండింప రాదు. 

ఇక ళివపురాణముల య(ప్రామాణ్యమున కై పరులు చూపిన 
మాత్స ిపురాణవ వనములు “వృ| శానురుని స్వ వాగ్వ| జమువ లె” పరపతు 
మునే జాధించుచున్నయవి. ఎట్లనంగా * పురాణములు (బవ్మా విష్వ్వా 
దులలో నొకరికన్న నొకరు గొప్పవారని (పతిపాదించునవిగడా ! అట్టి 
(పతిపాదనము కల్పభేదమును పురస్కరించుకొనిన యుక్కర్ష మునకు. 
'జెందినదగుట చే ఎట్టి విరోధములేని |పామాణ్యము సురాణముల కన్ని టికిని 
గలదని మాత్స్య పురాణవాక్యములు తెలుపుచున్న యవి. లోకములో 
వేడి యెక్కువనుండు కాలము (గీష్మమనియు చలువ నిండియుండు సమ 
యము హేమంతమనియు వ్యవవహారింపంబడినట్లు సత్వాది గుణాతిశయము 
గలవారిని సొ త్తిషకాది పదములతో నిన్రేశించు నట్లును కల్పములయందు 
సాత్త్వికాది విభాగంబును పరమేశ్వరుని శాసనముతో నేర్పడు సశ్వాది 
గుణముల యతిశయమువలననే యని [గహించునది. కాని ఆయా కల్ప 
ములయందు చతుర్భఖునకు కలుగు - గుణోత్క.ర్ష ము(బట్టి సా_త్తిషకాది 
విభాగము కాజాలదు, మరియు పరులు చెప్పునది మాత్స్యపురాణ వచస్సు 


16885 (శ్రీ నీలకంఠ భాష్యము 


లందు కంఠర వేణ లేకుండుటయు గమనింపందగినది. మాత్స గ్రమునంటె 
“పురాణం మానవో ధర్మః” అనుచో చెప్పంబడిన పురాణమాత్ర [పామా 
ణ్యమును మరియు శిష్టులందరు పురాణముల నన్ని టిని పరి|గహించుటను 
ఉల్లంఘించి “కాన్ని పురాణములు - (భాంతి మూ లకము”లని కల్పించుట- 
వై దికమార్ష (పద్వేషమాత్ర విజ్బృంభణమని చెప్పక తప్పదు. సరరీతిని శిన 
పురాణముల యపకర్ష ము ఏర్పడుట కేదు. (వత్యుత _ ఉత్యర్ష మునే గాన 
నగును, 
శో సంకీర్ణాః సా_త్స్వికౌశై వ ప రాజసా శైవ తానుసా 8॥ 
కల్పములు ప్త సా _త్విీకములనియు రాజసము లనియు తామసము 
లనియు సంకీర్ణ ములని యు నాలుగు విధములుగా విభజింప(బడినని. 
లో యస్మిన్‌ కల్చేతు యత్‌ (పో కం _ పురాణం (బహ్మణా పురా, 
తస్య తస్య తు మాహాత్మ ర్‌ం - తత్స రూపేణ వర్ష్యతే॥ 
ఇంట [బహ దేవుండు _ పురాణముల నాయా కల్పములయందు 
రచించిన వాడని చెప్పంబడ లేదు కాని ఆయా కల్పములలో నభివృద్ది. జెంది 
యుండు దేవతా విశేషము దగు మహిమను వర్షించిన వాడని తెలియునది. 
ఐతే ఎట్టి గుణముతో నే పురాణమును రచించిన వాడని యాకాంత:ంప 
'నెంతమా తంబు నిట వీలులేదు. కాని యిద్ది యే దేవతను సమర్థించునను 
జిజ్ఞాసకు సమాధానముగా దేవతా విశేషము చెప్పంబడినది. ఇంతియే గాక 
“సా_త్స్వికేవ్వథ కల్పేషు” అనుచో సా_త్త్వికాది విభాగము కల్పములకే 
గాని పురాణములకు కాదని విశదమగునుగచా ! మజియు కల్ప భేదమును 
పురస్కరించుకొని | తిమూ రులలో యుత్కర్షాపకర్ష ములు వర్పడుచుండు 
నని శివపురాణములోని బాధ వీత సంహితయందు గాననగును. 
శో క్వచిదృ్రహ్మా క్వచిదు(డ్రః - క్వచి ద్విష్షుః (పశస్యతే, 
నానేన తేషా మాధిక్యం _- న్యూనత్వం వా కథంచన । 
త_త్తతృల్పాంతవృ తాంత వ మధికృత్య మహర్షి భిః, 
తాని తాని (ప్రణీతాని _ విద్వాం స్తత న ముహ్యతి॥ 


సర్వవ్యా ఖ్యా నాధిక రణము 1809 


“ బవ్మా దేవుండు కొన్ని కల్పములయందు, రుదుండు కొన్నిటి 
యందు. పిష్ణువు మరికొన్ని టియందు (పళంసింపంబడుచున్న వారు. ఇంత 
మాత్రమున నవ్వారిలో నొకరికి గొప్పదనమును మరియొకరికి చిన్న 
తనమును ఛావింపరాదు. శాని మహార్గులు -ఆఅయౌా కల్పముల చివరి 
సమాచారమును పురస్కరించుకొని కల్పమ.ల విభాగము 'నేక్పరుపం జేసి 
యున్న వారు. అంతమా (తమున నీవ్విషయమై విద్వాంసుడు మోహము. 
జెందరాదు.” 

ఇట్లు పరులుచావారించిన మాత్సర్య పురాణవచనములతోడనే సర్వ 
పురాణ (పామాణ్యమును నెలకొల్చుటవలన నవ్వారి వాదము నివాత 
మెనదని తెలియునది. 


ఒక వేళ (బహ్మ దేవుండు - తమోగుణము నుపాధిగా గొని శివపురా 
ణముల నావిష్క్టరింపంజే సెనని యంగీకరించినను అవ్వాని |పొమాణ్యము 
సిదించుచున్న యది. 
6 
శ్లో జాన మ్మ్యపతిమం యస్య _ వై రాగ్యంచ జగత్పతేః, 
గా అః aie 
ఐశ్వర్యం చైవ ధర్మశ్చ - సహ సిద్దం చతుష్టయమ్‌॥ 
“అసమానమైన జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మంబు 
అను నాలుగు - (బవ్మాదేవునికి నవాజములై నవి” అనుచో జ్ఞానవిశేషము 
గలవాడుగా చెప్పంబడిన చతుగ్చుఖుండు = తమోగుణమును ఉపాధిగా 
గొనియు వక్కాణించిన పురాణ విశేషము [పమాణము ఎట్లు కాకుండును? 
తథాపి మనవలె త మోగుణమున త త్త జ్ఞానము లేనివాడై రచించిన పురా 
ణములు [పమాణములు కావను నెడ పూర్వోదాహృత మాత్స పురాణ 
శోకములకున్ను ఇదియే గతి పట్టునుగచా ! 
౧ ర 
శో పురాణం సర్వశాస్త్రాణాం - (పథమం (బహ్మణా స్మ తం 
అనంతరం తు వ కేభ్యో - వేదా సస్య వినిర్లతాః॥ 
pe ఎవ గ్‌ 
మత్స | 
(బాహ్మమేవ కృతే చాద్యే = పురాణం ధర్మసంహిాళ 
అషాదశవిధం తచ్చ - కృతం కోటి(పభిదతః రి 
రు 


190 (క్రీ నీలకంఠ ఖామ్యము 


“ఛా న్ర్రము లన్నీటిళో పురాణమును మొదట [బవ్మాచేవు(డు 
స్మరించిన వాడు. అటుపిమ్మట నాతని ముఖములనుండి వేదములు బయలు 
పడినవి.” 

“ఆద్య సమయమున కృతయుగమునందు శతకోటి శ్లోకములతో 
పురాణము ఒక్కొ.టీగా నుండెను. తరువాత బుషులు పదునెనిమిది విభాగ 
ములతో కోటి (గంథముగా సం గహించిరి.” 


ఇంకను దిగువ (పమా౫ములను చూడనగును. 
“యోవై 'వేదాంశ్చ (వహిణోతి తృన్యై” (కుతి 
ఇంటగల చ శబ్దము పురాణములను శివాగమసంహితలను తెలుపునది. 


“తనె వేదాన్‌ పురాణాని  దత్తవా న గజన్మనే” 
కూర్భ పురాణము, 
ఇంక పరమేశ్వరుడే వేదాది సకలవా జ్మయక_ర్త యనుటకు దిగువ 
[కుతి పురాణ వాక్యములను గమనింపనగును, 


“అస్య మహతో భూతస్య నిశ్వసిశమేకత్‌, యద్భగ్వేదో యజు 
క్వేదః సామవేదోఒథర్వ వేద ఇకివోన పురాణమ్‌” (కుతి, 
లో ఆదిక రా కవిః సాక్షాత్‌ _ కూలపాలి రితి (శుఠిః, 
భూయః సభగవాన్‌ ధ్యాత్వా - చిరం శూలవరాయుధః॥ 
అసృజ త్సర్వశాస్తాణి _ మహాదేవో మహేశ్వరః, 
ఇత్యేతాః శంకర(పోకా = విద్యాః శబ్దార్థ సంయుతాః॥ 
రాజధర్మవచనము, 
విద్యాస్థానముల కన్నిటికిని పరమేశ్వరుడే కర్తయని వె (వమా 
ణముల వలన విశదమగుచున్న ౦దున | బహ్మ దేవుండు త మోగుణముగల వాడై. 


కొన్ని పురాణములను ఠచించిననియు ఆందువలన నయ్యవి |పమాణములు 
కావనియు శంకించుటకు ఎంతమా తము అవ కాళము లేదు, . 


సర్వ వ్యాఖ్యోనాధీ కరణము 191 


ఇంక చతుర్భుఖు(డు సత్వాది గుణము (పథానముగాగల దేవతను 
[వతి పాదించుటలో న్యూనత యేమియు గానరాదు. సౌక్తి ్రకములుగా 
పరులచే నా మోదింపంబడిన పొచ్మాద్‌ పురాణములయందు గల శివరాఘవ 
సంవాదమున తదితర |పకరణమ లయందును లింగపురాణాదులకన్న నధి 
కముగా శివొత్కర్శను (పతిపాదింపంబడి డికందున సా త్త్వికాది పురాణ విభా 
గము మృగతృషప్టవలె నిరర్జకమగుచు పరులకు వృథధాఒఒయాన ఫలకమగు 
చున్న యది. 


పరాశర నంహితారూపమెన విష్ణుపురాణము (ప్రబల (పమాణమని 
చెప్పు నంళము _ వొాయుసంహితా రూపమగు శివపురాణమునకు గల 
(పాబల్యమును_ సమర్థించుచున్న యది. ఎట్టన(గా ? 


శివ మహోపు రాణము. సర్వజ్ఞత్వ వై వై రాగ్యాది గుణసంపన్ను (2 న 
పిశామవులిశే వక్కా ణింపంబడినది. అందు పరత తత్త్వమును శెలియగోరి 
పరస్పరము వాదించుకొనిన నట్‌ కులీన మవార్దులు | బహ్మపభలో (ప్రవే 
భించి “పూజ్యుండా ! గొపుదై. న అజ్ఞా వారక మమ్మావరించి 
ew పరత త్త మును Rs BOB: చి తకృత్యుండై_ న 

ఏ మహానుభావుడు జగమును పుట్టించెను ! మరియు నియ్యది (వళ 
యమున నెవనియందు వి|శారితి(జెందును % అని జగళ్కారణమగు పర 
దై వమునుగూర్చి సామాన్యముగా (పశ్నించిరి, అట్టితటీ పిశామహు(డు- 
స్వపీఠమునుండి తేచినచాడై. శివధ్యానముంగావించి “రు. దుండుూ అను 
పదము నుచ్చరించుచు ఆనందాంబుధిని [గుంకులిడి కృతాంజలియె ఇట్లు 
సంఖథాపించిను. 

శ్ర యస్యా త్సర్వమిదం (బ్రహ్మ - విష్ణు రు(దేం్యద్ర పూర్వకం, 

సహా భూ శేర్యదొయై : సర్వైః - (పథమం నం(పసూయతే॥ 
కారజోసాం చ యో ధాతా - ధ్యాళా పరమకారణం, 
శ సకభనూయతే ఒ న్యస్మాత్‌ = కుతశ్చన కదాచన॥ 


192 (శ్రీ) నీలకంఠ భాష్యము 


“బహ్మ విమ్ణు మ హేశ్వరులు ఇం| దొది దేవతలు సకల (పాణులు 
ఇం[దియములు అన్నియు ఎవనివలన మొదట నావిర్భవించినవో అట్టి 
శివుడే కారణములకు కారణమగువాడు మరియు ఎప్పుడును తానెధ్ధాని 
వలనను జనించు వాడు కాడు గావుననే వరమ కారణనున(బజగును.” 


"వేదాంతములయందు ననేక శాఖలలో నధికముగా నభివర్షింపంబడిన 
శివుని నానావిధ వైభవమును ఇట్లు | పళంసించి చి తకృత్యముగల పర 
శివు( డీ జగమును పుట్టించెననియు మరల తనలోనే లీనము జీనుకొను 
ననియు శివుండె నకలకారణమగు వరదై వంబనియు వక్కాణించినందున 
శివ మహాపుర'ణమే |పబల [పమాణమని విశదమగుచున్న యది, 


ఇంక విష్ణుపురాణమున = శిష్యుడైన మై[కేయుని (పళ్నకు మున్న 
న వ్వ్వాని హృదయమును కనుగొనిన పరాళరుండు పూర్వసిద్దమగు శిష్య 
భ కిని పెంపొందింపందలచి విష్ణు పారమ్యము నభివర్ణి ంచిన వాడని కలదు. 
శివపు రాణమునందైతేనో పశ్నించినవారు వెక్కురగుటచే నొశానొకని 
యు దెళము ననుసరింపక యే (బివ్మాచేవు(డు సమాధానము నొసగుట గమ 
నిరపందగియున్నది 


వెద పురాణ వాక్యములన్నియు శివ నియందు తాత్పర్యము గలిగి 
యున్నవని సూతనంహిత - చాటుచున్నయది. 


లో కానిచిత్‌ వేదవాక్యాని “= (దాహ్మాకా వేదవి త్రమాః 
రుదమూర్డి౨ సమ్మాశిత్య = శివే పరమకారణే॥ 
పర్యవస్యంతి వి_పేంద్రా - _స్తథా వాక్యాని కానిచిత్‌ | 
విష్ణ్టుమూర్తిం సమా(శ్రిత్య - (బహ్మమూరర్తిం చ కొనిచిత్‌॥ 
ఆగ్నేయమూ ర్రి మ్మాశిత్య - (శుతివాక్యాని కానిచిత్‌ । 
సూర్యమూరర్తిం మునిశ్రేష్ణా - స్తథై వాన్యాని కానిచిత్‌॥ 
ఏవం మూర్త్యభిధానేన _ ద్వారెణై వ మునీశ్వరాః | 
(పతిపాద్యో మహాదేవః _ స్థితః సర్వాసు మ్పూర్తిషు॥ 


నర్వ వ్యాఖ్యా నాధికరణము 198 


మణీయు “సూర్య ఆత్మా జగత నన్గువళ్చ” అనుచో గల జగ 
చాత్మకత్వము సూర్యునియందుగాక “న యళ్చాయం పురుీ. య శ్నాసా 
వాదిల్యే” అను [పమాణము బట్టి మహేళ్వరునియందే నువపన్న ౦బగునని 
తెలియవలెను. అనే “ఇందో రాజా జగతో యఈశే” అనుచో గల జగ 
దీళ్వరత్వము దేవేందునియంనుగాక “ఇం దస్యాత్మానం శతథా చరం 
తమ్‌” అను [కుతి ననుసరించి పర మేళశ్వరునియందే సమర్థింపంబడునని 
[(గ్రహించునది. 


“ఆపో వో ఇదేగ్‌0 సర్వమ్‌” ఇత్యాది సందర్భృములయంమగల పర 
త్యముగూడ శివునియందే పర్యవసానము. 'జెందునది. ఐతె ళరీరాది నిర్వచ 
నములు గల చోట్ల యందు శరీరాది నిరూపణమునం'దే తాత్పర్యము కాని 
తదంత ర్యామియగు శివుని నిరూపించుట కాజాలదు. జీవ విషయమున్ను 
ఇట్టిదేను; జీ వాశ్మకు సంసారమున విరక్తి యేర్చడి శరీరాదులవై పాయ 
భావమును కలు గంజేయుటకుమా తము చేతనాచేతన వరామర్శగల [పక 
రణనులు ఉవయోగించునని తెలియునది. 

“రుం పృథివీ న వేద, యస్య పృథివీ శరీరమ్‌” ఇత్యాదినిగల పృథి 
వ్యాది పదములు - పర మేళ్వకునిచే నియమింసంజడు పృథివ్యాది దేవతలనే 
బోధించును. కాని త దంత ర్యామిని బోధింపవు. ఎందుకనంగా ? శివుండు 
పృ థి వ్యాద్యంత ర్యామి మైనను అవ్యానిచే ఆలియంబడకుండువాడని తద 
నంతర మే చెప్పంబడినది. 


ఈ యిథికఠతణమునందును నారాయణ పరత్వము సమర్థింప నలవి 
కానిది. ఎట్టనంణా ! నారాయణునకు న వాంతర సృష్టియంద కల్పాంత 
రమున శారణచ్వుము చెప్పణిడినను ఆదిసృస్టీ. జెందిన సర కారణత్వము 
ఉఫవన్నము శాజూలదని గ్రహించునది. (తిమూ ర్తి జనకు;డగువాజ 
సర్వ కారణుడగునని వివేకము. మూ ర్రిద్వయ జనకు(డగువాడు సంకుచిత 
కారణుడు కాదగును, (బహో్మోఫనిషదమున “అకారర | బవ్మోణం 


నాఫొ, ఉకారం విష్ణుం న్భృాదయే, మకారంరు[భం (భూమ, ఓంకారల 
22 


164 (శ్రీ నీలకంఠ భౌాన్యుము 


స్వేశ్వరం చ్వాదశాంకే” బవ్మా విష్ణు రు చాతీతము తురీయంబునగు శివ 
తత్త్వమే సర్వకారణముగా సవా సారమునందు ఛ్యానింపందగినదని |ప్రతిపొ 
దింపంబడినది. మజియు మై|కేయోపనిషదమునందు “తమో వా ఇద 
మేక మాస, తత్స శేణరితం విషమత్వం (పయాతి” ఇత్యాది వాక్యమున 
46 న వ్య ఆగ అ 
ఆదిసర్గమునకన్న మున్ను తమ Jes అట్టి తనుస్సు (పకృతి 

పరమాత్మచే (చి శేపింప(బడి సంచలనము కలది యగును, 

అట్టితటి |పక్ళతివిశిష్టుండై న మహౌళ్వరుని రజోగుణాంళము | బవ్మా 
గాను సత్త్వ గుణాంశము విష్ణువుగాను తమో గుణాంశము రుదుండుగా 
నొవిర్భవించినవి.” అని (వాయ(బడినది. ఇట్టి నాలుగవ తత్త్వము శివు( 
డనుటకు మాండుకోోపనిషదము మరియొక నిదర్శనము. 

“శివ మద్రైైతం చతుర్ణం మన్యంతే, స ఆత్మా, స విజ్షేయః” 

రూ (౪ వ 

దిహ్మోపనివద్గత మైన _సక్వేళశ్వరపదము - శివునికి అసాధారణ 
వాచకమగునడి. “| బహ్మ విష్ణు రు దేం దాః సంపసూయంత” అను 
నథర్వశిఖా వాక్యంబు శివునకు మూ ర్తి తయ కారణత్వమును స్పష్టముగా 
వక్కాణించినది. 

మణియు మహాభారతమున ఆను శాసనికమునందు 

'శో॥ స ఏష భగవానీశః _ సర్వ త త్వాది రవ్యయః, 

శ అడ అద న్‌ వీ ర 

సర్వత _త్త్వవిధానజ్ఞః = ధాన పురు షశ్వర ॥ 
సోఒసృజ దక్షిణా దంగాత్‌ _ (బహ్మాణం లోకసంభవం, 
_వామపార్మాా తతో విపుం _- లోకరకెర మీశ్వరః 
న్స్‌ ది ణి థి 
ల. ౫. యుగాంతే చై వ సంప్రాప్తే - రుద్రం (ప్రభు రథాసృజత్‌॥ 

66 ఆగ - న 
సర్వత త్వాదియు. అవ్యయు (డును సర్వత త్త విధానజ్జుండును - 
(పకృతి పురుష నియామకుండు నగు పర మేశ్వరుండు = తన కుడి భాగము 
నుండి లోక సష్టయగు [| బవ్మాదేవుని పుట్టించెను. ఎడమవై పునుండి లోక 
రతకుండగు విష్ణువు నావిర్భవింపంజేసినవాడు. వృదయమునుండి లోక 
(పళయంకరుడై న రుదు నావిష్కరింపం జే నెను.” 


నర్వ'వ్యా ఖ్యానాధికోరణము 1965 


శాంతిపర్ణమున = ___ వ 

శో యం విష్ణు రింద్రః శంభు శ్చ ౬ (బ్రహ్మో కోపము; 
స్తువంతి వివిధై 8 స్తోత్ర 8 _ దేవదేవం మహే వాశ్వరమ్‌॥ 
త మర్చయంతి యే శక్వత్‌ _ దుర్గాణ్యతితరంతి తే॥ 


“| బహ్మ విష్ణు ర్ముచాదులు అనేక సో తములతో దేవచేవు(డై.న 
మ హేళ్వరుని పార్టించుచుందురు. అట్టి శివు నారాధించువారు తమ" సర్వ 
ఏధ సంకటములను దూర మొనర్నంజాలు వారు” ఇంట (తిమూర్తులు శివుని 
ప్రార్థించుట _ తమను కాపాడుటకే యని [గహించునది.  మజియు నదే 
ఇాఎతిపర్వమున (తిమూ ర్లు రును సూర్య చంచాది జగమునంతయు సంవా 
రించి తమోమయముగాను నామరూప విభాగరహితముగా స 
శివుడే యని నిన్రారింపంబడినది, 


ఇందువలన “యతోవా ఇమాని భూతాని జాయంళే” ఇత్యాదిని 
[పబోధిత్వమైన (బవ్మాము శివుడే యని విశదమెనది. 
శివపురాణమునందును 
శో తస్మా త్తయ స్తే కథ్యంతే = జగతః కొరణ్య్మతయం | 
కారణత్రయమేతత్తు _ శివః పరమకారణమ్‌॥ 


స్కాంద మవోపురాణమున 
శ్రో॥ (బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చు - పరతత్త్వ విభూతయః । 
ఏషాం (త్రయాణా మధికః _ సర్వకారణ మీశ్వరః॥ 
“బహ విష్ణు మహేశ్వరులు మువ్వురును పరమేశ్వరుని విభూతి 
యనంబఅగుచు జగమునకు నవాంతరకారణ మగువారు; శివు( డై తేనో 
(తిమూర్తు రులకు నధిఫూక యె పరమ కారణమగు వాడు.” | 


(ప్రశ్న :. మహోవనిషదమున “ఏకో వావై నారాయణ ఆసీత్‌” 
అని చెప్పంబడినందున “బవ్మా విష్ణు 'రుచేంచాః నం|పసూయం కే” 


196 (శ్రీ నీలకంఠ భామ్యము 


అనుచో గల విష్ణు జర్మము స్వేచ్భాఒఒవిర్భావమని యంగీకరింపవలెను 
గదా? 

ఉత్తరము ౩ అటులగునెడ “హిరణ్యగర్భః సమవర్తళా 7” అనుచో 
చతుర్శుఖు(డును సృష్టికి పూర్ణము కలవాడని యున్నందున తదుత్స త్తిని 
గూడ స్వచ్చ్భాఒఒని ర్భావముగా చెప్పవలెనుగదా ! వస్తుతః “బవ విష్ణు 
రుచేం[చాః సం|పనూయంశతే” అను పమాణమును పురస్కరించుకొని 
“రకో వావై నారాయణ ఆసీత్‌” అనుచో “ఆసీత్‌'” అకు పదమునకు 
“రోహితో లోహితా దాసీక్‌” “ళ శ్తే రాసీత్‌ పరాళశరఃొ ఇళత్యాదినివలె 
నుత్చ _త్స్యర్థమును చెప్పవలసియుండును, (బ్రవ్మా రు చాదులు జన్నించుటకు 
పూర్వము నారాయణు. డొకండు నర్ధాద్యసమయమున పరమశివునివలన 
నావిర్భవించీన వాడని చెప్పుట సమంజసంబగునది. 


ఇంట అసిత్సదమునకు పుట్టుకయను నర్థము పొసగుచున్నందున ఏక 
పదమునకు “తనతో సమానముగా పుట్టువాడు మరియొకడు లేడను 
నర్భమును చెప్పవలసియుండును. 


ఒకవేళ ఏదే నొకరీతిగా ఆసీత్సదమునకు సత్తామా(త మను నర్థము 
జెప్పినను “ఏష వావ (పథ మోయజ్ఞ ౪ అనుచో పోోళ్‌ ష్రోమయాగమునకు 
(పాథమ్యము నిరూపిత మైనను “దర్భ పూర్ణ మాసాభ్యా మిష్ట్వా సమన 
యజీతి" అను (శుత్యంతరము జ్యోశిపోమయాగ పా థమ్యమును సంకోచ 
పరచినట్లు పరమశివమూ ర్తి - (తిమూ_ర్హ్యతీతుండనియు సర్వమూలం 
బనియు తెలుపు సెక్కు. వాక్కుల విరోధమును పోనాడుటకు ““'పకోహావై 
నారాయణః” ఇత్యాది విష్ణుపర వాక్యములకు “రారాయ్హయణు( డొక్కా డే 
పరశివునివలన నావిర్భవించినవాడై. సర్వమునకు ముందుండి” నను నర్థ 
మును చెప్పవలెను. 


ఇందుకు మను ధర్మ ణా(స్త్రమున నుపష్మ్రకమమును చూడనగును. 
శ్లో ఆసీదిదం తమోభూత _ మృప్రజ్ఞాత మలక్షణమ్‌, 
అ(ప్రతర్మ్య మని'ర్జెశ్యం - (పనుప్త మివ సర్వతః॥ 


సర్వవ్యాఖ్యానాథిక రణము 197 


తతః స్వయంభూ ర్భగవా జ్జ నవ్యకో వ్యంజయన్నివ, 
మహాభూతాది వృ త్తౌజాః _ (ప్రాదురాసీ త్రమోనుదః 
ఆభిధ్యాయ శరీరా తృ్వాత్‌ _ సిస్ఫతు ర్వివిధాః (ప్రజాః, 
అప ఏవ ససర్గాదౌ _ తాను వీర్య మవాసృజత్‌॥ 

తదండ మభన దమం - సహాస్రాంజు సమ(పభమ్‌, 
తస్మా se స్వయం (బ్రహ్మో _ సర్వ్యలోకపితామహః । 
అపో నారా ఇతి (పోక్షా. ఆపో వై నరసూనవః, 

తా యదస్యాయసం పూర్వం _ తేన నారాయణః స్మృతః ॥ 


“సృష్టికి మున్నీ జగము _ నామరూపవిభాగము లేనిదిగా నూహింప 
నలవిగానిదిగా నిదమిళ్చమని నివ్రశింపరానిదిగా నంతట నిిదించినట్టుగా 
తమోమయ మై యుండెడిది, అట్టిశణి నారాయణు(డు తనను తాను (పక 
టించునో యనునట్లు పంచమవోభూతములు మున్నగు బలముగల వాడై. 
(పళయతమస్సు. దొలగించు సరళివునివలన నావిర్భవించు వాడు. పిమ్మట 
కొంతతడవు విచారించి తన శరీరముకుండి నానావిధ [పాణులను పుట్టింప( 
దలచినవాడై. మొదట జలమును సృజించి యందు సిస్భృతయను న్వ|పభా 
వమును నెలకొల్సగా సూర్యసన్ని భము సువర్ష్మమయము నగు అండము 
ఉదయించెను. సగ్వళోక పితామహుండగు |బవ్మాచేవుడు ఆ యండము 
నుండి శి వేచ్భావళమున జన్మించిన వాడు, ఇట్లు |బహ్మాచేవునికన్న మున్ను 
జన్మించిన మహోప్పరుషు6డు . (ప్మపథమము పుట్టించిన జలములు నారము 
లనంబఅగుటచే నవ్వానియందు పడుకొనియుండుట. జేసి నారాయణుండుగా 
'వేర్కొనంబడుచున్న వాడు.” 


ఇ(ట “త మోనుదః” అను పదమును [పథమాంతముగా భావించి 
నారాయణపదమునకు విశేషణముగా చెప్పరాదు. ఎందుకనంగా ? *అసే 
దిదం తమోభూతం” అనుచో సర్గాదిని సమస్త జగమును తొమోమయ 
ముగా (పతెపాదించి “తతః స్వయంభూ ర్భగవాన్‌” అనుచో “అనంతరము 
భగ చాను(డు జన్మించి నని ఇప్పుటవలన పూర్వసిద్ధమగు తమస్సును 


198 శ) నీలకంఠ భావ్యము 


తరువాత నుదయించిన నారాయణుడు నధిప్టించియుండంజాలడ ని తెలియ 
నగును. కావున ోత మోనుదఃి అనుదానిని పంచమ్యంతముగా నిర్ణయించి 
శివపరముగా నిరూపించుట సమంజసంబగునది, 


మణియు మనుస్మ లలి = ఉపసంహారమునను 


శ్లో! (ప్రశాసితారం సర్వేషా _ మణీయాంస మణోరపి, 
రుక్కాభం స్వస్నధీగమ్యం ఖై విద్యాత్తు పురుషం పరమ్‌॥ 
ఏష సర్వాణీ భూతాని _ సంచభి ర్యా g రహ్య మూ ర్రీభిః, 
జన్మవృద్దికయై ర్నిత్యం - సంసారయతి చ(క్రవఠ్‌। 


“దరాచర (పాణులను శాసించువాడుకు అణువుకంచు నణువగు 
వాడును బంగారు వన్నెగల వాడును సుషు ప్రియంమ సాతాత్కరించు వాడు 
నగు పరమ పురుషుని ఛ్యానింపవలసియుండును. ఇట్టి దేవుండు పృథి 
వ్యాది పంచభూతముల నధిష్టించియుండు సద్యోజాతాది పంచమూ ర్తులతో 
సమస్త [పాణం ౨ను వ్యాపించి సృష్టి స్థితిలయము ల నిమి త్తముగా సంసార 
న నెల్లకాలము (భమింపం జేయు చుండు వాడు.” 


ఇంట సర్వభూత వ్యా ప్రి ప్తి యనంబడు అసాధారణ లతణము శివునిచే 
యగుట జేసీ త మో ఒధిష్టైత శివుడే కాదగినవాడని తెలియునది. నారా 
యణు(డు హిరణ్య గర్భజనకు(డై. నను ఆదిస్ఫష్థిని కివునివలన జన్మించు 
వాడనియు ఆదిసర్గక_ర్త నర్వకారణంబు నగువాడు శివుడే యనియు 
మై సందర్భమువలన విశదమైనది. 


ఇటులనే యోగయాజ్ఞ వల్కీయ ధర్మశా(న్త్ర)మునందు (బహ్మ్‌ విష్ణు 
మహేశ్వరుల ధారణము నుగురించి చెప్పిన తరువాత దిగువ విధము శివుని 
ధారణము ఛ్యానంబు నిరూపింపంబడినవి, 


శ్లో॥ ఆకాశే వాయు మారోప్య - హకారేణ సమన్వితమ్‌, 
బిందురూపం మహాదేవం _ వ్యోమాకారం సదాశినమ్‌॥ 
శుద్ద స్ఫటిక సంకాశం _ భాలేందుకృత శేఖరమ్‌, . 


నర్వ వ్యా ఖ్యానాధీకరణము 199 


పంచవ క్రధరం సౌమ్యం = దశబాహుం (తిలోచనమ్‌॥ 
సర్వాయుధోద్యతకరం _ సర్వభూషణ భూషితమ్‌, 

ఉమా ఒర్ధదెహం వరదం _ సర్వకారణ కొారణమ్‌॥ 
చింతయే చ్చి_త్తవిన్య స్తం _ ముహూర్త మపి ధారయేక్‌, 
సప ముక్త ఇత్యు క్ర. సాంత్రికేస్వపి శిక్షితై 9 

“ వాయుతత్త్వమును వాకారముతోగూడ నాకాశమందారోపించి 
వ్యాదయములోని చిదాకాశమునందు శివుని విందున్వరూపునిగాను శుద్ద 
సృ్పటికమువ లె. [బకాళించు వానిగాను చం ద శేఖరునిగాను ఐదు ముఖములు 
పదిచేతులు మూడు కన్నులుగల సౌమ్యునిగాను పాశుపత సుదర్శన 
వ|జాది మహాయుధములను కరముల చాల్చువానిగాను దివ్యాలంకార 
భూపితునిగాను అంబికాదేవియే సగము శరీరము గలవానిగాను భక్తాభీష్ట 
ముల నొసగువానిగాను సర్వకారణ కారణునిగాను ముహూ_ర్షకాలమైనను 
నిలుపుకొని ధ్యానింపవలెను. ఇట్టివాడే ముక్కు(డగునని మంత తంత్ర 
(దోష్టలగు మహానుభావులు వక్కా ణించియున్న వారు.” 

ఇట నుమాపతిని (తిమూ ర్థ్య్యతీతునిగా నంతర్వారణము( "జేయుట 
ము క్రి పాతువగుటయు తన్నూ౯ముగా మవోదేవుండు సర్వ కా రణం. డన 
బఠరిగుటయు ముఖ్యాంళము అగుచున్నవి. 

మరియు నదే యోగయాజ్ఞ వల్కీయమున 

శ్లో పీతదుక్తం భవత్య(త జ గారి! (బహ్మవిదాం వరే, 

(బ్రహ్మాది కార్యరూపాణి _ స్వే స్వే సంహృత్య కారణే | 
యుక్తచిత్త _స్తథాఒజఒత్మానం = ధారయే త్సర మేశ్వరే॥ 

“| బవ్య్మావిదులలో [(శమ్టురాలవైన గారి! సావధానముగ నాల 
కింపుము. ఇవ్విషయమున సారాంశమును చెప్పుచున్నాను. (బవ్మోది 
'కార్యరూసము లను స్వ న్వళారణము€గు విస్ట్వాది రూపములయందు నుప 
నంవారించి స్థిరచి త్రముగల వాడై. తన (జీవాత్మను పర మశ్వరునియందు 
నిలుపవళను,." 


200 శ్రీ సీలక రిక భావ్యము 


ఇత్యాది | పమాణసంప త్తిచే “వకోవావై ” అనుచో గళ ఆసీశ్సదము. 
నారాయణుని | పథ మోత్సత్తిని చెప్పుననియు సుచాల నారాయణోపనిష 
దచాదులయందు గల నారాయణుని జగత్కారణత్వము నవాంతర సృష్టి 
విషయకముగా సమర్థింపనగు ననియు తేటపడుచున్న యది. 

ప్రశ్నః ఓయీ! భవత్సమర్థనము సర్వ [కుతులకు విరుద్దము 
కానప్పుడుగదా అంగీకారమగును. ఎట్టు అంగీకారము శాదందు వేని 
వినుము. 

“రో (బహ్మాణం” “యో దేవానాం” అను మంతములలో దేవ 
తలకు మున్ను [బహ్మ దేవుండు పరళివునివలన నుదయించి '“'యజుర్ళ్భ్ళ్యో 
విష్ణుం ఇత్యాది వాక్యములబట్టి విష్ణు రుదులను పుట్టించెనని తెలియు 
చున్నది. అశ్షు “అండం హిరణ్మయం మధ్యే సము దం రు దస్య వీర్యాత్‌ 
[పథమం సంబభూవ, తత 1 బవ్మో విష్ణున్షాతో జాత వేదాః” ఇత్యాది 
శుతులయందు “రు దసుజ్ఞస్య ేవవ్య - రూపే మూర్తిః |పజాయతశే, 
తేన ఉల్తం రసే వీర్యం - పరమూ_ర్యభిమానినా | తదండ మభవ ద్వీర్యం- 
సహ్మాస కిరణ పభమ్‌, విష్ణు న్తత్‌ పావిళ తాజాత్‌ - మమశళ _కేన్తు వై భ 
వాత్‌ | పున ర్నా రాయణాఖ్యాం మే - నియోగాత్‌ (పా_ప్తవానసౌ”” అను 
వాసిష్ట లై ౦గాది పురాణ వాక్యములయందును రు|దు(డు [దివా విష్ణు 
వులను పుట్టించెనని విదితమగును. మణియు మహోపనివ దాది (ప్రమా 
ణములు - నారాయణునిచే [బవ్మూ ర్నుదులు తదితరమంతయు సృజింప( 
బడెనని చెప్పుచున్నవి. కావున సర్వకారణ వస్తువును నిర్ణయించుట 
యసాధ్యమని తోచెడిని. 

ఉత్తరము ఏ ఇవ్విషయమున పూజ్యుడై న వాయువు దిగువ విధము 
వకా్యాణించెను. 

ల్లో తపసా తోషయిత్వా తం _ పితరం పర మేశ్వరమ్‌, 

(బ్రహ్మనారాయణౌ పూర్వం - రుద్రః కల్పాంతరే ౬ సృజత్‌! 
కల్పాంతరే పునర్పహ్మో జ్జ ర్నుద్రవిష్టూ జగన్మయః, 


సర్వ వ్యాఖ్యా నాధిక రణము 201 


విస్టుశ్చ భగవాం _స్టద్వత్‌ - (బహ్మోాండ మస్ఫజత్‌ పునః॥ 
నారాయణం పున్నర్బహ్మో = (దిహ్మాణజంచ పునర్భవః, 
ఏవం కల్పేపు కల్ప్చేషు = (బహ్మ విష్ణు మహేళశ్యరాః॥ 
పరస్పరస్మా జ్ఞాయంతే - పరస్పర జమైషిణః, 

తత్తత్‌ కల్పాంక వృ తాంత _ మధికృత్య మహర్షి భిః | 
(పభావః కథ్యతే తేషాం _ పరస్సర సముదృవః॥ 


పూగ్వము ఒకానొక మహోాకల్పమున రుదుండు తన తండియగు 
పరళివుని తపస్సుతో సంతో పింపంజేసి తదనుగహమున [బవ్మా విష్ణువులను 
పుట్టింప సమర్గు(డ య్యెను, మణి యొక మహోాకల్పమున చతుర్శుఖు(డు 
ననే వాను (గహపాతు(డై రు (దపిష్ణువులను జన్మింపం జేసిన వాడు. ఇంక 
నొక మవోకల్పమున నారాయణుండు పరమేశ్వరు నారాధించి |బహ్మ 
రు|దాది [పపంచము నావిర్భలింప(జేసెకు. మరల (బవ్మా దేవుండు నారా 
యణుని రుదుండు (బహ్మా దేవుని పుట్టించిరి. ఇట్లు |త్రిమూ రులు ఒండొరు 
లను జయింపందలచి ఆ యా కల్పములయందు పరస్పరము ( ఒకరివలనమజి 
'యొకరు) జన్మించు చుందురు. కావున మహర్షులు ఆయా కల్పముల నమన 
రించి (తీిమూ రుల (ఏ భావమును (పళంసించియున్న వారు.” 


ఇట్లు |తిమూ ర్తులలో గల కార్యభావము కారణఖావంబు తత్త 
త్క ల్పములను పురస్కరించుకొనినదగుటచే సర్వ [పమాణములకు విరు 
ద్దము కాదనియు ““నారాయణాత్‌ (బవ్నోజాయ లే” ఇత్యాది సందర్భమున 
నారాయణుడు (బహ్మా రు దాది జనకుండని చెప్పుట యవాంతర సృష్టి 
'జెందినదనియు ఇక్షు సర్వకారణ వాక్యముల నవిరోధముగా సమర్థించుకొన 
వలెననియు తెలియునది. ఒకవేళ నిట్లు కాదనినచా “శివ ఏవ కేవల” 
““ఏకోవానై నారాయణ ఆసీత్‌” “హిరణ్యగర్భః సమవర్తతా( స్‌ 
ఇత్యాది. వాక్యములు పరస్నర విరుద్దములుగా one య(పమా 


ణములు కావలసివచ్చును. 
23 


202 (శ్రీ నీలకంఠ భామ్యము 
“పవ మపి చతుర్ముఖునివలన రు|దు(డు జన్మించిన వాడను నంశము 
[కుత్యంతరములయందు సుపసిద్దమగుటచే శివునకు నర్వకారణత్వము భంగ 
పడు” నని శంకింపయగూడదు. 
థో, తతాప పరమం ఘోరం _తతో వ్‌వా శ్చృతుర్ముఖః | 
సృష్ట్యర్హం (బ్రహ్మణ _స్పస్య - (భువో ర్ధాంణస్య మధ్యత ॥ 
ఆవిము క్రాభిధా ద్దేశాత్‌ య స్వకీయా త్తు విశేషతః | 
(తిమూ ర్రీనాం మహేశస్య - ద్విజా వేదాంతవి త్తమాః॥ 
అంశభూతో మహాదేవః _ సర్వదేవ నమస్క్భతః | 
అర్ధనారీశ్వరో భూత్వా = (ప్రాదురాసీత్‌ కృపానిధి 8॥ 
' సూతసంహిొత, 


““వేదాంతపిదులై న విపులారా ! చతుర్ముఖుండు తా జేయందలచిన 
సృష్టి కొనసాగుటకై. ఘోరతవము నాచరింపగా మహేశ్వరుడు తన 
యంశముతో పితామహుని కనుబొమలు ముక్కునడుమ న్వకీయమగు 
అవిము క (వదేశమునుండి యర్హ నారిశ్వరుండుగా నావిర్భవించిన వాడు. 
అట్టితజి కరుణానిధియగు నుహో దేవుని దేవతలందరు నమస్కరించిరి.” 


మణియు నీయంశమునే వపకఠాళరుండు రాజధర్మమునందు సంగ 
వాముగా వచించెను. 


శో నృష్ట్యర్థం (బ్రహ్మణః పుత్రో - లలాటా దుత్చితః (పభుః॥ 
శిలాదు(గూర్చి 'దేవందదుండు లింగపురాణమునందు 
శ్లొ॥ తస్య హృత్కమలస్థస్య _ నియోగా దంశజో విభోః, 

లలాటం తస్య నిర్భిద్య _ (ప్రాదురాసీత్‌ (పథో ర్ముఖాత్‌॥ 
“రుదుండు - స్వవృదయకమలమున నివసించు శివుని యారేళ 


మున జేసి (బవ్మా దేవుని లలాటమును దించి [దివా ముఖమునుండి 
యావిర్భవించిన వాడు.” అని వక్కాణించెను. 


సర్వవ్యాఖ్యా నాధిక రణము 508 


ఇళ వాయుసంహితయందు 
శ్లో! నిర్దిష్టః పరమేశేన _ మహేళో నీలలోహితః | 
పుత్రో భూత్వా౭నుగృహ్హోతి - (బ్రహ్మాణం (బహ్మాజోఒనుజః | 
“పర మేశ్వరుని ని యోగమువలన నీలలోహితు(డై న మహేళ్వరుండు 
పుతుండుగా జన్మించి (బహూ దేవు ననుగహించినవాడు.” మజియు 
“శ్వామేవ పత మిచ్చామి” అని (పార్టించిన చతుర్ముఖు నను గహించు 
టకు నాతని అలాటమునుండి రుదు డావిర్భవించెనని యాదిత్య పురా 
ణాదులయందు కలదు. మహేళ్వరుండు మహా పళయమువరకు నుండు 
వొడీగుటను అవాంతర కల్పములయందు పునః పునః జన్మింపని వాడగుట 
వలనను సతి అ వాంతరకల్పమున6 'జెప్పంబడిన మహేశ్వరుని యావిర్భా 
వము తదంశ విశేషమును గురించినదని యవళ్య మంగీక రింపవలెను, 
“తస్య లలాటా తరత శూలపాణిః పురుపో ఒ౬జాయత 
“వి భత్సగ్వం (దివ్మాచర్యం తపి” కుతి. 
ల్లో తతః పార్శ్వే వృషాంకస్య జ (బహ్మాచారీ వ్యవర్తత, 
ఫింగాక _స్తపసా (్రోస్టో _ బలవా న్నీలలోహితః॥ 
(దోణపర్వము. 
కూర్మ పు రాణమునందు 
శ్లోః ఇఆహంచ భవతో వక్తాత్‌ _ కల్చాంతే ఘోరరూపర్యక్‌, 
శూలపాణి ర్భవిష్యామి = కోధజ _న్తవ పుత్రక! ॥ 


“'వళయశాలమున భయంకర రూపముతో (తిళూలపాణినై 
నీ ముఖమునుండి యావిర్భవింతును కావున నన్ను నీ [కోధమును౦డి 
పుట్టినవాడందురు. అని పర మేశ్వరుండు వక్కాణించుటచే పురాణాదుల 
యందు చెప్పంబడిన రు[దుని యావిర్భావమును ఐచ్చిక అం శావతారముగా 
ఛావించుట సమంజసంబగుచున్న యది, ఐతే నొ కానొకచోే [బవ్మా విష్ణు 
వులకన్న రుదుండు తక్కువవాడని చెప్పంబడిన యంకము అ రామకృష్ణా 
ద్భవ తారములు దళరథ వసుదే శాధులకన్న సకర్షములగునని లోకదృష్టి 


204 (శ్రీ నీలకంఠ భఛామ్యము 


* 


నంగీకరింప(బడినట్లు స్థాణ్వాది శ బ్రములతో 'తెలుపంబడు రుదుని యంళ విశ 
వములగూర్చి యని (గహింపనగును. 
[బవ్మా విష్ణువులు మాతము న్వమూల రూపములతోడనే రుదుని 
కన్న శక్కువవారనుటకు (శుతి | పమాణమును గాననగును, 
“వరా త్పరతరో | ఒవ్మ్నో - తత్పరా తృరతో వారిః, 
తత్పరా త్పరతో కాశ” శివనంకలోొపనివత్తు. 
మణియు “యో దేవానాం [పథమం పురస్తాత్‌ - విశ్వాధికో రుదో 
మపహార్షి॥, 
హిరణ్యగర్భం పశ్యత జాయమానం - స నోదేవః శుభయా 
స త్వా సంయున కు” 
అను నారాయణోేపవనివత్‌ వచనము(బట్టి యు “బవ్మా విష్ణు 
రు|దేం|చాః సం పనూయం త” అను అథర్వ?ిఖావచనమువలనను “బవ్మా 
విష్ణువులు ఒకరినొకరు పుట్టించుకొను వారని చెప్పుటయు ముఖ్యాంళము 
కాజాలదు, 
ఇందుకు మరియొక (పమాణము ష్య ఆదిత్య పురాణమున గానంబడు 
చున్న యది. 
లో (ప్రవిష్టో (బ్రహ్మణో దేహం ౬ తత దర్శనలాలసః, 
విస్మితః కమలాకాంతో _ నిర్జగామ విధే ర్ముథాత్‌॥ 
సహ్మస్రశీర్షా పురుషః _ పున ర్పగిహ్మాణ మ్మబవీత్‌, 
విధే త్వమధ్య మద్దేహం _ (ప్రవిశ్యాఒశు విలోకయః। 
చరాచరాత్మకాన్‌ లోకాన్‌ _ సదేవాసుర మానుషాన్‌, 
తతో విరించి ర్భగవాన్‌ _- సుందరం కమలాపతేః॥ 
(పవిశ్య సకలాన్‌ లోకాన్‌ = దృష్ట్వా౬భూత్‌ విస్మితో విధిః, 
నాపశ్య న్నిర్గమద్వారం = పిహితం చ(క్రపాణినా॥ 
తతోఒసొ నాభిచ(క్రన్య - నాభిమార్గ మభిందత, 
నిర్గత _నేన మార్గేణ = (దిహ్మో (బహ్మవతాం వర;॥ 


సర్వ వ్యాఖ్యానాధిక రణము 205 


“నారాయణు(డు నొకప్పుడు | బవ్మూ దేవామునం [బివేశించిన వాడై. 
యందలి విశషములనుగాంచి విస్మితుడై. విధిముఖమునుండి సవా[స ఫ్‌ర్ష 
'త్వాది లతణములుగల పురుషుడుగా బయటప డెను, అట్టతటి చతుర్ముఖుని 
గురించి “నీవిప్పుడు నా శరీరమున త్వరగా చొజంబడి యందలి దృళ్య 
ములను గాంచుోమని నారాయణుడు నుడువగా [(బహ్మా దేవుండు సుందర 
మగు వారి శరీరమున [బవేళించి చరాచర లోకముల నన్నిటి నవలోకించి 
యచ్చెగువునొందెను. తరువాత వేదవిర్వరుండై న చతుర్ముఖుండు హారి 
'దేవామునుండి వెళ్ళుటకు మార్గమును (నారాయణు(డు తన శరీరమునంత 
నాచ్చాదించియుండటచే) గాంచనందున నాభిచ| కమును భేదించి నాఖి 
మౌార్గముగుండా బయటికి నే తెంచెను.” 

ఇళ్యాది సందర్భ మువలన “అనేక స్థలము లయందు చెప్పబడిన 
నారాయణుని జననము వాస్తవము కాదనియు స్వేచ్భాఒవతారక్ళత 
మగుటచే విలక్షణమైన దనియు రు[దు(డు పితామహుని పుతుండనియు 
ఒకస్పుడు నారాయణుని చేతను నృజింపంబడె ననియు పరులు ఆర్భాటించు 
నది వై దికజన పరిగావ్యూము కాజాలదని విశద మెనది. 

“అజాత ఇత్యేవ కళ్ళి ద్భీరుః (ప్రపద్యతే “రుద య త్తే జనిమ 
చారు చి తమి” అను మంశమ.అలయందు జన్మరహితుండుగా నిరూపింప( 
బడిన మ హాళ్యరు(డు - |జవ్మా విష్ణు |పార్గన ననుసరించి పరళివ ధ్యాన 
మున్నక్తై |శేష్టమగు నవిముక్త [పచేశమునుండి యావిర్భవించుట కర్మ 
మూలకము కాదని తెలియవలెను. 

ఇక “నమోవిష్ట వే బృవాతే కరోమి” అనుచో బృహత్తుగా చెప్ప. 
బడిన వ్‌మ్ణువు “జాతో బృహ న్నభిపాతి తృతీయమ్‌”” అనుచో జన్మ 
వంతుండుగాను పుఠరాణామలయందు గర్భ వాసముకుండి మనుష్య మా తుం 
డుగా నుదయించిన వాడుగాను చెప్పంబడినందున నారాయణని జననము 
స్వేచ్భావళారకృతముగాక కర్మమూలక మగునని బోధపడును. అకర్మ 
వళ్యత్వాది లక్షణములు నొరాయణునిగూర్చి యెచటను (పతిపాదింవ? 


208 (శీ నీలక౦త భామ్యము 


బడ లేదు. (పత్యుత కర్శ్మవళ్య్ళ్యత్వాదులు విష్ణువునకు గలవని యు త్రరరామా 
యణమున ఏబది యొకటవ సర్షమున దూర్వానుండు దశరథ మహారాజు 
నుర్రేశించి దిగువ విధము వక్కాణించిన సందర్భమును సరిశీలింపగా తేట 
పడుచున్న యది, 
శో శ్రణు రాజన్‌ పురావృ త్తం _ తథా దేవాసురే యురి, 

దైత్యాః సురై గృర్హ్స్య్యమానాః - భృగుపత్నీం సమా శితాః॥ 

తయా ద త్తాభయా స్తత లా న్యవస న్నభయా స్తదా, 

తయా పరిగృహీతాం స్తాన్‌ _ దృష్వా (కుదః సురేశ్వరః; 

చ్మకేణ శితధారేణ - భృగుపత్నా్యాః శిరోఒహరత్‌, 

తత సాం నిహతాం దృష్ట్వా _ పత్నీం భృగుకులోద్వహః॥ 

శశాప సహసా (క్షుదో - విషుం రిపుకులార్లనమ్‌, 

ల వా 2 

యస్మా దవధ్యాం మే పత్నీ _ మనధీః (కోధమూర్చితః॥ 

తస్మా తత్త్వం మానుషే లోకే _ జనిష్యసి జనార్షన, 

తత పత్నీవియోగం త్వం = (పాప్ప [నే బహువార్షి కమ్‌! 

గతి శపో మహాశేజాః _ భృగుణా పూర్వజన్మని, 

ఇహాగతో హి పుత్రత్వం = తవ పార్టివసత్తమ। 

రామ ఇత్యభివిథ్యాత _ స్పిపు లోకేషు మానద, 

తత్సలం (పాప ఇ తేవా ఒపి క భృగుశాపభవం మహత్‌॥ 


“పూర్వము చేవశలకు రాతసులకును ఘోర యుద్దము జరిగెను, 
అట్టిశజి రాక్షసులు "దేవళల యుర్దాటోపమును సహింప నలవిగాక భృగు 
మపహార్షి గారి కార్య నాశయించి ఆమె యొసగిన అభయమువలన భృగ్వా 
(శమమునందు నిర్భయులై_ నివసించిరి అందువలన విష్ణువు కోపో దికుడై_ 
భృగుపత్నీ శిరమును తీత మైన తన చ|కముతో ఖండించెను. అట్లు నివాతు 
రాలెన తన భార్యను భృగుమహర్షి గాంచి హఠాత్తు [కుద్దుండ్రై ళతృ 
సంహోరకు(డై న నారాయణుని దిగువ విధము శపించెను, “ కోధమూర్భి 
తుడవై అవధ్యు రాలగు నొ భార్యను సంవారించితివి గావున మనుష్య 


సర్వ వ్యాఖ్యానాధిక రణము షం 


లోకమున జన్మించి యేక వత్సరములు భార్యా వియోగమును పొందు 
దువుగాత” ఇట్లు పూర్వ జన్మమునందు గొప్ప |ప్రభావముగలవాడై నను 
భృగు మహర్షిచే శపింపంబడినవాడగుట6జేఫి యిందు నీకు పుతు(డై 
మూడు లోకములలో “రాముడని (పసిద్దింబొందియు భృగు శాపజన్య 
మెన ఫలము ననుభ వింపగల వాడు." ” 
(శ్రీ సుదర్శనాచార్య చరణం లివ్విషయమునే దిగువ విధము విళదీక 
రించిన వారు. 
శో॥ ఇచ్చావతార మురశాసన గర్భవాసః = స్యాచ్చే దుదాహరణ 
మేష విమర్శసీయః, 
గర్భే వసామి పరివేష్య జరాయుణాఒహం _ మాసాన్‌ బహూ 
నితి మహేశ్వర కస్యకామః॥ 
శో ఇచ్చాఒపి నూన మనుయాతి పురాకృ్ళశాని జ కర్మాణి శంకర ! 
కుభాశుభలక్షణాని, 
ఇచ్చాఒవతార వచనాని తు భారతాదౌ - నారాయణస్య గుణవాద 
ముదాహారంతి॥ 
“నారాయణుని గర్భ వాసము - ఇచ్భావతారమునకు నిదర్శనమగు 
నెడల నియ్యంశము విచారణీయమగునుగచా ! మహేశ్వరా! (స్త్రీ గర్భము 
నందు జరాయువుతో కప్పంబడి పెక్కు నెలలు నివసింతునను వాంఛ 
'యెవనికి జనించుకు? ఐన నిట్ట వాంఛ పూర్వకృతములై న శుభాళకుభ కర్మల 
ననుసరించి కలుగునట్టిది. కావున విష్ణు జన్మము స్వేచ్చావతారకృత"” 
మని మవోభార తాదులయందు చెప్పంబడిన వాక్యములు అర్థ్ధవాదము 
లగునని గు ర్రెరుగవలెను.” 
ఇప్విధము [కుతి వం ఎలి పురాణాది | పమాణములవలనను న్యాయ 
ములంబట్టియు పరమశివుడు (శిమూ్రకారణుడగుటం జిని సర్వ కారణు. 
డనియు |జవ్మా విష్ణు రుద్రులు ద్విమూ_ జనకులగుటచే నవాంతర 
శారణుఅనియు నారాయణమున ““విశ్వాధికో రు దో మవార్షి [ఫి అనుచో 


206 (శ్రీ నీలకంథ- భామ్యము 
మరియు శ్వేళాశ్వతరమున “యదా తమన్త న్నదివా నర్మాశ్రీః నస్‌ 
న్నచాసన చ్చివ ఏవ కేవలః'” అనుచోటను విశ్వాధికుండగుటచే పర మేశ్వ 
రు(జే సర్వకారణుండుగా చెప్పంబడినవాడనియు విశదమగుచున్నయది. . 


(పశ్న : నారాయణమునందలి మూడన య ధ్యా యమున ఈ వే ద్రాహ్ర 
మేతం పురుషం మవోంతమ్‌” అను పురుషసూక్రగతమంతము నుదావా 
రించుట నారాయణుని పురుషసూ క్ర (పతిపాద్యశ్వము' దగు (పత్యభిజ్ఞాన 
మగుటచే నారాయణంబును విష్ణుపరమగునని యంగికరింపవలెను గదా? 


ఉత్తరము: (ప్రత్యభిజ్ఞానమన(గా రెండుచొ ట్లం బరామర్శవలన తడ 
వుగా నేర్పుడునది; అద్దానికన్న నభిధాన్మశుతులు [వబలములగునవి గదా! 
కరం (పథాన మమృ తావరం వార” *ళివ ఏవ కేవల$ి” “మాయినంతు 
మహేశ్వరమ్‌” అనుచో వార శివ మ హేళ్వరాది |పబలాభఖిధానమ-లుండుట 
వలన నారాయణము కివపర మగునని ఆలియుచుండగా (పత్యళిజ్ఞునము 
ఎట్టు ఉపయోగించును? ఒకవేళ (పత్యభిజ్ఞాన మే (వబల మను నెడ 
“యాతే రుద శివా తనూః “యా మిషుం గిరిశంత హస్తే” ఇత్యాది 
రు చాధ్యాయగత మం్యతములు నారాయణమునందు విన(బడుటచే, 
మంళోవనిషదమునందలి “వేదాహ మేతమ్‌” ఇత్యాది మంతముల 
[పత్యభిజ్ష్ఞానము పుంసూ_క్తమునందు నుండుట: జేసి పుంసూ క్తంబుకు శివపర 
మగునని కేటపడుటచేతను “అభివృద్దికాములకు మూలమే నష్ట మైన” దను 
న్యాయము సిద్దించుట పరులకు వాస్యాస్సద మైనదిగచా ! (పత్యుత పురుష 
స్తూక్తము నారాయణ పరమగునని చెప్పనలవికాదు. మవేోపురుష 
నారాయణాది శబ్దములు విష్ణువున కసాధారణము లగునని చెప్పుటయు 
స్వాభిమాన విలసిత మగునట్టిది. 


ళో॥ (బ్రహ్మా నారాయణాఖ్యో౬సొ _ కల్పాదౌ భగవాన్‌ యథా, 
నారాయణాఖ్యో భగవాన్‌ _ (బ్రహ్మా లోకపితామహః॥ 


విష్ణుపురాణము, 


క పాన 


న చుటు 


mre? 


సర్వ 'వ్యాఖ్యానాథికరణము 209 
ఆశ్వలాయన స్మ ఎతియందును 


థో తస్మా దండా దభూ త్సషా _ శివాత్మా చతురాననః, 
గ ల 
సర్వలోకస్య నిర్మాతా అ (బహ్మా విశ్వసృజాం పతిః॥ 
స చాప్పు శయనాదేన _ శివాత్యా న్వేచ్చయా చిరమ్‌, 
నారాయణాఖ్యా మభజత్‌ -_ శ కిరూపః (పజాపతిః॥ 


“బివ్మోండమునుండి [దిహ్మచేవు(డు జన్మించిన వాడు; మణియు 
చతుర్ముఖుడు లివు( డంత ర్యామిగా కలవాడై విశ్వనిర్మాతల కధిపతి 
యగుటంశేసి లోకమునంతయు నిర్మించెను. ఒకప్పుడు శివ "పేరితు(డై 
“స్విచ్భావిలాసమున నుదకములయందు చాలకాలము పరుండినందున శక్తి 
రూపములలో చేరిన |బవ్మాచేవు(డు నారాయణు డను పేరు గలవా 
డ య్యను,”' 

కూర్చ పురాణమునందును 

శో (బహ్మస్వరూపిణం దేవం = జగతః (పభవాప్యయమ్‌” అనుచో 
పితామహుని పేర్కొని “ఆపో నాఠా ఇతి |పోక్తాళి అనుచో నారా 
యణపదము [(బహ్మ్‌ దేవుని. జెప్పునని సమర్థి ంప(బడినది. మజియు నందే 
“నారా అహ్యయనం యస్మా - త్తేన నారాయణః స్మృతః అనుచో 
నారాయణపడము శివపర వుగుకని నిన్దారింప(బడినందున నాళాయణాది' 
శబ్దములు విష్ట పసాధారణము లగునని చెప్పుటకు నవకాశము గాన రాదు, 

మవాచ్చబ్దము - భవాది శివాస్ట్రక మున వఠింపంబడి “అభథాస్ట్రభి 
'ర్నామభిఃొ ఇత్యాది బోధాయన సూ తమునందు శివనామముగా పేర్ణానం 
బడినది, మజియు సాంబపురాణమునందు 

శ్లో పూజ్యతే యకత్వురైై ర్నిత్యం అ మహాంశై ఎవ (శమాణత ః, 

ధాతు ర్మహేతి పూజాయాం _ మహాదేవ స్తతః స్మృతః! 

“దేవతలచే పూజింపంబడు వాడును గొప్ప న్వరూపము గలవాడును 
“వువా” అను ఛాతును పూజార్థకమగుటభె శివుడు మవోచేవు, డనబణగు 

లత 


210 (శ్రీ నీలకంళ భామ్యము 


కళ జగ 


చున్న వాడు.” అనుచోటను శివవరముగా ని స్టేళింపండుటచే పురుషం 
మవోంతమ్‌” అనుచో పురుష శబ్దమునకు విశషణముగా వ్యవవారింపం 
బడుటచేతను మవాచ్చబ్దము శివపరమగునని యంగీకరింవవ లెను. కావున 
పురుష మహావురుపాది శబ్దములు శివునకు నసాధారణము లగుచుండగా 
నట్టంగీకరింపక పురుషాది శబ్దములు విష్ణ ఏసాధారణములగునని యెచటను 
చెప్ప(బడని యంళము నంగీకరించుట - య పామాణికమ తావలంబనమూ ల 
మగు బుద్ది వై పరీత్యము కాని వేరొండు గాదు. 


శివాది శబ్దములు నొకే యుపనిషదమునందు కలవని చెప్పునెడ 
దిగువ |శుతులయందు తదితర సర్వోపనిషదములందును శి వాభి ధానములను 
గాననగును. 

“ఈశా వాన్య మిదగ్‌ం సర్వమ్‌” ఈశా వాస్యోపనిషదము, 

“ఈశానో భూతభవ్యన్య” కఠోపనిషదము. 

“శివ మదై పతం చతుర్థం మన్యం తొ మాండూక్యము. 

కక మంతోపనిషదము విష్టుపరమని సమర్థింపం [ బారంభించి 
“అజాత ఇత్యేవం” అను మం(తమున శివుని యసాధారణ లకణములలో 
చేరిన దథిణ ముఖత్వము నారాయణునకు చెప్పనలవి కానిదని భావించి 
ఛిదవృశ్చికదంశిత చోరునివలె మౌనముతో పలాయనమును చేయవలసి 
వచ్చెను. విష్ణు నవా స నామములలో గల వార శివ శంభు మహేళ్వరాది 
పదములు - అభిదాన కోళ న తులంబట్టి ివసరములే యగునవి. అస్లు 
లై_౦గాదిత్య భారశతాదులయోందు గల శివ సవా సనామములలో కొన్ని 
విష్ణునామములు పేర్కొనంబడినంత మా్యతమున వోని యేమియు అేదు.. 

_ వారివంశమునందు - (శ్రీకృష్ణుని కైలాసయ్యాతా సందర్భమున 
శివుడు కోపు నుద్దేశించి చెప్పిన [వమాణమును దిగువ గాన నగును. 

శ్లో॥ నామాని తవ గోవింద - యాని లోకే మహాంతి చ, 

తాన్యేవ మమ నామాని - నాత్ర కార్యా విచారణా॥ 


లతకు వ్యు 


నర్వ వ్యాఖ్యానాధికరణము 211 


ఇట్లు చెప్పుటవలన విష్టుపర మైన నామదే న మొక్కటియు లభింప 
కుండుటచేతను గణపత్యాంజనేయాది సవాస నామములలో సకల దేవతల 
నామధేయము లున్నందునను “సర్వాణి వావా వతస్య నామభధయాని” 
అను ఆశ్వలాయన వాక్యము “శేష నామధేయములన్నియు శివవాచ 
కంబు లగు” నని తెలుపుచున్న ౦దునను పరులు మౌనము నవలంబింపవలసి 
వచ్చునుగదా! 
మజీయు 
ళో లింగమూ ర్తిం మహాజ్వాలా _- మాలాసంవృత మవ్యయమ్‌ , 
లింగస్య మధ్యే రుచిరం _ చంద శేఖరవిగహమ్‌॥ 
వ్యోమమాగ్గ తథా లింగే - (బహ్మాణం హంసరూపిణమ్‌, 
విష్ణుం వరాహరూపేణ = లింగస్యాధ _స్వ్వధోముఖమ్‌॥ 
(బ్రహ్మాణం దక్షిణే తస్య = కృతాంజలిపుటం స్థితమ్‌, 
వామే విష్ణుం మహాబాహుం _ కృతాంజలిపుటం తథా॥ 
మధ్యే లింగం మహాఘోరం - మహాోబ్దే రంభసి స్థితమ్‌, 
ధ్యాత్వా (సదోషసమయే - సర్వసిద్ది మవాప్నుయాత్‌॥ 
(ప్రళయకాల సము దమున నుదక మధ్యమున జ్వాలామాలాసమా 
వృతము, అవ్యయము భక్తులుగాని వారికి భయము. గొలుపునదియు నగు 
మవోలింగ స్వరూపమును బవ్మా విష్ణువులుగాంచిరి. అందు (బవ్మా'దేవుండు 
పవాంస రూపముతో లింగా| గమును కనుగొనంగోరి యాశాశమార్గమున 
నూర్జ్వ భాగమునకు పోవుచుండెను. నారాయణుండు లింగాంతమును 
గు త్తిరుగందలచి వరాహ రూపముతో భూమి. |దవ్వి సప్త పాతాళములం 
దెనం జనుచుండెను. ఐతే నట్టితజి లింగమధ్యమున మనోవారమైన చంద 
శఖరమూర్తి - లింగా గాంతములను కనుగొనంజాలని విధి విష్ణువులకు గాన 
వచ్చెను. అట్టి మవోలింగమును [పదోషకాలమున స్మృరించువారు ఐహిక. 
అముష్మిక అభీష్ట సిద్ధుల. బడయజాలుదురు,” వ; 


912 శ) నీలకంఠ భాష్యము 


ఇత్యాది (పమాణ నంపత్తి ననుసరించి “యమంతః సము[ే 
కవయో వయంతి” “అంథ స్య పారే ఇ త్యాద్యను వాకములున్ను శివవరము 
అగునని యే విదితమగుచున్న యది, 


ప్రశ్నః ఓయీ! నీ సమర్థనమ. ను చూడ( జూడ మిగుల నచ్చెరు 
వగుచున్నది. పురుషనూ క్తము విష్ణుసరము కాదందువేని ఉత్తరనారాయ 
జమున “హీళ్ళ Et లమ్మీళ్చ పత్నా గ. అనుచో గల లత్మీపదమునకు 
గతి యేమి? 

ఉత్తరము: ఓహో! అదియా నీ బాధ; వె వాక్యమున (పథమ 
మగు |హీః పదము అంబికావాచక మగుట౭వేసి లత్మీపదమును తదను 
సారముగా సమర్థింపవలసి యుండును. ఇందుకు వాయు సంహితయందు 
|పమాణమును గాననగును. 

లో త(త మాహేశ్వరీ లక్ష్మ్యా - మూర్తి ర్మూ ర్హిమతః (ప్రభోః, 

తస్యాంకమండలారూఢా _ శక్తి ర్మాహేశ్వరీ పరా॥ 
మహాలక్ష్మీ రితి భ్యాతా _ శ్యామా సర్వమనోహరా॥ 

“ళ క్రి రూసములలో మా పాశ్వరి యనంబడు లతీమూ ర్తి = సవాజ 
స్వరూప లావణ్యముగల సదాశివుని యంకమునం చాసనీనురాళై శ్యామ 
వర్షము గలిగి సర్వ మనోవార రూపముతో విరాజిల్లుచుండును. ఈమెయే 
మహోాలవ్మీ యనంబఆజగును.* 


ఇంట లత్మీపదము విష్ణువత్నీ వాచకము కాదనియు [వత్యుత శివాం 
కము నధిష్టించు మహాలత్మిని బోధించుననియు విళదమగుబచె నుత్తర 
నారాయణమునకు సరిపడు పురుషవసూ క్తంబును శివపరమగు ననుటలో 
ఎట్టి సందేవాలేళము లేదు సరిగచా ! 


మణీయు “అంభస్యపా ఈ” అను మంతము ననుసరించి “సరు వన్య 
విద్మ - సవా సాతన్య మవో దేవన్య ధీమహి” “ఏవ హి దేవః (వదిళోఒను 
సర్వాః “విశ్వత కశృతు రుత విళశ్వతో ముఖ” ఇత్యాది మంత్రముల 


సర్వ వ్యాఖ్యా నాధికర ణము 218 


(పత్యభిజ్ఞానము పుకుషసూ క్రమునందు కలదు గావున - |వజాపతి శృరతి 
గర్భే అంతః” అనుచో గల (పజాపతి శబ్దము “యస్మాత్‌ పాతి (ప్రజాః 
సర్వాః - (పజాపతి రితిస్ట్టృతః” అను లింగపురాణ వాక్యము ననుసరించి 
శివపరం౭గుటయుి, హిరణ్యగర్భప వము “హిరణ్య రేతా హుతకుక్‌ _రేతోజ 
భూ దస్య గర్భగః, తస్మా ద్దిరణ్య గర్భోఒసౌ = పురాణేఒసి న్నిరుచ్య'త” 
అను (పమాణముంబట్ట శివపరంబగుట యు గమనింప6దగినవి. 

“హిరణ్యగర్భః ళతుఘ్నః” అను విష్ణు సహస నామములలోని 
హిరణ్య గర్భపడంబును విష్థుపరము కాదని వై యంశమువలన తేటపడును. 
మలి యు శ|తుఘ్న పదము - నారాయణునకు కొందు శ|తువులు మరి 
కొందరు మిత్రులు కలరని శెలుపుటచే విష్ణువు సర్వేశ్వరు(డు కాజాలడని 
తెలియుచున్న యది. 

ప్రశ్న: “నూర్యాచం[ దమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌ ” 
అనుచో ఛాతృపదము ఉప కత మగుటచే నుపసంవోరగత మహేశ్వరాది 
పదములను శివేతరపరముగా నన్వయింపవలెనుగా దా 1 

ఉత్తరము : ధాతృపదము నారాయణులియందు రూఢముకాదు 
సరిగదా ! చతుర్ముఖుని చెప్పునందు వేని ఉపసంవోర గతములగు ననేక పద 
ములు - ఉప కమమును బాధించునని “ఆ కాళోం౬ర్థాంతర త్వాత్‌ ” అను 
నధికరణములోని న్యాయము ననుసరించి బోధపడుచున్నయది. ఎట్టనంగా! 
ఆకాళశపదము = ఉప్మకమగత్యమెనను నామరూవ నిర్యవాణము అమృ 
తత్వము మున్నగు పెక్కు ధర్మములు తరువాత నుండుటచే భూతాకాళ 
పరముగాక [బవ్మాపరమగున? నిర్షయింపంబడినట్టు నుపసంవారగతములె న 
రుద్రమ హేశ్వ రా ద్యనేక పదముల ననుసరించి యుపష్మకమగత మైన ఛాతృ 
పదంబును శివపరమగునని యె సిద్ధాంతము, 

(ప్రశ్న : ఓయీ! “సవా సశీర్షం 'రేవమ” ఇ త్యాద్యను వాకమున 
“నారాయణ పరం[బవ్మా” అనుచో నారాయణుండు పరమాత్మయని 
ఇలియుచున్నది గదా ‘ 


§14 (శ్ర నీలకంళ భామ్యము 


ఉత్తరము : 66 ద్రిప్పాశి జ్యోతిః పరం బహ్మ” అనుచో చెప్పబడినట్లు 
నిట నుపాసకుని (పళంసించు సందర్భముండ. టం జేసి “నారాయణ పరం 
(బవ్మా” అనునంత మాతమున పర బహ్మత్వము నారాయణునకు సిద్దింపం 
జాలదని | గహింపవ లెను. ఇదే యువనిషదమున “ద వాం విపావ్మం = 
పర వేళ్ళభూ తమ్‌” అనుచో ద్యహోపాసనము నుల్లేఖించి “యో వేదాదా 
స్వరః[ప్రో_క్రకి అనుచో మహేశ్వర శబ్ద వాచ్యుండై న పరళివు నుపాసింప 
వలెనని నిరూపింపంబడినది. ఐతే “ఈ యుపనిషదము విష్ణు పరముగాక శివ 
పరమగునని చెప్పునెడ “నారాయణము” అను సంజ్ఞ అ చెల్లకుండు” 
ననినచో వినుము. ““వామదేవ్యమగు సామవేదము అను నానుడివలె 
నారాయణు(డను బుషి కనుగొనిన దగుటశే నిధ్రానికి నారాయణమను 
సంజ్ఞ యేర్చడినదని తెలియుము., 


(ప్రశ్న : “పద్మకోళ వతీకాశమ్‌” ఇత్యాది వాక్యమున |పతిపా 
దింపబబడిన హృదయము నారాయణునిది 'కాదుగచా! ఉపాసకులగు 
నితరులదై యుండవ లెను. అట్టి హృదయమున నివసించు నారాయణుడు 
ఉపాస్యుండగునని తేటపడును గదా? 


ఉత్తరము : ఈ సందర్భమున ““అకంత మవ్యయం కవిగ్‌ 0౦ సము 
(చేఒంకం వి విశ్వళంభువమ్‌” ఇ క్యాదిని నారాయణుని | పళంసించి, తరువాత 
“పద్మకోళ (పతీ కాళమ్‌” అని చెప్పబడిన వాదయము నారాయణుని చే 
ఐయుండవలెశకు. 


ప్రశ్న: ఐతే మీ (పసంగమువలన నారాయణుడు శివోపాసకుC 
డని తెలియుచున్నది. ఆట్లగు నెడ “నారాయణ పరం బవ్మా"” ఇత్యాదిని 
చెప్పంబడిన సర(బవ్మాత్వము నారాయణునకు పొనగకుండును గదా? 


ఉ _త్తరము : “నారాయణ పరం బవ” ఇత్యాది వాక్యము అ 
ఉపాసక్తుడగు. "ఛాగాయణుని (పళంసించినదగుటచే నర్ధవాద మగునది. 
ఐతే నారాయణుండు ధ్యాత ధ్యేయము అను వివేకము లేనట్టి సమాధ్యవస్థ 


నర్వ వ్యాఖ్యానాధీకరణము 915 


యందు పర|బవ్మామగు శివునితోడ నేకీభావమును పొందుట-జేసి లోక 
మున గరుడోపాసకు(డు తా గరుత్మంతుడ నని భావించునట్లు” పర | బహ్మా 
త్వాది లవమణములు కలవాడుగా శుతిచె |పశంసింపంబడుచున్న వాడు. 
కావుననే “నారాయణం మవోజ్హేయమ్‌” అనుచో “మవాత్‌ జ్లేయం యస్య 
తమ్‌” అను వ్యుత్పత్తి ననుసరించి మహా చ్చబ్దము తో చెప్పంబడు పర 
(బవ్మాము శైయము (ఉపాస్యముగా గా కలవాడు నారాయణుండని 
'ఆలియుచున్నందున నారాయణుడు మవోజ్ఞానియు శివోపాసకుండు నగు 
ననుట యనివార్యము గదా! 


(ప్రశ్న : అత్షైనచో డన |బిహ్మో స శివః స వారిః సేందః సోఒతర8ో 


ఇత్యాది వాక్యమున |బవ్మాశివాదులు - ఉపాస్యుని విభూతికోటిలో 
చేరినవారని చెప్ప(బడినందున నిట నుపాస్యుండు శివునికన్న నితరుడు 
కావలసివచ్చును. ఒకవేళ నాతడే శివుడని చెప్పునెడ “స శివః అను 
విభూతివాక్యము నంగతము కాకుండును గచా! 


ఉత్తరము : ఇంట వారి[బవ్మోది| పాయ పాఠము ననునరించి చెప్ప. 
బడిన శిపళబ్దమునకు కాలరుదుండను నర్గమును (పతిపాదింపవలెను, 
మణియు “స వారికి” అనుటవలనను వారి యుపాన్యుని విభూతి యనియు 
(పత్యుత ఉపాసకుండే యనియు శెలియుచున్నందున ద(వావిద్యయందు 
నుపాస్యుండు శివు౦డే యని నిర్చారింపవ లెను. ఇంతి యేగాక నీ యుపనిషద 
మున శివుడే యుపాసింపందగినవాడని విశదవజణచుటకు శివరూపమును 
“బుతగ్‌ 0 సత్యం పరం బవ్మా - పురుషం కృషప్ణపింగళమ్‌” అను మంత 
మఖివర్షించినది. ఒక వేళ నారాయణుడే యుపాస్యు(డగు నెడ త(దూవ. 
మును [కుతి చెప్పవలసియుండెను. అట్టు చెప్పనందున శివుండే హారి బహ్మాది 
సర్వోపాన్యుండనుట వజలేప మగునది. 


మజియు నిట [పారంభమున దవారవిద్యను తరువాత నంత రాదిత్య 
విద్యను తదనుసారము గాయ (శ్రీవిద్యమ (ప్రతిపాదించి నీ విధ్యా|తయంలు 


918 శ్రీ సీలకంఠ ఛామ్యము 


నొశేచోట నువనసంపారింపంబడినది. ఇంక నంతరాదిత్య విద్యయందు “నూ 
హిరణ్యజావా వే హిరణ్యవర్గాయ హిరణ్యరూపాయ హిరణ్యవత యేఒం 
వికాపతయ ఉమాఫశయే వశుపతయే నమః ఇత్యాది మం|తములు - 
ఉమాపతియు హీరణ్యన్వ రూపము గలవాడు నగు శంకరు నుపాస్యునిగా 
చెస్పినందున ద|వావిద్యయందు నారాయణు నుపాన్యునిగా నెట్టు నిరూ 
పింపనగును ? ఇందువలన నే వ మూడు విద్యలలో నుపాన్య రూపమును 
సమర్పించుటకు “బుత గ్‌ 0 సత్యం పరం|బవ్మా” అను మంతము బయలు 
పడినదనియు శివేతర దేవతల నుపానస్యులుగా భావింపరాదని శెలుపుటకు 
“శివ ఏకో ధ్యేయః శివంకరః సర్వమన్యత్‌ పరిత్యజ్య” అను నథర్వ శిఖావచ 
నము విరాజిల్లు చున్నదనియు తప్పక నంగీకరింపవలసివచ్చినది. 


మటియు నిట “సద్యోజాతం (ప్రపచ్యామి” ఇత్యాది పంచ బహ్మా 
మంతములతో గూడిన “ఊర్థ్వాయ నమః, ఊర పలింగాయ నమః” అను 
లింగసూ_క్ర్షము పరులు వచింపరానిదియు వినంగూడనిదియు నగుటచే 
నీ యుపనిషదము శివవరమగుననుటలో ఎట్టి సందియము గానరాదు. 


ఇక పురుషసూ కము విషుపరమగునను వాదమును విచారింతము. 


పురువనూ కము విమ్ణుపూజనమున వినియోగింప(దగినదను నంళ 
మును దృఢికరించుటకు ముద్గలోపనిషదము విష్ణుపరముగా పుంసూ_క్రమును 
సమర్థించి నంత మా|తమున |శుతిలింగాదులచే 'ఆలుపంబడు యథార్థము 
చాధింపబడదు గదా! అట్లు కానిచో *అవశవోచా అన్యే గో అశ్వేభ్యః 
పళవోవై గో అశ్వ్యాః అనుచో గో వృష భాళ్వములు పళువులగునని 
(కుతి వివరించినందున నట్టి యర్ధ మే సర్వత |గావ్యామనునెడ “అగ్నీపషో 
మీయం.సళు ee అనుచో గల పళుళబ్దంబు గో వృష భాళ్వమ. లను 
బోధింవవలసివచ్చుటచే గొప్ప యనర్ధము అథమితను కావున (కుతి 
నిర్భీతమగు A వృష ఖాడ్యర్గము నుేడించి “*అగ్నీషోమీయమ్‌” ఇత్యా 
దివి పశుశబ్దము నకు ఛాగ (మేక) మను గర్భమును |గహించినట్లు పురుష 


సర్వ వ్యా ఖ్యా నాధీకరణము ల్లీ? 


సూక్తాంతమున “నాన్యఃపంథా అయనాయ విద్యళి “మోవకమునకు 
మరియొక మార్గములేదు” అను వచనమును చెప్పుటచేతను “*ఉతామృ 
తత్వ స్యెశానకొఅను సూక్తి ఈశానపద ఘటితమగుటవలనను పుంసూక్తము 
శివపరమనక తప్పదు. 


ఇందువలన'నే ఈ భామ్యమునందు “ళభ్రా దేవ (పమితః” అను సూత 
ముతో నొప్పుచున్న యధికరణమున “అంగుష్టమా|తః పురుషఃకి అనుచో 
'తెలుపంబడు పురుషుడు ఈఇానపవకుతిమా[తమున పర బహ మగునని 
భగ వానుండగు బాదరాయణుండు నిర్వచించిన వాడు. 


. ధ్రక్న్నః ఓయీ ! పురుషసూక్త |(పారంభమున “నవా సశీర్షా 
పురుషః” అను వాక్యమందు నారాయణాసాధారణముగు పురుష శబ్దము 
నంబడుచున్నదిగదా ! అద్ది “పురునంశ్లై శరీరేహి-ళశయనాత్‌ పురుషో 
హారిక” ఇత్యాది పురాణ కంల హారి నామధేయమ. గా చెప్ప 
బడినది. కావున నువ కమగత మైన పురుషశబమ. బట్టి యియ్యది విషుపర 

ర a లు ౯ 
మన జెబ్లనుకాదా ? 


ఉత్తరము : నీవు చెప్పినట్లు పురువ శబ్దము ““పురుపో వావై నారా 
యణోఒకామయతి” ఇత్యాదిని వ్‌్ణుప స (పతిపాదింపంబడినను 
“వృరుషపో వాత్మ మానవా” అను నిఘంటువుంబట్టి పురుష శబ్దమునకు గల 
శక్తి _ ఆత్మసామాన్యమునం చేర్పడుటచే ప్రత్యేకముగా “విష్ణువునందు 
కల్పింప వలను పడదుగభఛా ! 


(ప్రశ్న : ఆరుణకేతుకమునందు “పూర్వ మేవావా మివోనమ్‌ో 
అను కూర్మాక్ళతిలో గల నారాయణుని వచనముంబట్టి తత్పురుషస్య 
పురుషత్వమ్‌'* అను వాక్యము ననుసరించియు “సవా స్రశీర్ణా పురువః సవా 
[సౌతః సవాసపాత్‌ భూతోదతిస్టత్‌ ” అను |పమాణమువలనను నారా 
యణుండే పురుష _శబ్దవాచ్యు(డని చెప్పవ లెనుగాచా ! 

25 


318 (శ్రీ నీలకంఠ భామ్యము 


ఉ తరము : ఓయూ! నీవు చూపిన ఆరుణకేతుకమున “కూర్శ? 
పురుషో భూత్యోదతిష్షత్‌” అనుచో పురుషుడు కాని వానికి పురుష ఖావము 
[పదర్శింపంబడినందున “సవా నశ్రీర్ణా పురుష 8” ఇత్యాదిని గల పురుషళబ్దము 
విష్ణుపర మనం జెల్ల దు, అట్లు కాదేని పూర్వమునను విస్ణువు పురుషళద్ద 
ముతో వ్యవవారింపం బడవలసియుం డెను. అట్టితజి “పురుషో భూత్వా” 
అను వచనము సార్థకము కాకుండును. ఇంతియెగాక*ీసవై శర్రీ్రే (పథ మ౭ః- 
సవై పురుష ఉర్యతే, ఆదిక రా స భూతానాం - [బహ్మో|7 నమవ ర్తతి” 
అను చో పురుషశ బ్రము చతుర్ముఖునియందు నుప యోగింవంబడినందున 
పురుషళబ్ద (శుతితోడ నే దేవతావిశేషమును నిర్ణయింప నలవికాదు సరిగదా! 


“పరుళబ్లే శరీరే” ఇత్యాది పౌరాణిక వ్యవవారముకన్న “పురుషో 
రు దః” ఇత్యాది (గ్రౌతన్యవవోరము |పబలమగుటచే పురుషశబ్దమునకు 
గల విశేష శక్తి - పరశివునియందే యేర్పడుచున్న యది. 


మజియు 
శో పురుషో నామ సంపూర్ణ ః _ శివః సత్యాదిలక్షణః, 
సాంబమూ ర్తిధరో నాన్యో జ రుదోఒజో విస్ణురవహి॥ 
ఈళో వృక్ష ఇవ _స్పబ్లో - య ఏకో దివి తిస్టతి, 
తేనేద మభిలం పూర్ణం . పురుషేణ మహాత్మనా॥ 
“పరుషుం డనంగా సంపూర్ణ స్వరూపుడు నచ్చిచానందమూ ర్రియు 
అంబికానహితు.ండు నగు శివుం డగును, తదితరులై న [(బవ్మా విబ్బ్వాదులు 
పురుషళద్ద వాచ్యులు కాజాలరు. మరియు నా పురుషుండు చెట్టువలె 
ది వ్యాంతరితమున నిశ్చలుడై నిలచువాడు. మవో పభావసంపన్ను (డు 
సమస్త జగమును శాసించువాడు నగు పురుషునిచే [పపంచమంతయు 
నిండియుండినది.* ఇత్యాది పురాణ వాక్యములవలనను “వృష ఇవ_సబ్దో 
దివి తిష్టళ్యేక _స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌” ఇత్యాది | శుతివాక్య 
మఘులవలనను పురుషఫధము శివవరమఘగు ననుటలో సందియము గానరాధు. 


నర్వ వ్యాఖ్యానాధికరణము #16 


“పురుష వవేదగ్‌ం సర్వమ్‌”” అను వాక్యమునకు “సరో హ్యేష. 
రు దః” అను వాక్యము వివరణమగుట (జేసి పూర్ణ త్వోపాధికమగు పురు 
వత్వము శివునియందే నిన్టారితమగునది. ఇందువలన నే ““పురుషన్య విద్మ 
సవా సాతస్య మహా దేవస్య ధిమహి” “పురుషం కృష్ణపింగళమ్‌ "త మీ శానం 
పురుషం చేవ మీడ్యమ్‌” ఇత్యాది వాక్యములు పురుషశబ్దమును థివుని 
యందే వ్యవహరించుటం జేసి నాశాయణపరముగా నుదా వారింపకు ండుటను 
“వేదాంకేషు యమాహుశేక పురుషమ్‌” “వేదాంతము లన్ని టియందు 
గల పురుషళబ్దము శివె కాంతిక మగునని యభియు కులు వక్కాణించి 
' నందువలనను ““పరాత్సరం పుకిళయం పురుష మీక్షతే”” ఉపాస్యమును 
గురించిన వతాద్భృశ వాక్యములలో గల పురుషసదము ళశివున కసాధారణ 
మగుచున్న యది. 


ఇట్టు చెప్పుటవలన పుంసూక్షమునం౦దలి పుకుషపదమును వినుట 
తోడనే శివవరత్వము బోధపడునని విశదమైనది. ఇంక పురుష సూక్తము 
విష్ణ పూజనోపయు క్రమగుటచే విష్ణుపరమగునము నంళము [గావ్యూము 
కాజాలదు. ఎందుకనంగా ? '““యజేత్‌ పురుషసూ_కే 5 = ధనదం విళ్వరూపి 
ణమ్‌” ఇత్యాది ప్రమాణములు కుబేర పూజనమునందు శివారాధనమునం 
దున్ను పురుషనూక్రమునకు విని యోగమును తెలుపుచున్నందున వుం 
సూక్తము శివపరంబగుననుట వ జలేపంబగునది. 

ఇందువలన “*పుంసూ_క్తము విష్ణుపర మగునని మంతోపనిషచాదు 
లను నారాయణపరములుగా సమర్జించుటను పూర్తిగా నిరసింపనై నది. 
ఇంతి యుగాక [వసిద్ద కుకులయందు విమ్దన్వరూప వర్ణనము గానరాకుండు 
టను “4ఉమానహాయం పర మశ్వగం (వభుం | తిలోచనం నీలకంఠం (వశాం 
తమ్‌” *““బుశగ్‌౦ సత్యం పరం[బవ్మా పురుషం కృష్ణపింగళమ్‌, ఊగ ప రేతం 
విరూపావమ్‌” ఇత్యాద్య'నేక|శుతులయ ౦దు పరమేశ్వరుని యసాధారణ 
రూవము నభ్య న్తముగా (వదర్శించుటచేతను జావనిషదుండగు పురుషుడు. 
ఉమాసహాయత్వాది న్వరూపలతణములు గల వాడుగా గుర్తింప బడుట 


990 (శ్రీ నీలకంఠ భామ్యము 


వలనను శారణ| పకరణగత మైన నారాయణ పదము విష్ణ కసా ధారణమైనను 
“ఆళాళ స్తల్లింగాత్‌” అను నధికరణన్యాయము ననుసరించి సర మెశ్వర 
పరముగా వ్యాఖ్యానింపంబడుట సమంజసంబగుటను పరులకు పాంచర్మాత 
ములు దక్క తదితర (శు త్యాది పమాణములు (పబలములు కాజాలవని 
విశదమెనది. 


మణియు శివనామమును స్మరించుటను శివచరణమును "సేవించుటను 
విడనాడువారికి భర్గపదఘటిత గాయ।తీమం[తమును జపించుటయు 
“'రుదోవా పష -'యదగ్ని 8” అనుచో రుదమూ రర్తిగా వినంబడు అగ్ని 
నుపాసించుటయు జా గద్దశయందు శివలింగదర్శ నాదికమును (ప్రయత్న 
ముతో పరివారించిన వారికి సుష్తుప్లిళో శివలింగామనంధానము నని 
వార్యము లగుటచే పరుల  కివ్విషయమున కింక ర్తృవ్య తావిమూఢశ్వ 
మేర్పడుచున్నయది. 


జీ వాత్మ-| పత్యవాము సుషు_ప్టిలో వోళ[బవ్మాము( జెందుననియు, 
అట్టి [దివ్మాము అంగుష్ట మాత మనియు, అంగుష్టపరిమాణము శివలింగ 
మునకు సరిపడుట( చేసి యద్ది శివలింగ మగుననియు |శుతులు నిరూపించు 
టయే గాక “లింగే సుషుప్తి” అనుచో వాంసోపనిషదము వాదయాంత 
ర్వ_ర్తి యగు శివలింగమునందు చేతను(డు వి శాంతిం జెందునపుడే సుషు షి 
చేకూరునని కంఠరవమున నిర్ణయించినది. ఇందువలన శివద్వేషులకు సుషు 
_పియు పరివారింప6ందగిన దగుటయు “|పాణానాం (గంధిరసి రు ది” 
అనుచో (పాణసముదాయము రు దుండని చెప్పినందున (పాణధారణాత్మక 
జీవనంబు నవ్వాారికి పరి|గావ్యాము కాకుండుటయు మొదలగు పెక్కు 
విరోధములు గానంబడుటచే వేచాది వాజ్మయమంతయు శివపర మగు నను 
నంశము నిర్వివాదంబగుచున్న యది. ష్‌ 


a] 


ఓం తత్సత్‌ a పార్వతీరాజరా జేళ్వర 
= చరణారవించార్పుణ మస్తు, 


ఇయ్యది 
శ్రీ నీలకంఠ భగవక్పాదకృత " 
శారీరక దిహ్మమీమాంసా సూత్ర భాష్యములో 
(పథమాధ్యాయాంళ ఆం ధ్రికరణము 


సమాప్తము. 


పరాభవ సంవత్సర మాఘ శుద్ద పంచమి, శాగలివావానశకము ౧౮౮౮ 





(గంథక ర్తగారి జనకులు 
కీ శే, శివయోగి శ్ర నిర్మల రామనాథారాధ్యులవారు, 


(విర్మల). జ 2 


ద్ధి 
జ్‌ 
ఏతద్భాష్యాంధానువాదమునకు మృుదణమునకున్ను 
తమ వాగ్గానముల నంద జేసిన మహోదారులు 


మాహేళ్వరులు : 
దిహ్మ శ్రీ విద్వాన్‌, కామర్చు చంద్రమౌళిళాస్త్రిగారు, 
సౌ॥ కొమర్సు కమలాదేవియు అచ్చు సేట 
us శివయోగిశ్రీ రామగిరి శంకరారాధ్యులవారు 
ఫి లోకారాధ్య ముత్యం పేట బసవయ్య ఆరాధ్యులవారు క్‌ 
5» ఫ్‌ ముదిగొండ రాజమౌళి ఆరాధ్యులవారు ప 
ప ఫ్‌ మూలంపల్లి శివలింగా రాధ్యులవారు 
(శ్రీ రాజశేఖరళాస్త్రిగారి సొామరస్యముతో) 
మూలంపల్లి (భ్రమరాంబగారు ష్‌ 
షై 9 చప్పి రాజ శేఖరసిద్ధాంతి, గణేశ శర్మలు 
న | డాక్టరు కా శేశ్వరం మల్లయ్యగారు 
క వ ఆందారి పేట విశ్వనాథారాధ్యులవారు 
సౌభాగ్యవతి కామాక్షీదేవియు 
ప ఫై మానకొండూరు భద్రయ్యగారు 
ముదిగొండ జగదాంబిగారు శంకర్‌ బాగ్‌, సికిం దాబాదు 
స  మూలంపల్లి విశ్వనాథయ్యగారి కుమారుడు 
ఠాజమల్లయ్యగారు. లచ్చుపేట 
కోణసము[దం శంకరమ్మగారు 
ముదిగొండ అన్నమ్మగారు 
క ,», తాటికొండ విశ్వనాథం (వీరమౌళి), గారు ఆరమూరు 


డ్‌ వే॥ వెలేటి చంద్రయ్య అవధానులు గారు లచ్చు పేట 
»,  లోకారాధ్య పాకోళ్ళ శేఖరయ్యగారు స 
, 3 చప్పి వీరయ్యగారు vw 


ర ప్ర మూటకోడూరు రాజమౌళిగారు (కీ॥ in) 
ముదిగొండ రాజమౌకిగారి కొంపల్లి సుశీలగార 


33 


223 
బ్రహ్మశ్రీ లోకోరాధ్య కొమర్సు మల్లి కార్లున సిద్దాంతిగా రు దుబ్బాక 
ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మగారు, కహా 
పథత్రికొధివతులు, శవ పముఖులు, ఉదార 


౨ 95 


హృదయులున్ను జాంబాగ్‌ రోడ్‌, హైద్రాబాదు 
స్ట 3  కొచాపురం పార్యతీశంగారు రాజంపేట 
బే ద త్తరావు దేశపాండేగారు సిరికొండ, ఆర్మూరుతాలూకా 
ల్‌ లోకారాధ్య కాదాపురం వీరయ్యగారు రాజంపేట 


3) 99 


చాగంటి శంకరళాస్త్రిగారు, ప్రాకోర్లువకీలు, 
మసహారాజపోషకులు హైద్రాబాదు 
మూలంపల్లి సుందరయ్యగారు (in an) లచ్చు పేట 
నిడమర్తి రాజేశ్వరరావుగారు మడ్‌ ఫోర్లు, సికింద్రాబాదు 
ఆకీ రేవుల మ ల్లేశ్వరరావుగారు అమీర్‌ పేట 


తాడికొండ పూర్ణ మల్లికా ర్టున అయ్యవార్హంగారి 
మీనాక్షమ్మగారు చిక్కడపల్లి. హైద్రాబాదు 
కొంపల్లి కోటిలింగము గారు వరంగల్‌ 
పృలిపాక కేదారలింగంగారు 
ముదిగొండ మల్షయ్యగారు (గణార్బనపరులు) 
య 
వె, కోదండ రామశొన్త్రిగారు 1 
వైద్య సీతారామయ్యగారు 


౨౨ 39 


3 39 


చాగంటి భాస్కరలింగ శాస్ర్రిగారు (| 
తాడికొండ లింగమూరరి శాస్ర్రీగారు ఈమని 
ముదిగొండ చిన్న వీరభద్రయ్యగా రు వరంగల్‌ 


చె శ్యశిభామణులు తదితరులున్ను 
శ్రీయుత దొంతుల రాజయ్య, అంజయ్య శేష్టిగారలు 

(స్వపితృ ప్రీత్యర్థము) వాసవీభవన్‌, దేవీరోడ్‌, విజామావాదు 
చిటికేసి నర్చిములు శ్రేష్టిగారు స్థ నిర్మల 


₹2 


224 


శ్రీయుత చీకోటి రామన్న |శేషిగారు మరిసడిగె,- సిదిపేటతాలూకా 
(ల) "01 యు 
9... చిచ్చు నారాయణశే)షి మరియు బాపురావుగారు ఆదిలాబాదు 
ఎ సివి. కొండా రెడ్డిగారు జంగ్లాత్‌ కార్యాలయము, ఆదిలాబాదు 
ం వై శ్యసంఘమువారు రుదంగి, జగిత్యాల తాలూకా 
, లింగాల నారాయణరావుగారు రుదంగి 


వంక మామిడి లింగయ్య శేష్టిగారు 

సత్యనారాయణ వీధి, హైదర్‌ బి స్తీ, సికీందా9బాదు 
నరాల సత్యనారాయణ, వెంకయ్యగు ప్రగారు 

మారుతీ వీడీఫ్యాక్టరీ, దూదిగాం మరియు నిర్మల 


ఆరుగుల గంగాధర 'శేధస్పిగారు కమల్‌ వీడీ కొర్యాలయము, నిర్మల 
వబ్బా శంకరయ్య శేర్చప్టిగారు శ్రీరామా పవర్‌ పైస్‌, సికిందా౦బాదు 
మరిపెల్లి శంకరయ్య శేధప్పిగారు సికిం వా౦ బాదు 


కె, పరమయ్య బి, విశ్వనాథం ఆండ్‌ కంపిని, జాంబాగ్‌, హెదా9బాదు 
రా 


జె, రాంచంద)య్య టి. వెంకటామయ్య అండ్‌ కంపిని, 


జాంబాగ్‌, హైద్రాబాదు 


వంగసల్లి లచ్చయ్య (శ్రేష్పిగారు కంచరిబజారు, సికింద్రాబాదు 
గోలి శంకరయ్య శేిషిగారు మోండామార్కె_ట్‌, సికిందా9బాదు 
రుమాళ్ళ నారాయణ ్రేషిగారు మారేడుపల్లి, సికిందాగిబాదు 


శేషన్నా చెన్నావార్‌ ఆండ్‌ కంపిని, కె లాసమా ర్కెటు, 
: పొగాకుబజారు, సీకిందాిబాదు 


వంగపల్లి వీరయ్య శే9ిషిగారు సికిందా9బాదు 
అ కెనల్లి భద 9య్యగారు 

కౌటిక వీరమణెమ్మగారు బార్కాస్‌ ,; 
కెప్టను, డాక్టరు బి.వి. రావుగారు, అళోక్‌నగర్‌ 1-10-56, హైద్రాబాదు.![ 
ఆరుణార్తుల శంకరయ్య శే9స్టిగారు జనరల్‌ బజార్‌, సికిం ద్రాబాద 
బొల్హ్లం లింగయ్య శేప్పిగారు వరంగల్‌ 


సిదం సెట్‌ రామనాథం 'శేరప్పిగారు 


యు లట 


225 
శ్రీయుత గునిసెట్టి నాగలింగం శే)ష్టిగారు వరంగల్‌ 
ఆకారపు చెన్న విశ్వేశ్వరరావుగారు 93 
చెరుపూరి మంకయ్యలింగంగారు ట్ట 
కొండూరి కుమారయ్యగారు 
చందా విశ్వనాథంగారు క 
తడుక బాలరాజయ్య ఆండ్‌ సన్స్‌ సుభాస్‌ రోడ్‌, సికిందా బాడు 
చిదిరా రాజలింగంగారు వరంగల్‌ 
గందె రాజయ్యగారి లింగయ్యగారు క 


:, తోట చందంశేఖరంగారు న 
13 (దిహ్మదేవర ఆనందంగారి సోమలింగంగారు క 
3 తోట జగన్నాథం సన్‌గారు ఖ్‌ 
3, ఉప్పల శివచిదంబరయ్యగారు = 
3 పోలా కృష్ణమూర్తిగారు (| 
53 పెద్ది కైలాసంగారు క్‌ 
5», పోలా విశ్వనాథంగారు వ 
న్‌ కందికట్ల శంకరలింగంగారు i 
ఎ. గందె రాజమౌళిగారు న 
3 విడియాల పులయ్యగారు 


కోట బుచ్చిలింగం, ఇరుకుళ్ళ సోమలింగంగారలు 
రామిణి రాజమౌళిగారు 


కందిమళ లింగయ్యగారు 

3 నాగభండి చెన్నకి షయ్యగారు 
ళు 

వెవి సెట్టి చంద్ర శేఖరంగారు 

అ లౌటీకొండ నాగయ్యగారు 


3, గందె రామలింగంగారు 
26 


226 


శ్రీయుత గుని సెట్టి దుర్షయ్యగారు 


ఆకొరపు గురుచరణంగారు 

పోలా వెంకటనారాయణగారు 

పాలకుర్తి లింగమూర్తి బదర్స్‌, కనీందాద 
మద్ది సోమయ్యగారు 


తోట కె లాసంగారు 


(శ్రీమతి గుండా రంగమ్మగారు 


(శ్రీయత ఆనంతుల కేదారిగారు 


ER) 


37 


97 


Ca 


tar) 


53 


tat 


వొక 


ఇరుకుళ్ళ శ్రీకె లంగారు 
పుల్లూరు కనకయ్యగారు 
రవ్వ లింగయ్యగారు 
మాదారపు విశ్వనాథంగారు 
పెద్ది దుర్గయ్యగారు 

ఉప్పల విశ్వనాథంగారు 
గుండా శంకరయ్యగారు 
పరిమళ్ళ సర్వయ్యగారు 
ఉప్పల చంద్రమౌళి (దిదర్స్‌గారు 
చిదిరా సోమశేఖరంగారు 
కుంచం శివరాజయ్యగారు 
గుండా పీరభదయ్యగారు 


శ్రీమతి భోనగిరి చండికాంబగారు 
శ్రీయుత పసుప ర్తి చంద్రయ్యగారు 


53 


5 


5 


తోట వీరేశలింగంగారు 
కంభంపాటి రామనాథంగారు 
పోలా వెంకట పాపయ్యగారు 


వరంగల్‌ 


227 


(శ్రీయుత రవ్వ విశ్వనాథంగారు 


3 గుండా రాజయ్యగారి వెంక టాజంగారు 
అ కొమర వెల్లి లింగమూ రర్తిగారు 


న రాచర్ల రాజలింగంగారు 

9. వెని పెటి సోమలింగం (శేషిగారు 
వ ౪ 

అ  ఇంగు గుండయ్యగారు 

,, యాద నరహరిగారు 

ఎ యాద దుబ్బయ్యగారు 


పొలాస దుద్బయ్యగారు 

+,  దొందుగుల భూమయ్యగారు 
, ఇంగు రాజయ్యగారు 

అ పెద్ది సిద్దయ్యగారు 


, మబి సుబ్బారావుగారు 
జ 


స్‌ ఏగయ్యగారు 


(బ్రహ్మశ్రీ లోకారాధ్య మానకొండూరు భ|దయ్యగారు 


జ. క. 
5? 39 
"9 కి 
93 33 


9? తెలి 


శవివయో గి (బ॥ లో 


మానకొండూరు గంగయ్యగారు 

పాకోళ్ళ ఇశఖరయ్యగారు 

గూడూరు సిద్దరా మెశ్వరశర్మగారు 
ఇ 

వెలేటి చంద్రయ్య అవధానిగారు 

పెరిసెపల్సి శంకరయ్యగారు 

గౌతమ వీరభద్రఅయ్యవార్తంగారు 


(బ్రహ్మ్రీ లోకా రాఢ్య అత్తలూరు కాశీనాథారాధ్యు లవారు 


విజయవాడ 
పులిచేరుు నెల్లూరుజిల్లా 


వాగ్దా నములను ఆంద జేయవలసినవారు 


వేములవాడ 


228 
(శ్రీయుత చీకోటి రామన్న [శేషిగారు మరిపడిగె 
అ 
[దిహ్మశ్రీ లోకారాధ్య కీ॥శే॥ ఘ'ప్లేపల్లి నాగమల్లయా రాధ్యులవారు, 
గు లం వి ద 
9) ౨  ఘసేసల్లి భద్రయ్య శంకరయ్యగార్హక్వారా _ సిద్ధిపేట 


ఫ్ర ;,  కాచాపురం వీరయ్యగారు రాజంపేట 
(శ్రీయుత ఉప్పల గౌరీశంకర్‌ గుప్తగారు (రాజయోగి) సికిందా౨ బాదు 

**  పుల్లూరి నారాయణ శేష్టి లష్కర్‌ బజార్‌, వరంగల్‌ 
బ్రహ్మశ్రీ లోకారాధ్య శివపురం సుబ్బారావుగారు సికింద్రాబాదు 

99 =, మూలంపల్లి రాజమల్లయ్యగారు లచ్చుపేట 
శ్రీయుత పడిశాల వీరభద్ర శేష్టిగారు వరంగల్‌ 


39 చందా కాంతయ్యశేషిగారు 99 
© 
స ఉప్పల విళ్వనాథంగారు స్థ 
౩,  రామిణీ రాజమోళిగారు జ్జ 
3 నాగభండీ చెన్నకిషయ్యగారు ఖ్‌ 
లు 
రాచర్ల రాజలింగంగారు ఖీ 
పసుమర్తి చంద్రయ్యగారు టి 
తోట వీరేశలింగంగారు స్ట 
రవ్వ లింగయ్యగారు | న 
3, రవ్వ విశ్వనాథముగారు న 
దిహ్మ శ్రీ లోకారాధ్య కామర్సు మల్రికార్తున సిదాంతిగారు దుబ్బాక 
(సౌ॥ కామర్పు గంగమణిగా రిద్వారాా 
న 


పకటన 


(శ్రీ నిర్మల శంకరశాస్త్రి గారిచే వాయ(బడి ముద్రింస( జేయ(బడిన 
(గంథములు 
1. విదుర మవోనీతి (మహాఖార తాంతర్గతము) |పథమథాగము, సంస్కృత 
శోకములకు తెలుగు. 
వె దికమత సామరస్యము-శివాదై పత సిదాంతము (తెలుగు వచనము) 
. సవా|న కమలార్చన, తెలుగు. 
రివపూజా మం, తార్టము-లఘు శివపూజా విధానముతో. 
. నీలకంఠ భాష్యము, చతుఃసూతతి, ఆం|ధానువాదము. 


అము(దిత ములు 
గురుశిష్య సంవాదము, తెలుగు. 


. శివ పంచాతరి పురశ్చరణ విధానము, తెలుగు. 
ఏ, గీతా తాత్పర్య నిర్ణయము, తెలుగు, 


ఉంక్‌య ఇతర్‌ రచనలు కొలథు 


oa m= 0M 


గలి =~ 


అ నర మూతకు. అ 
(శ్రీ నిర్మల శంకరశాస్త్రి (శ్రీ నిర్మల శంకరళాస్త్రి 
184, సర్యమంగళాఖభ వవము, సోమవారం వేట 
నెవ్రూనగర్‌ , (మా శేడుపల్లి విర్మల 
సికిందాబాదు.ఆం, (ప. ఆదిలాబాదు జిల్లా-ఆం. ప్ర, 





నీలకంఠ భాష్య ద్వితీయభాగము దొరుకు స్థలములు 


(శ్రీ నిర్మల శంకరశాస్త్రి, (శ్రీ నిర్మల రామనాథశర్మ, 
184, సర్వమంగళాభవనము 184, |బహ్మానందభ వనము 
బెహూనగర్‌, సికింద్రాబాదు. నెహూనగర్‌, సికిందాబాదు. 

(శ్రీ నాగేంద్ర బుక్‌డిపో (శ్రీరామా బుక్‌ డిపో 
కింగ్‌ వే, సికిం దాబాదు. మార్కెటుస్టిట్‌, సికింద్రాబాదు. 


శీ) కొండా శంకరయ్య 


పుస్తుకముల వ్యాపారము 
సికింద్రాబాదు క్‌ పొదాబాదు = వరంగల్‌, 


